శ సవరాజపంచశతి 


(ఐదు శతకముల సంపుటి 


ole 
ఈ 


డో॥ వానమావుంలై "వరదాబార్య్యులు 
చెన్న్యూ రు. 


SRI STAVARAJA PANCHA SHATI 
Group of 5 Shatakas 

by Dr. Vanamamalai Varadachatyulu 
Chennur, Dist. Adilabad. 


శ్రీ శ్రవరాజ పంచశతి 
(ఐదు శతకముల సంపుటి 
డా| వానమామలై వరదాచార్యులు 


(పథమ మ్ముదణ : జూలై, 1994 
సర్వహక్కులు శ్రీమతి వానమామలై వై దేహి గారివి, 
చెల ఏ రూ. 45/- ge MES 


ప్రతులకు ; PIE శ 

శ్రీమతి వానమామలై వై దేహి 

C/o శ్రీ వానమామలై రవీం దా చార్యులు 
అని సైంట్‌ ఇంజనీయర్‌ 

వాటర్‌ వర్క్స్‌ వంప్‌ హౌజు, 

పంజగుట్ట ఆఫీసర్స్‌ కాలనీ, 

హైదరాబాదు.500 482. 

ముఖచి తాలంకరణ : శ్రీ శీలా వ్మీరొవు 

ముఖచ్మిత ము[దణ | 

బాలాజి ఆర్ట్‌ (ప్రింటర్స్‌ 

చిక్కడపల్లి, "హైదరాబాదు. 

ముదణ ‘ 

పద్మావతీ ఆర్ట్‌ (పింటరక్స్‌ 

L1L517/8/1, న్యూ బాకారం, 

గాందీనగర్‌, 'హెదరాజబాదు_500 380. 

ఫోన్లు వ 611413, 600547. 


తెలుగు విశ్వవిద్యాలయంవారి ద్రవ్య సవోయంచేత మ్నుదితం, 


Mr Teh WD 


ry “erase 
ey" 
[| న... 


we స్తే స్టో 41 


ca 
క pe 

Mer చ ఖో 

Rr TU స. 


MET ce ced 
9 pe en a 110 





సువునోంజలి 


మహాకవి శిరోమణులు, అభినవ పోతన, అస్మద్భురు దేవులు శ్రీమాన్‌ 
డా॥ వానమామలై వరదాచార్యులవారు పోతన చర్మితము మహాకావ్యం, వై శాలిని 
మహానాటకం వంటి అనేక సత్క్బృతులు సంతరించి మహ్మాపళ సి గాంచినవారు. 
వారి దివ్యకావ్యాలలో భ క్రిరసామృత భాగీరథిని (ప్రవహింవజేసినది ఈ స్తవరాజ 
పంచశతి. ఆచార్యులవారు జగ మెరిగిన (బొహ్మణులు. ఐనా సందర్భోచితంగా 
సంగహంగా వారి గురించి మనవి చేస్తాను, 


ఓరుగల్లు (పాంతంలో కవి పండిత [పకాండులకు నిలయమైన మడి 
కొండలో శ్రీమతి సీతాంబ శ్రీమాన్‌ బక్కయ్యశాన్త్రి గారలనే పుణ్యదంపతులకు 
శ్రీ పరీధావి [శావణ బహుళ ఏకాదశి (క్ర శ. 16-8.1912) నాడు వరదాచార్యుల 
వారు జన్మించిరి. వీరిది (పసీద్ద విద్యద్యంశం. వీరి వంశంలో ఏడు తరాల వరకు 
ఏరి ఇంటిలో నివాసం చేస్తానని సరస్వతీదేవి సెలవిచ్చినట్లు జన్మకుతి గలదు. వీరి 
జనకులు బక్కయ్యళాన్త్రి గారు జ్యోతిర్వేదాంతాది కాస్త్రారిలలో (ప్రాజ్జులై మహా 
పౌరాణికులై “దితికి బక్కయ్య శాన్ర్రీ పురాణం వినవలె' నన్న (వశ గీ వషిం 
చినవారు. నలుగురు సోదరులలో వరదాచార్యులవారు కనిస్థులు. ఫీరి "పెద్దన్న 
శీ వేంఠటాచార్యులవారు. రెండవ అన్న శ్రీ లక్ష్మణాచార్యులవారు. ఇద్దరూ 
మహా పండితులు, రచయితలు. వీరి మూడవ అన్న శ్రీ జగన్నాథా చార్యులవారు 
స్యుపసిద్ధ విద్వత్కవులు. వారి రైతు రామాయణము (ప్రశస్త మహాకావ్యం. 
వరదాచార్యులవారి ఆత్మీయులు [ప్రముఖ కవి పండితులు శ్రీయుతులు డా॥ పల్దా 
దుర్గయ్య, ఆచార్య బి, రామరాజు, కాళోజి నారాయణరావు, డా॥ దాశరథి, 


ఆచార్య నీ, నారాయణరెడ్డి గారలు మున్నగువారు 'వరదన్నా' అని ఆప్యాయంగా 
పిలిచేవారు. 


వరదాచార్యులవారు తమ 13వ ఏట శ్రీ వాగీశ్వరీ మహామం్శతథి 
ఉపాసించి ఆ దేవి స్రాఖుత్కార భాగ్యమంది విద్వత్కవులై విరాజిల్లినారు, 
వారు శ్రీరామకారక మంతోపానన చేసి శ్రీరామచందుని అనుగ వాసికి పాతు 


Lv 


లైనారు. తొలుత “మణిమాల”, *ఆహ్వానం' ఖండ కావ్య సంపుటులు రచించి 
(పచురించిరి. తరువాత వారి “జయ ధ్వజం” జాతీయ యుగాని కెత్తిన జయ 
ధ్వజంగా పండిత వినుతి గాంచిన ఊ త్రమ జాతీయకావ్యం. వారి “పోతన చరి 
తము” జీవితకృతియై మహోత్కృష్ట మహాకావ్యమై వారికి అజరామర కీ రిని 
ఆర్జించి పెట్టినది, గేయ కథా కావ్యమైన వారి 'వివలబ్ద' (గామీణ జీవన చిత 
ణకు మత సామరస్యానికి మానవతా వాదానికి మహిత పతాకగా విలసిల్లినది. 
వారి “వై శాలిని సలక్షణమైన విశిష్టమైన మహానాటకంగా విరాజిల్టినది. “కూలి 
పోయే కొమ్మ” అనేది బడుగు జీవుల కష్ట నివ్దురాలను వర్ణించిన వచన కవితా 
సంపుటి. “సూక్తి వైజయంతి సుభాషిత స ప్రశతి. 'సోతరత్నావళి' సంస్కృతం 
నుండి “గీత రామాయణము" మరాఠి నుండి ఆంధ్రీకరించబడిన భవ్య |గంథాలు. 
ఈ విధంగా ద్వాదశకృతులు (పచురించబడి [పశ స్తి గాంచినవి. 


ఇప్పటికి ఆచార్యులవారి ఆమ్ముదిత (గంథాలు ఇరువదివరకున్నవి. 
వాటిలో అనేకంగా ఖండకావ్యాలు,నాటికలు, గేయ నాటికలు, నృత్య నాటికలు, 
ఆకాశవాణి నాటికలు, బుజ్జకథలు, హరికథలు, సాహిత్య వ్యాసాలు, భాగవత 
వ్యాసాలు, గితోపన్యాసాలు, పాటలు, అలంకార శాస్త్రం (పద్యకృతి), ఏక 
ప్లాత్రలు, (వహసనాలు, మానవులంతా మనవాశ్ళే (నవల) మున్నగునవి ఉన్నవి. 
వారి రచనలు పద్య గేయ వచనాలలో కావ్యం నాటకం వ్యాసం నవల మున్నగు 
అనేక న శోభిల్డుతున్నవి, 


ఆచార్యుల వారికి కవివతంస, మధురకవికోకిల, ఉత్పేఇచ్యకవం్ర, 
మహాకవి శిరోమణి, అభినవ పోతన, అభినవ కాళిదాన, విద్యా వాచస్పతి _ అనే 
అన్వర్థబిరుదాలు " సమర్పించబడినవి. ఆచార్యులవారి ఉత్కృష్ట కావ్యసృష్టిక్‌ 
సొపాత్యలోకంలో సముచితమైన సమున్నతమైన గౌరవసత్కారాలు లభించినవి. 
వరిదల కొలదీ కావ్యగానాలు సాహిత్యోపన్యాసాలు కావించిన ఆచార్యులవారికి 
అసంఖ్యాకంగా గొప్ప స సన్మానాలు జరిగినవి. వారి పోతన చర్మితమునకు 19రరిలో 
రాష్ట్ర సాహిత్య అకాడమి బహుమతి (పదానం చేయబడినది. 1971లో 
స్థాహిత్య ఆకాడమి విశిష్ట సభ్యత్వం (వసాదించబడినది. 1972 నుండి ఆరేండ్లు 
విధాన _వ్రరిషత్సభ్యులుగా వదవి నలంకరించిం. 1973లో. వారి షష్టివూర్తి ఖై 
సన్మాన మహోత్సవాలు కోరుట్టలో మా భారతీ సాహిత్య సమితీ రాష్ట్రస్థాయిలో 


౪ 


ఘనంగా జరిపే సువర్ణఘంటా కంకణ సత్కారం, రత్నాభిషేకం మొదలగు 
అనేక సన్మానాలు చేయించి అప్పటి ముఖ్యమంతి [వస్తుతం గౌ॥ | పధానమంతి 
శ్రీ పి, వి. నరసింహారావుగారి చెత గండపెండేరం అలంకరింపజేసినది. 
“అభినవ ఫపోతన' అనే షష్టిపూరి సన్మాన సంచిక (పచురించబడినది. 1976 లో 
కాశీ విశ్వవిద్యాలయం వారు డి.లిట్‌. వాచస్పతి గౌరవవట్టం పదానం చేసినారు. 


+ సాహిత్యంలో ఆచార్యుల వారిది ' సమన్వయవాదం, నమతావేదం. - వారి 
“రచనలలో సార్యవదాయికత, నవ్యత సమ్యక్‌ సమ్మేళనం పొందినవి. కవితా 
సీద్దాంతాల వాదభేదాల కతీతంగా సమస్త పురాతనాధునాతన సత్కావాల 
మేలిమిని సహృదయతతో స్వీకరించినా రాబార్యులవారు. వారి కృతులలో దైవ 
భక్తి, జాతీయత, ధార్మికభావన, నైతికత, సామాజిక స్పృహ, మానవతావాదం, 
మతసామరస్యం మహనీయంగా గోచరించే ఉత్తమ లక్షణాలు. 


భక్తి జ్ఞాన వైరాగ్య. సంపన్నులైన ఆచార్యులవారు వరమసా త్రిక 
జీవనులు. పరమ సహృదయులు. లోకోత్తర సాహిత్యసష్టలైన వారి జీవితం 
మ్మాతం సుఖంగా సాగినది కాదు, ఆర్థిక దుస్థితి అనారోగ్యం వంటి బాధలకు 
తరచుగా గురియైనారు. ఎన్ని ఇబ్బందు లెదురైనా చలించక నిబ్బరంగా 
నిస్తులంగా నిరంతరం కావ్యరచనలో మహానదివలె సాగిపోయిన మహనీయులు, 
చరితార్జులు. 1 


పోతన చర్మిత రచన కాలంలో ఘోర క్షయవ్యాధి సోకి మైసూరు 
ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొంది నరకయాతన లనుభవించి ఒక ఊపిరితిత్తి 
కోల్పోయి [బతికి బయటపడినారు. తర్వాత కొంతకాలానికి రక్ష్తపుపోటు వచ్చి 
జీవితాంతం అవస్థ పడినారు. చివరికి 1982 లో త్మీవంగా పక్షవాతం వచ్చి మాట 
మతి కోల్పోయి రెండు సంవత్సరాలకు “పైగా, వ్యాధిశయ్య పై బాధలువడి తేది : 
31.10.1984 నాడు పరమపదించినారు. మా భారతీ సాహిత్య సమితి దివంగత 
వర దాచార్యులవారి వర్థంతి సభ పతి సంవత్సరం నిర్వహిస్తూ సుక వులకు వారి 
స్మారక బహుమతి సమర్పిస్తున్న ది. 


ఆచార్యులవారి ధర్మపత్ని శ్రీమతి వూజ్యురాలగు వైదేహి అమ్మగారు. 
వరమ సాధ్వి, పత్మివతాతిలకం ఐన ఆ యమ్మగారు ఆచార్యులవారి సాంసారిక 


vt 


సాహిత్య జీవితానికి సర్వవిధాల అనుకూలంగా తోడునీడగా నిలిచి సేవలొనర్చి 
“అపర సావిత్రి” అని వినుకి గాంచిన ఆదర్శ గృహిణి. ఆచార్య దంవతులు 
సంతతి కలుగనందున ఆన్న జగన్నాథాచార్యులవారి కుమారుడు (క్రీ రవీందా 
చార్యులను దత్తత తీసుకొన్నారు. రవీం దాచార్యులుగారు హైదరాబాదులో ఇంజ 
నియర్‌గా ఉన్నారు. వారి సతీమణి శ్రీమతి నందకుమారిగారు. వారికి కొడుకు 
శ్రీ సత్య వసాద్‌, కూతురు శ్రీమతి సత్య వసాదిని సత్యసాదిని భర్త శ్రీ వేంకట 
రాజాజిగారు. వారు సీంగరేణి కాలరీస్‌ లో ఇంజనియర్‌ గా ఉన్నారు, వారి కూతురు 
చి॥ భార్గవి, సత్య పసాద్‌ హైదరాబాదులోనే ఇంజనియర్‌ గా ఉద్యోగంలో 
ఉన్నాడు. ఈ విధంగా ఆచార్యులవారి కుటుంబ సభ్యులు దైవభక్తి, సదాచారం 
కలిగి సరసోదారహృదయులై అలరారుతున్నారు. 


[పస్తుతకృతి “శ్రీ స్తవరాజ పంచళోతి' ఐదు శతకాల సంపుటి. ఆంధ 
దేశంలో ఐదు స్నుపసిద్ధ కేతాలలో వెలనియన్న దేవతలమై చెప్పిన శ్రీ శారదా 
స్తవరాజము, శ్రీ రామస్తవరాజము, శ్రీ రంగ స్తవరాజము, శ్రీ వేంక పేశ్వర స్తవ 
రాజము, శ్రీ నృసింహ స్తవరాజము . అన్నవి ఐదు శతకాలు, 


తెలుగులో శతక వాజ్మయం చాలా విశిష్టమైనది. తెలుగులో వెలసినన్ని 
శతకాలు మరొక భాషలో లేవని చెబుతారు. కావ్య భేదాలలో నూరు పద్యాల 
కృతిని శతకం అనడం పరిపాటి. ఐనా నూటఒకటి లేదా నూటఎనిమిది పద్యాలు 
రచించడమే ఆచారమైనది. శతకం ముక్తక జాతిలోనిది. అనున్యూతంగా వద్యా 
లలో ఒక కథను . వస్తువును వర్ణించడం కాకుండా విడివిడిగా ఏ వద్యాని కా 
పద్యమే ఓక పూర్ణభావంతో శోభిల్చుతుంది. శతకం ఆత్మా(_శయ కవితకు చెంది 
నదై కవి స్వీయానుభూతులను స్వేచ్చగా వెల్లడించడానికి వీలై నట్టిది. 


తెలుగు శతకాలకు మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో 
నియమం, [పత్యేకభావం అనే లక్షణాలుంటవి. సంస్కృత శతకాలలో ఈ నియ 
మాలన్నీ కానరావు. సంఖ్యానియమం, (వత్యేక భావం అనేవి రెండు మాతం 
వాటిలో గోచరిస్తాయి. ఉదాహరణకు భర్తృహరి సుభాషితాలలో మూడు శత 
కాలు (తిశతి _ మూడు వందల శ్లోకాలుండి సంఖ్యానియమం, నీతి శృంగారం 
వై రాగ్యం అనే (వత్యేక భావం మాత్రమే ఉన్నవి. థ్రీ వరదాచార్యులవారి ఈ) 


vii 


పంచళతిలో సంస్కృత శతక లక్షణాలే ఎక్కువగా పాట్రించబడినవి. అదు శత 
కాలలో |వతిది అష్టోత్రరశతసంఖ్య కలది. (పత్యేక భావం భక్తి విలస్టినది. 
మకుట నియమం చాలావరకున్నది. శ్రీ శారదా స్తవ రాజములో అక్కడక్కడ 
“శారదా! శ్రీ సరస్వతీ! అని ఉన్నా దాదాపు పద్యాలన్నిటా “భారతీ! అన్న 
మకుటమే ఉండి “భారతీ శతకము" అనదగి యున్నది. ఆప్టే శ్రీరామ స్తవ 
_రాజములో 'రఘూత్తమా!” అని నాలుగైదు పద్యాలలో ఉన్నా అంతటా .రాఘవా! 
అనే మకుటమే ఉండి .'రాఘవ శతకము"గా ఉన్నది. శ్రీరంగ స్తవరాజములో 
మకుట నియమం సర్వత లేదు. రంగనాయకా! రంగనాథ వభో! రంగరాడ్వ 
ల్లభా! రంగేశ్వరా! రంగరాడ్వరా! అని బహువిధ సంబోధనలు కలవు. ఎక్కు 
వగా రంగరాట్‌ అని వయు క్రమయినది. “'చక్షుళ్నోత విభుండు” అన్న 29వ 
పద్యానికి మకుటమే లేదు. ఇక శ్రీ వేంకటేశ్వర స్తవరాజములో వేంకట్నాది 
(పభూ!, శ్రీవతీ!, శేష్మాదిపా! ఇత్యాదిగా కొన్ని పద్యాలలో ఉన్నా శ్రీ వేంక 
'చేశ్వరా! అన్న మకుటం తరచైై “వేంక టేశ్వుర శతక ము'గా భాసిల్లుకున్నది. 
చివరి శ్రీ నృసింహ స్తవరాజములో నృసింహ్మపభూ!' నారసింహ ప్రభూ! అన్న 
సంబోధనలు కొన్ని పద్యాలలో ఉన్నా నృకేసరీ! శ్రీహరీ! హరీ! అన్నవి అధి 
కంగా ఉన్నవి. ఈ రకంగా వివిధ సంబోధనలతో కూర్చిన మకుట పద్దతి 
తెలుగులో తొలి శతకమైన మల్లికార్జున పండితారాధ్యుని “శివత త్త్యసారము'లో 
కానబడును, దానిలో శివా! ర్నుదా! హరా! అనే సంబోధన లున్నవి. 


ఇక ఛందోనియమం. తెలుగు శతకాలలో ఛందోనియమం సర్వత 
ఉన్నది. కందం (సుమతి శతకం), ఆటవెలది (వేమన, ఉత్పల చంపకమాలలు 
(దాశరథి, భాస్కర శతకాలు), శార్దూల మత్తేభాలు (శ్రీ కాళహ స్తీశ్వుర, 
నారాయణ శతకాలు), సీసం (నరసింహ శతకం) ఇట్లా (వత్యేక ఛందస్సులతో 
కతకాల రచన సాగినది. కాగా ఈ పంచళతిలో ఛందోనియమం పాటించబడ 
లేదు. ఉత్పలమాల, చంపకమాల , శార్దూలం తరచుగాను, మత్తేభం ఆరుదుగాను 
పయోగించబడినవి. శతక వాజ్మయానికి చెందిన సూక్తి వై జయంతిలోను 
ఆచార్యులవారు సంస్కృత లక్షణానుసారంగా సంఖ్యాని యమం, (పత్యేక భావం 
మాతం పాటించి మకుటచ్చందోనియమాలను వదలిన విషయం గమనార్హం. 


viti 


విషయ విభాగాన్ని అనుసరించి భి జ్ఞాన శృంగార. వైరాగ్య సీకి 
వళ్ళతి శతకాలలో ఇవి (ప్రధానంగా భక్తికి వెందినవి.. అంద ందు జ్ఞాన వైరాగ్య 
విషయాలు లౌకిక నీతులు పబోధించబడినవి. భ క్రిత త్త్వసంపద్విలసితులై న 
వరదాచార్యులవారి రచనలలో భక్తిరసం అధికంగా జాలువారినది. పోతన 
చర్మితంలో శాంతరసాంతర్భూత మైన భ క్రియే (వధానమైనది. వారాందీకరించిన 
స్లోతరత్నావః, శ్రీ సత్యనారాయణ [(వతకల్పము, గీత రామాయణము భక్తిరస 
నిధానాభు, వారి ఇతర -కృతులలోను, ణిండకావ్యాలలోను' కొంత 'భ క్షిదస 
పోషణ 'కొనించబడినది. ఈ సర్వరచనలలోను స్తవరాజ వంచళతిలో 'భ 'క్రిరసం 
నిండి నిబిడీకృత మైనది. 


పంచశతిలో ఆచార్యులవారు ఈ దేవతలనే స్తవం చేయడానికి కారణ 
మున్నది. శారదాదేవి, రాముడు ఆచార్యులవారికి సాక్షాత్తు ఉఊపాస్యద్ద వాలు, 
శ్రీరంగేశ్వరుడు, తిరువతి వేంకటేశ్వరుడు, నీంహాచల నృసింహస్వామి ఇష్ట 
దైవాలు. పంచశతిలో ఆయా దేవతల స్తుతి పార్థనోపాసనలు, రూవగుణ వర్ణ 
నలు, దేవతా మహిమలు, -తా త్రిక పారమార్థిక విషయాలు, ఐహిక భోగాల 
నిరసన, దై వసాశాతా_ర 'బాంఛ, భక్షి పవత్తులు, దాసభావన, 'ధర్మచింత, 
లౌకిక నీతులు బహువిధాల రమణీయంగా వర్ణించబడినవి. ఈ పంచశతి విన్దు 
పారమ్యుతత్త్వాన్ని ఏిశిష్టైద్వైత విశిష్టతను |పబోధిస్తున్నది. పోతన చర్మితంలోని 
కొన్ని వద్యాలు యథాతథంగా శ్రీ శారదా స్త్రవరాజములో (శ్రీ రామ స్తవరాజ 
ములో |గహించబడినవి. ఇతర స్తవరాజములలోను పోతన చర్మితములోని 
పద్యాలు కొన్ని చేర్చబడినవి, 


మొదటిదగు శ్రీ శారదా స్తవరాజములో వాగ్దేవి దివ్యగుణ రూప మహత్తు 
లను వర్ణించి ఆ దేవి అన్ముగవినికి [పార్థించినారు. ఉత్తమ కవితా లక్షణాలు, 
సుకవుల |పశో స్తే అనేక విధాల సరసంగా సాలంకారంగా మనోజ్ఞంగా మహి 
తంగా |వవచించినారు, 


కృతి (పారంభంలో “శ్రీ వద్మాసనురాణి' కరుణ నర్ధించి “తల్లీ! అజ్ఞుడ 
సీదె భారమని నేడె ద్రైర్యంబుతో ; నుంటి'నసీ దయతో సుకవిత్వ సంవదలు (వసా 
దించుమనీ ఘూర్గుడనసీ వాద్గేవిని (ప్రార్థించినారు. అదారు కలవారి! సహజన్యమత్యం 


ix 


సద్వాంఛ న్య.క్ష మైనవి. లక్షీ ఇచ్చే ధనధాన్యాలు, దుర్గాదేవి (వసాదించే శకి 
నశిస్తాయి కాసి వాణీ ఇచ్చే జ్ఞానధనం అక్షరమై అఆనంత మై శాంతి పద మై యొస్పు 
నన్నారు (3). శ్రీ వాగీశ్వరీమహామంత్రోపాసన చేత తమకు ధ్యానావస్థలో 
ఆ దేవి సొఇుత్కురించిన దివ్యానుభూతిని దిగువ పద్యంలో హృద్యంగా వర్షించి 
నారు. 


“మిన్నుల నుండి సీను దిగి మేదిని వచ్చుట వీజయీని ఇల్‌ 
నున్నిత మైన గోనమును 'చోద్యముగా' వినిసించుచుండుటల్‌ 

తిన్నగ నా విమానమది దీధితులన్‌ వెలుగొందు చుండుటల్‌ = 
కన్నుల గాంచి ధన్యతను గంటి ముదమ్మున నుంటి భారతీ!” (4) 


పోతనవలెనే అభినవ పోతనగారు ధన్యులు. 


“అరువది నాలుగు కళలు చతుర్దశ విద్యలు అన్నీ సీ రూవమయి గోర 
వించజడును, కళలలో మేటియెన సాహిత్య కళవు, కాస్తాంలలో (శేష్టమైన 
వేదాంత .శాస్త్రమవు నీవే' యవి వర్షించినారు (6). ఆ దేవియే . జ్ఞానమి చ్చే 


వాక్కు, గానానికి రసధ్యనులు (వసాదించే తల్లి, కావ్యఫల కల్పవృక్షం అని 
వినుతించినారు 8. కవిత్వమే ఆ దేవి మనస్సు, గానమే వాక్కు. శిల్పమే 
శరీరం. విన్యాస విలాసాల "అవయవాలే నాట్యం అని ఆ దేవి దివ్యరూపం కొని 
యాడ బడీనది (9). 


సరస్వతి చతుర్విధ పురుషార్థ (పదాయిని అని దిగువ పద్యంలో 
ఉదాత్తంగా భావించడమైనగి. 


“కరమున నున్న గంథమది కాంచంగనా నొక ధర్మరూపమై 
ఇరవగునర్థరూప మది యేర్పడునేమొ కరస్థవద్మ మై 

వరశుక మద్ది కామమయి వర్ధిల మోక్షమె యక్షమాలయో 
నరపురుషార్థరూపిణివి నాతిరొ! నీవె కదమ్మ భారతీ!” (12) 


ఇదీ పోతనగారి “క్షోజితలమ్మునన్‌ నుదురు సోకగ్యమొక్కి. 'నుతింతు 
....ఆతదామశుక వారిజ పు స్తకరమ్మపాణికిన్‌ అన్న పద్యానికి చక్కని వివ 
రణగా ఉన్న ది. 


“వాగ్దేవివల్లనే (బహ్మకు జ్ఞానం, హరికి సామగానం, పార్వతీ వర మేళ్వ 
రులకు లాస్యతాండవాలు శోభిల్లి తిమూర్తులు ఆమెను మన్నన చేస్తున్నారు 
అని 48 వ పద్యంలో వివరించినారు. ఈ స్రవరాజము చివరి పద్యాలలో వాగీశ్వరి 
చేతి చిలుక భాషించే శక్తిగల విషయం, ఆ దేని చేతిలోని కమలం, జవమాల 


చక్కగా వకంచబడినవి, 
షా! 


“చదువ్సన ధర్మ మర్థమును సాధన జేయ(గవచ్చు నర్గమో 
ముదమిడు కామవాంభఛితము పూర్తి యొనర్చును కామపూ ర్రీచే 
నొదవు విరాగ మావిరతి నొప్పగు మోక్షము వూరుషార్థముల్‌ 
చదువుల తల్లి! సీవిడంగ. జాలనివెయ్యవి? శ్రీ సరన్వతీ!” (108) 


అని చివరి పద్యంలో వాగ్దేవి సకల పురుషార్థదాయిని యని వినుతించ 
బడినది. 


ఇక ఈ స్తవరాజములో _ శారదాదేవీస్తుతి పార్థనలశోపాటు కవితాలక్ష 
ణాలు సిద్ధాంతాలు కవిపండిత |వేశేన్తి చాలా పద్యాలలో వర్ణించినా రాచార్యుల 
వారు. 105 పద్యాలలో 75 వరకు కవితా సాహిత్య నిషయాలే స్పృృశించబడిన 
వంటే వాటి [ప్రాముఖ్యం వాటి యెడ ఆచార్యుల వారికి గల (పగాథానురాగం 
విశదం కాగలవు. ఈ వద్యాలలో ముప్పాతిక పోతన చరితము నుండి 
(గహించినవే. ఇవన్నీ వివరిస్తే మరొక [గంథ మవుతుంది. కనుక సం్యగహాంగా 
వారి అభి పాయాశయాల సారాంశం మనవి చేస్తాను 


“ఆశుకవిత కంచె భావమననాత్మక కవిత _ విస్తర కవిత - మనోహరం 
గేష్టం. సముుదములోని రత్నరాశులు పరుగెత్తే నదిలో లభించవు. పదాల 
గారడితో రచించిన చ్మితబంధాది కవితలే గొప్ప కవితలని రనభావోదంచిత 
కవితలను (తోనిపుచ్చడం మూర్జత్న ౦. కవితా కన్య హృదయ భావాలు దొంగి 
లించక పదాలు (శబ్దాలు, పాదాలు) పట్టుకొని బతిమాలితే చెంతకు వస్తుందా? 
(వతిభ ఏమా(తం: లేకుండా పాండిత్యం యతి (పాసలు కూర్చితే కవిత్యం కాదు. 
సరసత్వం లేని కవిత చప్పని చొవ్న. కొందరు ప్రాచీన సంపదోయ కవితలే 
బాగుండు నంటారు, మరి కొందరు ఆధునిక వచన కవితలే గొప్పవని సంతోష 


zi 


వడుకారు. ఈ రెండు అభ్మిపాయాలూ దండుగ, స్వచ్చమైన బంగారం పాత 
డై.నా కౌత్తదైనా బంగారమే కదా! సాహీత్యం సత్యం శివం సుందరం అయి 
యుండవలెను. అప్పుడే అది _బహ్మానంద సహోదరమై భాసిల్లుతుంది. కాంతా 
సమ్మిత మై మనోహర మై ధ్వనిగర్భిత మై రమణియార | (పతిపాదక శబ్దశోభిత మై 
విశ్వ (శేయమై విలసిల్లేదే సత్కావ్యం. దోషరహితమై గుణసహితమై 'ఉదాత్తమె 
లోకాదర్శ విజ్ఞానదాయక మై దివ్యకథా కలితమై ప్మాతోచిత సంభాషణా చతురమై 
రసవంత మై" వండికామోదకర మైన కావ్యాన్ని సుకవీం్యదుడే దచింపగ లుగుతాొడు , 
సత్కావ్యకళాకాశ మే మందిరంగా కలవాడు సరసుల హృదయ ' కమలాలను 
సూర్యుని వలె రంజింపజేసే మహా కవీశ్వరుడు కావడం ఎన్ని జన్మల తపః 
ఫలమో. కవి శుచియై యుండవలెను. మల్లెతీగకు పూలలో వట్టి గడ్డికి వేరులో 
మరువానికి ఆకులలో చందన వృజునికి చెక్కలో మ్మాతమే సువాసనలు ఉంటవి 
కాని మహా కవిత్యంలో సర్వాంగాలలో పరిమళం గుబాళిన్తుంది. కవి బుషియే.” 
ఈ విధంగా కవి గురించి కావ్యం గురించి అమూల్యాభ్మిపాయాలు నెలవిచ్చినారు, 
ఇంకా కావ్య వేదాలు, కవితా లక్షణాలు సిద్దాంతాల గురించి అనేకాభ్యిపాయాలు 
వ్యక్తం చేసినారు, 


ఖండకావ్య మహాకావ్యాల తారతమ్యం తెలుపుతూ ఖండకావ్యాలు 
మిణుగురులవలె తమంత తామే క్షణకాలం వెలిగి మలగిపోతాయే గాని వరిసరా 
లను మెరపించి చూపించజాలవనీ, మహా కావ్యాలు దీవ జ్యోతుల వలె చాలా 
కాలం (పకాశిస్తూ పరిసరాలను మెరపించి చూపించగలవనీ ఉపమానవూర్వుకంగా 
వివరించారు. గురుజన శిక్షణ లభిస్తే మంద బుద్ధి శాస్త్రవేత్త కావచ్చు గాని 
కపీందుడు కాజాలడు, సుష్టీకర భోజనం చేత ఒళ్ళు బలియవచ్చును గాని 
సహజ సౌందర్యం సమకూడదు, కవిత్వానికి వ్యకోక్తి, జాచిత్యం, (పసాద 
మాధుర్యాది గుణాలు, అర్థ గౌరవం, దితి, రసధ్వని, ఛందస్సు, వ్యుత్పన్నత, 
అలంకారాలు, శయ్యాపాకాలు మొదలగునవన్నీ ఉండవలెనని ఆలంకారీకు లై 
(పబోధిస్తారు. ఇక కావ్యాత్మ గురించి చెబుతూ నలుగురు (గుడ్డివా రేనుగు 
అవయవాలను వేర్వేరుగా తడవి చూసి తమ కర్ణమైనట్టు వర్ణించినట్టుగా 
ఆలంకారిక వండితులు వేర్వేరుగా కావ్యాత్మను నిర్దేశించి చేప్పినారనీ, అన్నీ 
సముచితంగా విరాజిల్లేదే ఉత్తమ కావ్యమనీ కొనియాడినారు. కవిని శాసనక ర్తగా 
అభివర్జిస్తారు. కాగా రాజుకుండే నైన్యంగాని ఆయుధాలుగాని కవికి లేవు. అతని 


xii 


కొవ్యగంగయే అడ్డం వచ్చే అధర్మప్పు గట్టను చెట్టను కూల్చివేయ గలవని 
అంటారు. కవి ఈశ్వరుడేయన్న దానిని '్రేషాను ప్రాణితరూవకాలంకారంతో 
దిగువ పద్యంలో రమణీయంగా నిరూపించినారు. 


“మూడవ కన్ను గల్లుటయు మూర్ణమునన్‌ రసగంగ లుండుటల్‌ 
. వేడుకతో: గళానిధుల వీడక నౌదల+ దాల్బుచుండుటల్‌ 

- కూడును.గూఢు కేక సతిం గూడి దర్శిదత న్మాశయించుటల్‌ 
' గాఢనమాధి నుండుటలుగాం గవి యీశ్వరుండయ్యె భారతీ!" రశ) 


సమాజంలో విషమ పరిస్థితి _ అంటే కొందరు సుఖవడటం మరికొందరు 
దుఃఖవడటం అనే అసమానస్థితిని గాంచి బాధితుల దుస్థితికి చింతించడంలో 
కరుణరసం, బాధితుల నేడిపించే బలవంతులవై ఆగహించడంలో ఏర రసం 
కవినుండి జోడుగంగలై |పవహిస్తాయని ఆంటారు (58). ఆశే కవిత కాంతి 
కాలంలో శృంగార వాన్యరసాలై |క్రాంతికాలంలో కరుణ వీర రసాలై వవ 
హిస్తుంది అని వివరిస్తారు (ర 9). సమకాలంలో కవితారురి శాంతంగా ఛందో 
బద్ధమై ఆసమ (విష్టవ) కాలంలో ఉదేకంగా స్వేచ్చగా (ఛందో రహితంగా) 
జాబ వివరిస్తారు (60). ఇంకా ధర్మోపదేశం ఆనందం (వసాదించేదే 
సత్కావ్యం. అక్టీల శృంగారం నింద్యం. పదవీధనాదు లాశించి కృతులను 
అమ్ముకోగూడదు. కృతి కృతికర్తకు కృతిభ రకు మిక్కిలి కీర్తి (పతిష్టలు 
చేకూర్చుతుంది. విషయానందం కంటె కళానందం గొప్పది. రాజుల సహవాసం 
[వమాదకరం. కవులకు రాజాశయం (శ్రేయస్కరం కాదు. పురాణ (పసిద్ద 
కథలు శృద్ధక్షీరాలవలె రుచిగా ఉంటవి. మిశకథలు శర్కర చార పలుకులు 
(దాక్షలు జీడివవ్వు చేర్చి చిక్కూని పాలతో చేసిన పాయనం వలె చాలా కమ్మగా 
ఉంటవి. కృతిమకథలు కొన్ని ధాన్యాలనుండి తీసిన కృతిమ క్షీరం వలె 
ఉంటవి.” అని ఈ విధంగా కవులను గురించి కావ్యాలను గురించి (పశస్తా 


శయాలను వాగ్గేవికి నివేదనగా న్య క్తం చేసి సకల సాహితీ జగతికి మార్గదర్శకు 
లై నారు, 


._పంచశతిలో రెండవది శ్రీరామస్తవరాజము పోతనకు వలెనే అభినవ 
ఫోతనకు శ్రీరాము డారాధ్యదై వం. ఆ దేవుని బముభంగుల భ కి (వపక్తులతో 


శవయ సల 


కొనియాడినారు. ఆతని రూవగుణాదులు, మహిమలు, ఆర్త తాణపరాయణత్వం, 
దివ్య పశ స్త్రి పరమరమణీ యంగా వర్ధించినారు. జ్ఞాన వై రాగ్య విషయాలు, 
ఉత్తమ మానవీయ లక్షణాలు, లౌకిక “సీతులు కొన్ని “నివేదించబడినవి. 


బందుమితులు స్వార్థులు, ఆవకాశవాదులు. రాముడొక్క_డే అవ్యాజ 
కరుణామయుడు, ఆవదుద్దారకుడని దిగువ పద్యంలో వివరించినారు. 


“తరుణిమ గాంచి స్త్రీలు ధనధాన్యముఅంగని బంధువర్గమున్‌, 
దొరతనమెంచి లోకులును దోయిళులంగొని భృత్యపాళి య 
క్కరణి నిజార్డన మొకటి కల్గిన మేరకె ప్యుతవర్గ మా 

దరణ మొనర్చు నార్హుంగని దాపిడి పోతువు నీవ రాఘవా1” (4) 


మానవుడు ఘోర తపస్సుల చేత ఇంద్రియాలను న్నిగహించగలడు 
హక ఆ నిగ హాన్ని భంగపరచే నీచ మనస్సును జయించడనీ , పుట్టను కొట్టితే 
పాము చస్తుందా? అని మనోబుద్దుల నదుపులో పెట్టడాన్ని నొక్కి చెప్పడం 
జరిగినది(10). సీ యర్చనవల్ల సత్య వాక్యపరిపాలన, ఏకసతీ[ వ్రతం, శరణాగత 
రక్షణ మున్నగు సద్గుణాలు నా కోబ్బవా?(13) ఆని అనడంలో శ్రీరామారాధన 
చేసేవారు రామునివంటి గుణశీలాలు అలవరచుకోవలెననే హితోపదేశం లభిస్తుంది. 
రామతారక మంత మహిమ వివరిస్తూ ఆ మంతోపాసనవల్ల శివుడు యముని 
పార|దోలి మన్మథుని భస్మంచేసి చావు పుట్టుక లను జయించెననీ, మమత్యాన్ని 
ఆడచి మృత్యుంజయుడు అభవుడూ ఆయినాడనీ, సంసార సాగర విషాన్ని 
హరించినాడసీ పళ స్తంగా చెప్పినారు (19). రామునికి జాతి భేదం లేదు. గిరిజన 
స్రీయెన శబరి భుక్రశేషాన్ని సాదరంగా ఆరగించినాడు. హరిజనుడైన గుహుని 
_పీమతో కౌగిలించుకొన్నాడు (20). రామశబ్ద మహిమ తెలుపుతూ 'రామి 
అన్నంత మాతాన రాష్ట సీళ్ళలో తేలినవి. రామపాద దూళి సోకి రాయి మహిళ 
యైనది. రామబాణం చూడగానే సము|దజలా లింకిపోయినవి. “రామ అన్నంత 
షావ భయాలు రామనును' అని వివరించినారు (26) “పరన్ర్రీలపె పరుల సంపద 
లపె కన్ను వేసి'బలహీనులను హింసించి అధర్మమైన కామలోభాలచేత రాజస 
తామసభోగాలకు మరగ్శిన రాశసత్యాన్ని నశింవజేయుటకే నీ యవతారాలు ఆని 
అవతారాల పరమార్లాన్ని వికదికరించినారు (33). సీ దయ కలిగితే ఒక గడ్డి 


పరక (బహ్మాస్త్రమై బయంతునంతటివానిని పాదా కాంతుని చేసింది. నీ దయ 
తప్పితే పలుమారులు రాజులను వధించిన వరశురాముడు శ క్రిహీనుడై నాడు” అని 
రాముని దయామహీమను ఉగ్గడించినారు (37). 


మబ్బులలో నీళ్ళవలె నింగిలో గాలివలె సముదజలాలలో ఉప్పువలె 
అద్దంలో కనబడే వివిధ రూపాలవలె శబ్దంలోని ఆర్థంవలె సర్వంలో సీను నిండి 
యున్నావని రాముని సర్వోపగత తత [వవచించినారు (43). న్మిదావస్థలోనే 
భార్యా పుతులు బంధుమి తులు సిరిసంపదలు అబద్ధమౌతవి. ఇక చనిపోయిన 
పిదప భవసాగరం ఆవలి ఒడ్డున ఏమి (ప్రావ్రమగునో ఊహించలేను. జ్ఞానుల 
హితం విని నిన్ను స్మరించి తరింతు'నంటారు (47). 'బహ్మ సత్యం జగన్మి థ్యా' 
అన్న మహా వాక్యంతోపాటు భవతార కుడు పర మాత్ము డే యన్నది భంగ్యంత 
రంగా [పవచింవబడినది. రాముడు పాపాత్యు లలోను పుణ్యాత్ము లలోను సమా 
నంగా ఉంటాడు, ఐతే పాపాత్ములలో మనిపట్టిన గాజుబుడ్డిలోని దిపకళికవతె 
(పకాశించక, పుణ్యాత్ములలో శుద్దమైన గాజుబుడ్డిలోని దీపంవలె |వకాశిస్తూ 
ఉంటాడని దేవుని సర్వాంతర్యామిత్వస్థితి విశేషాన్ని యు క్రియ క్రంగా చెప్పి 
నారు (52). “చేవకు నీరువలె, చెట్టుకు మూలంవలె, చంటిపాపకు తల్టివలె, సతికి 
వతివలె, నదిలో నావవలె ఆత్మ అన్నిటికీ నీ పాదవద్మాలే గతి యని శరణాగతి 
పొందినారు (68). “పాపినైన నేను నీ సన్నిధికి వచ్చి నీలో లీనం కావలె 
ననుకోవడం పిల్ల కాల్వ సమ్ముదంలో కలియవలె ననుకోవడం వంటిదే. ఐనా 
గురుదేవ సమా శయణంచేత , పిల్ల కాల్వ నదిలోచేరి సమ్ముదంలో కలిసే 
విధంగా నేను నీలో సారూప్యం చెందగలను! అని నీచులకైనా భగవత్సా) ప్తి 
కలదని వథ నిర్దేశం చేసినారు (89). “పూర్యకర్మయే ఓక పాతయై దాని 
కొలతతోనే సుఖదుఃఖాలనుభ విస్తాడు జీవుడు. ఈ మర్మం తెలిసి కూడ సర్వ 
సంవత్ఫొఖ్యాలన్నీ నాకే కావలెనని ఆశిస్తాను' అని కర్మఫలభోగం వివరిస్తూనే 
దురాశ వ్యర్థమని (పేబోధించినారు (92). “మనుమ్యడు పాపాలు చేస్తాడు కొని 
పాప ఫలాన్ని పొందగోరడు. పుణ్య కార్యం చేయడు గాని పుణ్యఫల సౌఖ్యం 
కావలెనంటాడు. పల్లేరు విత్తనాలు నాటి తియ్య మామిడి పండ్లు కావలెనంటే 
ఏవిధంగా లభించగలవు?' అని భీవుల మన స్తత్వాన్ని కర్మ సిద్దాంతాన్ని చక్కగా 
వక్కాణించినారు (103). సంసారం దుఃఖ నిలయమని 105, 106 వద్యాలలో 


వివరించి సంసారులైన నరులు గంజిలో వడిన గుడ్డి ఈగలనీ, సంసారబాధ 
లెన్ని యున్నా ఆదే సుఖమని భమిస్తారనీ విర క్తిని వెల్చడించినారు. 


దిగువ పద్యాలలో శ్రీరాముని దివ్యరూవరేఖలను వర్ణించి సందర్శన 
కాంక్షను వ్య క్రం చేసినారు. 


“కాన్నెల వన్నె లన్ని గయికొన్నటు చెన్నెసలారు నెన్నొసల్‌....”(27) 
“కస్తూరీతి లకో ర్ల్యపుం డములతో గైె9వేయ వారాళితో... (60) 
“కలకలలాడు నీ నగుమొగమ్మునంబూసెడి పారిజాతముల్‌...” (108) 


ఈ స్తవరాజంలో ఒక ముఖ్య విశేషం గోచరిస్తుంది. ఉపాస్యదైవమైన 
శ్రీరామచందుని మనసార వినుతించడంలో వరదాచార్యులవారు తమ పోతన 
చర్మితములోని ఆక్యాసాంత పద్యాలను యథాతథంగా దీనిలో అక్కడక్కడ 
పొందుపరచినారు. పోతనచర్మిత కృతిపతియెన శ్రీరాముని సంబోధిస్తూ 
ఆంత్యాను పాసాలంకారంతో స్తవమొనర్చిన ఆశ్వాసాంత పద్యా లీ స్తవరాజ 
సువర్ణహారంలో రమణీయ రత్నాలై రాజిల్లుతున్నవి. వాటి వివరమిది. 


“శ్రీమన్మస్మథమన్మథాయిత ....” 11 __ పోతన చర్మితములో 2.283 


“ఖండిత దుష్ట దానవ... లపై __ స 1.204 
“ఆకర్ణాంత జగన్మనోహర వ తరము ఫశ 3.340 
“వికచనవారుణాబ్ద భళీ 42 —- i 4.413 
'భవభయహాోరకా!1....' fen ia 5.310 
“కలికలుషాబ్ద్బ పర్వత... రర మా i 7. 345 
(శ్రీరఘురామచంద[..... క్‌ు || 8.313 
“పురుషమనోహరోల్లసదపూర్వ ... 88 __ స 9.385 
'సుందరమూ ర్తి! లోకనుత....” 97 __ 11.380 
'సరసిజనే త! సత్యగుణ....' 107 — ల 12.310 


. ఇక మూడవది శ్రీరంగ స్తవరాజము, దీనిలో శ్రీరంగేశ్వరుని భక్తి 
తాత్పర్యాలతో సుతి (పార్షనలు చేయడమే కాక (ప్రస తి, త త్వ్పజానం, వె రాగ్య 
జక థి లు! ఆశీ ల్లో _— 


భావనలు అధికంగా |పవ చించడం జరిగినది. ఇదొక త త్మ [గంథంవలె భాసిల్లు 
తున్నది. దీనిలో విశిష్టాద్వైత తత్త్వం విశిష్టంగా (వబోధించబడినది. మొదట 
శ్రీరంగపురిని స్తుతించి నమస్కరించి వై కుంఠమే శ్రీరంగమై _పకాళిస్తున్నదని 
వర్ణించినారు. 


మట్టిలో ఉన్న విత్తులు అవ్య క్రంగా ఊండి వర్గంవల్ణ మొక్క_లై నానావిధ 
రూపనామాలతో సువ్య క్రమగునట్లు నూక్కంగా అవ్యక్తంగా ఉన్న చిదచిత్తులు 
(పురుమడు, (వకృతి) భగవత్సృష్టిచేత (పత్యేక నామ రూపాలతో గోచరిస్తుండు 
నన్న తాక్రికవిషయాన్ని 4వ పద్యంలో వివరించినారు. షిదస భగవ తత్వాన్ని 
దిగువ పద్యంలో విశదీకరించినారు. 


“ఇదమిత్ధమ్మని ము కకంఠముగ మిమ్మే మిన్కు. రూపించు మూ 
రిదమౌ పీచును టెంక కొబ్బరియు నారేశంబుగా నైనటుల్‌ 
చిదచిత్త త్వవపుర్విశిష్ట విభవశ్రీ;/గూరు నద్వైత సం 

వద నొప్పారు భవత్స్వరూపమని నే భావింతు రంగేళ్వరా[” (5) 


దీనిలో భగవ త్తత్త్యం విశిష్టాద్ర్వైతపరంగా నిరూపించబడినది. ఇక్కడ 
అద్వైత సంపద అంటే విశిష్టాద్వెత మనియే. మన వేదాంత దర్శనంలో గల 
ఆద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం అనే మూడు మతాలలో జీవుడు వేరు దేవుడు 
వేరు కాదు ఒక్కడే అన్నది ఆదై తం. జీవుడు వేరు దేవుడు వేరన్నది దైర్రతం. 
జీవునితో కలిసి యున్న దేవుడొక్కడే అన్నది విశిష్టాద్వైతం. ఈ మతంలో 
చిదచిద్విశివ్దుడు దేవుడని చెప్పబడినది. చిత్తు అనగా జీవుడు (ఆత్మ). అచిత్తు 
అనగా (పకృతి. ఈ చిదచిత్తులతో కలిసియున్న పర్మఐవ్మ విశిష్టుడు అనబడు 
తాడు. ఆ పర్మబహ్మ ఒక్కడే కావున విశిష్టాద్వైతం అనబడినది. జీవుడు (పకృతి 
దేవుడు ఒక్కటే ఐనారు. ఆంటే పాలలో నీరు పంచదార కలిసి ఒక్కదైనట్టు. 
ఆ దేవుడే విష్ణువు - నారాయణుడు, ఆతడే పరదైనం, ఇత్యాదిగా విశిష్టాద్వైతం 
చెబుతుంది. 


వేదాలు భగవంతుని గురించి ఇదమి జ్ఞంగా చెప్పలేదు, నానావిధాలుగా 
భేద్యకుకులు, అభేద శుకులు ఉన్నవి. కాగా పీచు టెళిక కొబ్బెర శలిని కొఖ్ఫెర 
కాయగా. పిలువబడినట్టు జీవునితో ప్రకృతితో కూడిన _ విశిష్టవైభవం కలదే 


AVL 


నీ స్వరూపమని శ్రీర ౦గేశ్వరుని వర్ణించినా రాచార్యులవారు. ఈ విశిష్టాద్వైత 
తత్త్వం ఇంకా అనేక పద్యాలలో ఆభివర్దించబఐ డినది. రాముడు విష్ట్వ్యవతార 
మూ ర్రియైనా కివకేశవాభేద సమన్వయ తత్త్వానికి _పతీక. శ్రీరంగం విశిష్టాద్వైత 
తత్వానికి వైష్టవ మతానికి మూలకేందం. కావున ఈ స్తవరాజంలో విశిష్టై 
ద్వైతం |పవచించడం సముచితంగా ఉన్నది. 


భగవంతుడు నిరాకారుడూ సాకారుడూను, ఈ విషయాన్ని “శరర 
నీటిలో కలిసి అదృశ్యమయి, అగ్నిత ప్రమైనంతలో మరల తన రూపుదాల్చి 
కనబడునట్లు అదృశ్యుడవై న నిన్ను తపస్సులచేత బుషులు కాంతు'రని ఉప 
మించి చెప్పినారు (11). “శ్రీరంగేశ్వరుని చర్మితంలో శోభిల్లే సడ్డుణాలను నింగి 
చుక్క_లవలె లెక్కించలేను. అనే ఆతని చెడుగుణాలు కూడ లెక్క పెట్టజాలనుం 
ఎందుకంటే చెడు గుణం ఒక్కటి కూడా లేద'ని చమత్కారంగా భగవంతుని 
అపమేయత్యాన్ని నిరంజనక్యాన్ని వినుతించినారు (15). 


“అనన్యాశ్చింత యంతో మాం యే జనా పర్యుపాసతే 
తేషాం నిత్యాభియు క్రానాం యోగక్షేమం వహామ్యహం' 


అన్న గీతావచనానుసారంగా నన్ను ననన్య చింత(గొని నమ్మినవాని... 
(20) అన్న వద్యం సాగినది, ఇది శరణాగతి. “భవహరమౌ త్వదీయ మృదు 
పాద సమ్మాశయణంబు.... (47) అన్న పద్యం కూడా దీనినే తెలుపుతున్న ది. 
“ఎగిరి సీ చెంతకు రావలెననుకొంటే నీ వై కుంఠపురదర్శనం అబ్బుతుందా? 
చేవనై చేరవస్తానంటే శీరసాగరం కనిపిస్తుందా? అందుకే నీ దర్శన భాగ్యం 
నాకు కలిగించడానికి శ్రీరంగంలో వెలసినావా?' అని శ్రీరంగ పాశ స్తం ఉగ్గ 
డించీనారు (23). 


శ్రీరంగేశ్వరుని దివ్యసౌందర్య వర్ణన 32, 33, 34 పద్యాలలో భవ్యంగా 
చేయబడినది. పారమార్డికానికి దారి చూపించే సదసద్వివేకం కలిగించే విద్య 
నేర్చి దాని నాచరణలో పెట్టని పండితుడు చేతిలో దీపముండి దారి గానని 
అంధుడని చక్కగా వక్కాణించినారు. (38). ఇంకా ధనాళ, దుస్సాంగత్యం 
మొదలగు అనేక దోషాలను ఖండించడం జరిగినది. శతుమితుల యెడ సమ 
చిత్తం గలవారే వైష్టవులని ఈ రీతిగా చక్కగా సెలవిచ్చినారు. 


s viii 


“కోసెడి వారికైనం దనుగొబ్రైడి వారికినై నం బెంచనీర్‌ 

వో సెడి వారికై నం దరువుల్‌ సమపద్దతి నీడనిచ్చు నీ 

దాసులు ద్వేషమూడ్చి సమతంగని మేలొనరింతు వై రమున్‌ 

- గోసెడివాండె వైష్ట వుండగున్‌ దగనంటిని రంగనాయకా!” (49) 


జన్మను కడిమిచెట్టుతో రూపించి రమ్యంగా చెప్పిన 


“అఘుమూలంబయి....వవమహో నీపాగ మందుండి దే 
"వ! ఘనావజలదిన్‌ మునింగితి ననున్‌ గాపాడవే రంగరాట్‌1” (54) 
బ్‌ 2 


ఆన్న పద్యంలో భవబాధలను వివరించి ఆంర్థితో శరణు వేడిన విషయం 
సువ్య క్రమెనది. తర్వాతి మరికొన్ని పద్యాలలోను ఈ ఆర్తి, శరణాగతి 
కనబడుతాయి. _ 


కక స్త్రవరాజంలో జీవిత క్షణభంగుర త, సంసారభోగనిరనన, ఆరి, 
వైరాగ్యచింతన, శరణాగతి చాలా వద్యాలలో నివేదించబడినవి. ముఖ్యంగా, 


“స్వామీ! వేరొక చీక్కు. గాంచ నింక.... (55) 
“వనితల [వాలుచూపులకు వ్రాలుచు.... (56). 
“వేడుక వచ్చినాండ పృథివీతల యాతకు....' (57) 
'అరుసముతోడ భార్యయని... ' (58) 


అన్న వద్యాలు పోతన చర్మి తములో స ప్రమాశ్వాసంలో భాగవత 
కృత్యపహరణ తర్వాత పోతన మహాఖేదంతో నిర్వేదంతో తలపోసిన వద్యాలే 
'యఠాతథంగా గగహించబడినవి. ఇదే పోతన చరితము నుండి తీసుకొన్న 
_పద్యాలు మరికొన్ని ఉన్నవి 

"ఇంకొ నశ్వరవాంఛలు తుచ్చలోహాలనీ, అనశ్వరడై వభ క్రి బంగారమనీ, 
వాహ్యశ్వతు జయం కంటె అంత శ్మ తు జయం వీరలక్షణమనీ, హరిని విడిచి 
అన్యదేవతలను కొలిస్తే ముక్తి లభించదనీ, గోవులను చంపి రక్తం తాగే 
పులుల వంటివారు అసురులు "మృతాహారులనీ, గోవులను పెంచి పాలుతాగే 
భూస్తురుల్లు అమృతాహారులినీ; స్వార్థులు తామే మెరుస్తూ ' లోకాన్ని వెలిగించని 


చుక్కల వేరెటివారసీ, త్యాగధనులు తాము వెలుగుతూ లోకాన్ని (వకాశింపజేసే 
చం్యదున్‌ 'వంటివారసీ ఈ విధంగా ఆనేక నీతులు [పబోధించబడినవి. 


&1£ 


ఈ స్త్రవరాజంలో 76 నుండి 88 వరకుగల పద్యాలలో రామాయణ 
సన్నివేశాలను (పసైవిస్తూ తాత్త్విక విషయాలను విశిష్టాద్వైతమతపరంగా సమ 
నయం చేసీ (పబోధించబడినది (పళ న్తమైనది. ఉదాహరణకు 


“పావని లంక సీత దరి వచ్చి వచించు విశిష్టభాషణల్‌ 

శ్రీ విభు గూర్చి సద్దురుండు చేతనునిం దరియింపంజేయు సం 
భావనజేసి తెల్పు వరభాగవతాది పుకాణకాస్త్రముల్‌ 

ద్రావిడ సత్ప్రబంధగత త త్త్వరహస్య (పబోధ రంగరాట్‌ 1” (84) 


అద్వైతులు సోఒహమ్మంటారు. విళిష్టైద్వైతులు దాసోఒహమ్మంటారుం 
భ క్రిమార్గాన దాసోఒహమ్మనుటలోనే పరమ పదం లభించగలదని “తా సోఒ 
హమ్మని.... (108) అన్న చివరి పద్యంలో [దావిడ వేదాంత సారభూత 
వాక్యంగా ప్రవచించి ఈ స్తవరావాన్ని ముగించినారు. 


నాలుగవదిమ్రైన శ్రీ వేంక పేళ్వర స్తవరాజములో శ్రీ వేంక టేశ్వరుని 
స్తుతి ప్రార్థనలు తాత్త్విక విషయాలు లోకనీశులతోపాటు కొన్ని విశిష్ట విష 
యాలు వర్జించబడినవి, దీనిలో 10 నుండి 28 వరకు గల పద్యాలలో స్వామీ 
వారి దివ్య రూవరేఖలను ఆంగాంగాలను మిగుల మనోహరంగా భరక్తి రసభరి 
తంగా వర్ణించడం జరిగినది, తర్వాత 31 నుండి 40 వరకు గల పద్యాలు 
క్రమంగా దళావతారాలను వర్జించినవి. ఐతే దాశరథిశతకం మున్నగు పూర్వ 
శతకాలలో వలె గతానుగతికంగా ఆవతార విశేషాలను ఉగ్గడించటం కాక 
ఒక్కొక్క. అవతారంలో వగవంతుడొనర్చిన దుష్టశిక్షణ శిష్టరవణాది విషయా 
లను (పస్తుతించి ఆవిధంగానే తన నుద్ధరించవలెనని ఆర్తితో పార్థించిన విషయం 
విశిష్టంగా ఉన్నది. ఉదాహరణకు 


- “నలువ శయింప సోమకుండు నాలుగు వేదములన్‌ హరించి యా 
జలనిధిలోన దా౭గిన రుషమ్మయి' వానిని బట్టి చంపి మిన్‌ 
కులజుని కిచ్చినా వటులె కోల్పడు జ్ఞానము నొ కొనంగి సం 
నరణమవోబ్దిని స్తరణ క క్తి నొసంగవె వేంకటేశ్వరా!” (31) 


££ 


ఈ స్తవరాజంలో మరొక విశేషం గోచరిస్తున్నది 41వ పద్యం నుండీ 
ఆనేకానేక వద్యాలలో ఆక్మాశోయంగా తము దోషాలు దురితాలు లోపాలు భగ 
వంతునికి నివేదించి దయతో ఉద్దరింది తరింపజేయుమని ఆ _ర్రితో (పార్టించి 
నారు, ఆ పద్యాలలో లోకనీతి, చొకికభోగనిరాసం, జీవనధనాదుల తణికత్వం, 
భరన్యాసం, నైచ్యానుసంధానం - ఇట్లా ఎన్నో ఎన్నెన్నో విషయాలు సాలం 
కారంగా సరన మనోజ్ఞంగా _పవచింపబడినవి, ఈ విధంగా ఈ న్రవరాజము 
ఆ వన్నులకు [పవన్నులకు ధార్మికులకు ఆధ్యాత్మికజీవనులకు ఆవశ్యో పఠనీ 
యంగా ఉన్నది. వివరిస్తే మరొక గంథభమౌతుంది. కావున మచ్చుకు కొన్ని 
ఉదాహరిస్తాను. 


._ “విషయ సుఖానుభవంలో తృ ప్తిలేదు. విషయ వాసనలింకా ఎక్కు_వౌ 
తవి. సంసార జలధిలోని ఉప్పునీరు | తాగితే దప్పి తీరుతుందా? పాదతీర్ణ మీయ 
వలే” నంటారు (43). 


“మూనన మందు నా దురభిమానము పోదెవరెన్ని జెప్పీనన్‌ 

జ్ఞానము రాదు, కర్మయన సాధ్యము గాదెద భ క్షిలేదు, నీ 

ధ్యానము నిల్వంబోదు, భవదారుణదావళిఖా ర్ర జీవనో 

ద్యాను(డ నీదు చల్లని వదమ్మును నమ్మి తి, వేంక టేశ్వరా[” (44) 
ఈ పద్యంలో ఎంత వేదన, నివేదన ఉన్నదో. 


“బాల్యం స్వప్నంవలె దాసనప్పు మొగ్గవలె రెన్నా జ్లండి పోయినది. కల్లు 
మత్తువలె చిత్తాన్ని చలింపజేని యౌవనం వెళ్ళిపోయినది. ముసలితనం, ధరించి 
తీసివేసిన పూలదండవలె వచ్చిపడినది. ఇంక నేనెప్పుడు జీవిత మనే పువ్వును 
నీ పాదపూజ కర్పించగలను?' అని వ్యధవడినారు (47). “పాపాలు చేస్తూ సత్పు 
రుషుని వలె ధర్మ [పబోధం చేస్తాను. వ్యభిచరించే వేశ్యలకు జారత్యం చేయ 
వద్దనే హక్కు. ఎక్కడిది? అని దుష్టుల శ్రీరంగనీతులను ఖండించినారు (53). 
'నిరంతరం పరుల తప్పులు వెదకి తీయడంలో వేయి కనులుగల ఇం 


స దున్ని, 

పరులను నిందించడంళలో దశవదనుడైన రావణాస్తురున్ని, నజనులను హింసించ 
ల న్‌ బవ క 

డంలో వేయి భుజాలు, గల వాణాసురున్ని. అంతేకాని, ఒకనాడు నేను నా 


నోటితో నిన్ను కీర్తించను. కనులతో సేవించను. చేతులతో ఆర్చించినని దైవ 


xxi 


వ క్తిలేని దుర్మార్గులను వ్యంగ్యంగా అధి కేపిస్తారు (68). "నీ పాదపద్మాల 
సేవకు విరోధులై నవారు తలిదర్శిడులై నా, గురువర్యులై నా, సోదరులూ బంధు 
వులైనా విడువదగినవారే యని భరతుడు, _పహ్హాదుడు, బలిచ్చకవర్రి, విభీష 
అని వంటి మహనీయులు చెప్పి ఆచరించి చూపినా*రని _పవచించి ద్దైవనిష్టా 
గగిష్టతను చాటినా రాచార్యుల వారు (71). 


“ధరణిజనాళి సేవకు...” అన్న 72 వ పద్యంలో ఐదు రకాల మనుష్యులు 
పీర్కొ_నబడినారు. “పరోపకారం చేసేవాడు _పథముడు. తన లాభానికి పరులకు 
ఉపకరించేవాడు రెండవవాడు. ఇతరులను చెరచి తాను సుఖపడేవాడు మూడవ 
రకం. తనకు లాభం లేకున్నా ఇతరులను చెరచి సంతోషించేవాడు నాల్లవవాడు. 
ఇక ఇతరులను చెడగొట్టి నేనూ చెడిపోయే పంచమున్ని” అని నై చ్యానుసంధా 
నంగా చెప్పి లోకానికి వ్యంగ్యంగా హితోపదేశం చేసినారు. ఇది భ ర్హృహరి 
“తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ పాపకుల్‌ సజ్జనుల్‌ .... అన్న సుఖా 
షితాన్ని మించి గొప్పగా చెప్పినది. “మనస్సనే కోతి సంసారమనే అరణ్యంలో 
చిక్కుపడి [భాంతితో తిరుగాడు తున్న'దన్న విషయాన్ని దిగువ పద్యమెంత 
హృదయంగమంగా రూపించి చెప్పుతున్నదో చూడండి. 


“ భాంతాపాంగ విలాసవాససుమమై భామారతస్వల్ప సౌ 
ఖ్యాంతాపత్య ఫలాన్వితంబయి యురోజా దిద్వయో పేతమౌ 
కాంతా మోహన రూపయావనలతాకాంతర మధ్యంబునన్‌ 
(భాంతింజెందె మనఃస్టవంగ మెటులప్పా వేంకటాాది (వభూ!1" (73) 


ఈ పద్యం భర్చహరి శృంగార శతకంలోని. 

“కామినీ కాయకాంతాలే కుచపర్వత దుర్గమే 

మా సంచర మనఃపాంథ! త్మతాస్తే న్మరతస్క-రః' 
అన్న సుభాషితాన్ని సమ్మగ సావయవ రూపకాలంకృతితో చక్కగా (ప్రబో 
ధిస్తున్నది. - 


“అతి భోగభాగ్యాలిచ్చే నీ కరుణ వద్దు. అది అతివృష్టివలె హాని చేసి 
నిను, మరపించి దురాత్నుని చేస్తుంది ఆంటారు అత్యాశ లేని సదాశయంతో 


ఇనప! 


(27). “యస్యాత్మా శరీరం” “యన్య పృథ్వీ ఫరీరం"” అన్న (చుతి ఎాక్యొ 
లుదాహరించి “ఈ పృథివి సీ శరీరమే కావున శిలావి గహ వూజ చేస్తాను ఆది 
నీకే చెందుతుంది కదా!” అని ఈశ్వరుని సర్యమయత్వాన్ని వ్మిగహారాధన 
పరమార్హాన్ని విశదీక రించినారు (93). 

చి 


విశిష్టాద్వైతం భక్తి వధానమైనది. [వప త్రి, దాసోఒహ౦ అనే దాస్యభావన 
దీనిలో ముఖ్య లక్షణాలు. తదనుగుణంగా ఈ స్తవరాజంలో అనేకానేక పద్యా 
లలో వీటిని" |పబోధించడం ' జరిగినది. “నీత్యము తావకీన.:.” (96) అనే 
పద్యంలో సీ దాసానుదాసులకు చివరి దాసుడనన్న దాస్యభావన వ్యక్తం చేయ 
బడినది. 'నీ దయ గాంచడానికి నిజమైన ఆర్తి కాక వ్యాకరణాది ఇాస్తాంల 
ఆవసరమేమి? పూలు వూయక సీడనీయక' పండ్లనీ యక ఉండే తులసీ చెట్టు 
ఆకుల సుగంధంతోనే నీవు సంతోషించి ఆనుగహిస్తావు కదా!" అని విద్యాడం 
బరం అవసరం లేని నిర్మలభ క్రి తత్పరతల (ప్రాధాన్యాన్ని వివరించినారు (107). 


పంచళతిలో చివరిది శ్రీ నృసింహ స్తవరాజము. ఇది సింహాచలమష్మేతంలో 
వెలసిన శ్రీ వరాహ నృసింహస్వామి పై చెప్పిన శతకం. దీనిలోను భక్తి జ్ఞాన 
వైరాగ్య విషయాలు లౌకిక నీతులు పారలౌకికత త్ర విశేషాలు (వబోధించ 
బడినవి. ఆర్థకామాదుల దుష్పలితాలు, నిత్యానిత్యవస్తు వివేకం, పసవత్తి, ముముక్ష 
మొదలగునవి మిక్కుటంగా చక్కగా వక్కాణించబడినవి, 


దేవతల మహాపురుషుల నామాలకు 'చమత్కా-రార్థ కల్పన చేయడం 
నరదాచార్యులవారి కవితా లక్షణాలలో ఒకటిగా వారి మణిమాలాది కృతులలో 
చూడగలము. ఆది ఈ స్తవరాజంలోను గోచరిస్తుంది. సింహాచల మేతస్వామి 
నరావానరసింహుడు. ఆయన కా పేరు ఎట్టా వచ్చినదో దిగువ సద్యాలలో 
చమత్కరించి చెప్పినారు, 


“నీవు వరాహరూపుడవా....హరి” (19) అని చెప్పి, 


“చ్నితముగా వరాహ నరసింహ సమైక్యతబూని...." (22) అన్న 
పద్యంలో వరాహ నరసీంహక్వాలను ఒకే రూపంలో చూపి శ్రీదేవిని భూదేవిని 
ఏకకాలంలో దగ్గరకు తీసి ఇద్ధరూ (పేమప్యాతలని నిరూపించినావు; కాగా 


xxiii 


“క్రీదేని నిన్ను కేసరిగా ఆలముకోగా భూదేవి చందన రూపంలో కౌగిలించు 
కొన్నది" అని చమత్కారంగా మనోజ్ఞంగా వివరించినారు. 


“కదనార్థ మ్ము....శ్రీహరీ!” (59) అన్న వద్యంలో మదపు పేనుగువలఠలె 
యుద్దోన్మాదియై మీదికి వచ్చే హిరణ్యకశిపు రాక్షసాధముని వధించడానికి _పెకి 
సింహరూపంతో, తమ పాదపద్మములలోని తీర్థ మకరందాన్ని ఆస్వాదించ 
దలచిన తుమ్మె డవంటి భ క్రపహ్హాదుని కాపాడడానికి [కిందికి నరరూవంతో _ ఒకే 
సారి నరసింహ రూపాలతో అవతరించినా”వని యు క్రియు క్తంగా చమత్కారంగా 
కల్పన చేసినారు. ఇక్కడి వరాహ నరసింహస్వామికి కేసరి, చందనం పూసి 
అర్చించడం విశేషాచారం. 


“కాకి రావిపండ్డు తిని రెట్టవేయగా అందులోనుండి పమ్మిత మైన రావిచెట్టు 
పుట్టునట్టు, ఈగ ఎంగిలినుండి తేనె జనించునట్టు సామాన్యమైన ముత్యపు 
చిప్పనుండి ముత్యాలు బయల్పడునట్లు నా ఆల్బవాక్కు సీ దయచేత కవిత్వమై 
జాలువారదా?” అంటారు రమణీయోపనుతో (4). 'విశ్యరూపివైన నీవు నా 
చిన్న ఎదలో అణగి యుండడం మహావృక్షం సూక్ష్మ బీజంలో నికి ప్రమైనళ్చు' 
అంటారు (5). అంతటా ఉన్న నిన్ను (గుడ్డివానివలె హిరణ్యకశిపుడు కానక 
నీ వెక్కడా లేవంటాడు. భక్తి దృష్టితో చూసే వానికి నీవంతటా కనబడ 
గలవని _ప్రహ్రాదు డంటాడు ఆని నా స్తికాస్తిక భేదాన్ని సోదాహరణంగా (పవ 
చించినారు (7). “నన్ను పైకెత్తడానికి నాలుగు చేతులు ధరించి యున్నావు. 
నేను పడిపోవడానికి వశువువతె నాలుగు కాళ్ళతో గింజుకొంటాను' అని హరి 
ఉద్దరించదలిస్తే జీవుడు వతితుడు కాగోరుతాడన్న వాస్తవాన్ని వెల్లడి 
చేసినారు (16), 


నరనీంహావతారం వీర వైష్షవానికి నిదర్శనమని ఇబుతారు. తదను 
గుణంగానే ఈ స్తవరాజంలో సింహాచల నరసింహస్వామిని సర్వోత్క్బృూష్ట 
ద్లైవతంగా పురస్కారం, తక్కిన దేవతలను తిరస్కారం చేయడం జరిగినది. 


EX1V 


“శ్రీ సింవ్మోది వసించి నీవిటువలెన్‌ సింహాఖ్యతో నెయ్యెడన్‌ 
బాసించం గత మేమి? స్వామి! యితరుల్‌ _బహ్మ్మేంద ర్ముదామరుల్‌ 
నీ సాన్నిధ్యము నందు!(గేనరి సరి న్నిల్వంగ లేనట్టి స 
_ాసాశేషసృగాలజాలమని యీ దాసాళి తెల్యన్‌ హరీ!" (18) 


“నీవు సింహాదిలో వెలసి సింహాఖ్యతో |వకాశించడానికి కారణమేమి? 
(బహ్మ శివుడు ఇం్మదుడు మొదలగు ఇతర దేవతలు నీ ముందట సింహం 
ముందట భయంచేత నిలువలేని నక్కలు అని భక్తులకు తెలియజేయడానికే 
స్వామీ!" ఆంటారు. ఇటువంటిదే “చిల్లర దైవముల్‌....” అన్న 43వ పద్యంలో 
భాసిస్తుంది. “చిల్లర దేవుళ్ణ చిన్న దీపాలవలె ఒక్కొక్క ఇంటిని వెలిగిస్తారు. 
కాని సూర్యుని వలె నీవు విశ్యమెల్ల (వకాశింవజేస్తావు' అని శ్రీహరి పరాత్ప్స 
రత్వం కొనియాడినారు. 


స్తవరాజంలో మతసామరస్యం, సామ్యవాదం వంటి ఆధునిక భావాలూ 
(పవచింవ బడినవి, 


“ఎందును గాంచనందె కలవీవని తెల్పెను నీ చర్మితమో 

హిందు వితండు ముస్టిమిత(డీ తడు కై 9 స్తవుడంచు భేదముల్‌ 
బొందుదురే నరుల్‌ చెవిని బోసీన వేద ఖురాను బై బిలుల్‌ 
సందియమేలరా? బధిరసన్నిధి సంకురొదల్‌ నృశకేసరీ1"(27) 


“సర్వాంతర్యామి యైన భగవంతుని హిందువని మున్టిమని కై 9 స్తవుడని 
భేదభావంతో ద్వేషిస్తారు. భగవంతుడు (ప్రసాదించిన వేదం ఖురాను బైబిలు 
చెవిటివాని ముందు శ ౦ఖమూదినళ్హే ఆయెినని విచారం వ్యక్తం చేసినారు. నిజ 
మైన డైవభ శక్తీ గలవాడు ఏ మతస్థుడైనా అన్యమతస్థుని ద్వేషించడం పాపం 
అన్న (పబోధం లభిస్తుంది ఇందులో. ఇక సామ్యవాదం, పేదల బాధల గురించి 
ఇలా (వాసినారు, 


“గుడిసెల యందు నస్థికల గూడు లంగూడును గుడ్డలేని యా 
బడుగు శరీరముల్‌ మిడుక బంగరు -శాటిని దాల్చి కుల్బు. చున్‌ 
కుడిచెడు భోగభాగ్యములు కూడునె? పు_తులంబన్తులుంచి తా 
గడుప్పును నింపుకొంచు మనగల్లునెటుల్‌ జనకుండు? శ్రీ హరీ!” (34) 


మమా 


నితుపేదలు కూడు గూడు గుడ్డ క వరితపిస్తూ ఉందే వారి నాదుకొనక 
దేవునికి వైభవసేవలు చేయడం నిరర్ధక మన్న మానవ సేవయే మాధవ సేవ 
అన్న నీతిబోధ చేయబడినది. ఇట్టే తరువాతి 35 వ పద్యంలో 'కరవులు కాట 
కాలు పడి రైతు దివాల తీసినాడు. (ప్రజలు దిక్కు[గానక దయజూడుమని నిన్ను 
(పార్టిస్తున్నారు. సీవేమా లక్ష్మిని ఎదలో పెట్టుకొవి పట్టనట్టు ంటావు” అంటారు, 
దుర్భిశాది విపత్కాలాలలో ధనికులు సరకులను పేదల కందకుండా దాచి 
యుంచే దౌష్ట్యాన్ని న్యంగ్యంగో అధి షేపించినారు. 


స్తవరాజంలో కొన్ని చపతే భావాలు, SS కోభిల్లుతున్న వి, 


“నరసింహా। సీవు ప్రాణులకు మోక్ష మివ్వాలని తలుస్తావు. సీ కొడుకు 
లైన |బహ్మ, మన్మథుడు మోక్షానికి విరోధులై సృష్టి కార్యకమాలు సాగిస్తారు, 
ఇది విచ్చితంగా ఉన్నది” అంటారు (39). ఇంకా “సీ సతులై న శ్రీదేవి, భూదేవి 
మాకు ధనధాన్యాలపై ఆశ కలిగిస్తారు నీ సుతుడు మన్మథుడు న్రివ్యామోహం 
కలిగిస్తాడు. నీవు వారినేమీ ఆనవు. మమ్ము శిక్షిస్తావు. ఇక నీ కూతురు గంగ 
మ్మయే మా పాపాలను తొలగిస్తున్న 'దని చమత్కారంగా ఆశేపిస్తారు. 


“ఆరయ పరస్వరూప....” అనే 51 వ పద్యంలో నారాయణుని రూపాలు 
పేర్కొన్నారు. వై కుంఠంలోనిది పరరూపం. ఆడి మేఘ జలంవలె అందనిది. 
పాల సము[దంలో పడుకొని యున్నది వ్యూహరూపం. అది సమ్ముదజలంవలె 
"సేవించ వీలుకానిది. రామకృష్ణాద్యవకారాలు విభవ రూపాలు. అవి బావి నీళ్ళ 
వంటిఏ. దేవాలయంలో ఉండెడిది ఆర్బారూపం. అది చేతిలోని నీరు వంటిదై 
సులభమైనది" అని ఉపమానవూర్యకంగా యు క్రియు కంగా వివరించినారు. 


ఈ [పపంచ మే ఒక నాటకం, జ్ఞానాజ్ఞానాలే ర్మాతింబవళ్ళు, భూమియే 
రంగస్థలం, ఆకాశమే మేలుకట్టు, త తే తెరలు, జీవులే పాతిలని జగ త్ర 
త్యాన్ని మనోజ్ఞంగా రూపకాలంకారంలో వర్ణించినారు (69). “దానంతో తరిసా 
నంటే శాస్త్రం తెలిసే మేధస్సులేదు. భక్తితో ధ్యానిస్తానంచే మనస్సు నిలువదు, 
(పపత్తి చేస్తానంటే అహంకారం చావదు, దీనుల నుద్దరించడానికి నీ కరుణ 
తప్ప వేరొకటి గతిలే' దంటారు (91). సంసారంకంచె నరకమే మేలంటారు. 


xxvi 


నరకంలో తన దేహబాధలొక టే జీవు డనుభవిస్తాడు. కాని సంసారంలో తన 
బాధలతోపాటు తన భార్యాప్కుతుల. బాధలు కూడా సడవలసీ వస్తుంది అని 
దేవని. శరణు వేడుతారు (97). ఇ్టే స్వర్షంకం టె భూలోకనివాసమే 
మేలంటారు. స్వర్గంలో దేవతలు సుధలుగోలి పొగరెక్కి. సమ్మోవాత్ములై 
భగవంతుని విస్మరిస్తారు. భూలోకంలోనై తే దుఃఖాలు కలిగినవ్పుడై నా దేవుని 
స్మరిస్తారు (90). ఇంకా అనేక విధాల ఐహికభోగ నిరసన, శరణాగతి, తర 
శోపాయచింత వ్య క్రం చేసి చివరకు జన్మము మొ క్రిదారి..... అన్న 108 వ 
వద్యంలో “పుట్టుక అనేది ముకి మార్గంలో నడువనీయని కాలిముల్లు. ఈ 
జన్మాలనే ముండ్లను "పెరికి వేయడానికి మరొక మంచి జన్మ సాధనం. మొదట 
(గుచ్చిన ముల్లును మరొకముల్లు తీనీవేసీన తరువాత, తీసిన ముల్లును తీయబడిన 
ముల్లును _ ఈ రెండిటిని పార్‌ వేయడమే ము కి అనబడుతుంది అంటారు జన్మ 
రాపొత్యమే మోక్షమన్న తత్త్వాన్ని (బోధించి స్త స్తవరాజం ముగించినారు. 


పంచశతిలోని వస్తుభావాలు, వై శిష్ట్యం మనవి చేయడంలో దిజ్యాతంగా 
ఉదాహరణ. లీయబడినపి.. ఇప్పటికే (గంథవిస్త స్తరమైనది ఇంకా వివరిస్తే మరొక' 
(గంథమౌతుంది. వద్యాలన్నీ “పఠనీయాలే, ఆనంద, పదాలే ఆలోచనాత్మకాలే.. 
ఇక దీనిలోని రచనశైలి గురించి [వత్యేకంగా చెవ్హవలనీన పనిలేదు. అనేక 
వద్యక్ళతులు, పోతన చర్మిత మహాకావ్యం సంతరించిన తర్వాత రచించిన ఈ 
వ కదంబంలోని రచన మహోత్క్బృష్టమైనదని అనడంలో ఎట్టి సందేహం 
దు, 


పంచశతిలో వేదాంతాది కాస్త విషయాలు రమ్యంగా, రసవంతంగా, 
భావోదంచితంగా వర్ణించబడినవి, [వసాద మాధుర్యాది గుణాలతో ఉపమా 
రూపకాద్యలంకారాలతో ఆనందం, ధర్మోవదేశం సమంగా శోభిల్లి సత్క్బృతి 
రత్నమై విరాజిల్లుతున్నది. పంచశతి చివర కూర్చబడిన “గద్యము” సాంవ 
దాయికమై ఆచార్యులవారి పరిచయం (పశ స్తి వెల్లడిస్తున్న ది. దీనిలో ముఖ్యంగా 
వారు పొందిన ఘన సన్మానాలు, బిరుదులు |పకటించబడినవి. 


ఈ స్తవరాజ వంచశతి పద్యాలకు ఆచార్యులవారు స్వయంగా తాత్పర్యం 
వానీనారు, ఇది వారే వాయవలసినది కాదు. శిష్యుల అభిమానుల అభ్యర్థన 
కాదనలేక [వాయవలసీ వచ్చినది. ఈ తాత్పర్యలేఖనం వలన పాఠకులకు 
విషయావగాహనలో చాలా సౌలభ్యమేర్చడినది. 


xxvii 


ధూర్భటి శ్రీకాళహ స్లి మాహాత్మ్యము తరువాత. శ్ర్రీకాళహ స్రీళ్యక శతక 
మొకటి వాసీనాడు. పోతన శ్రీ మహాభాగవత రచనానంతరం నారా యణ శతక 
మొకటి రచించినాడు. వరదాచార్యులవారు పోతన చరితం తరువాత ఈ ఐదు 
శతకాలు రచించినారు. కవులు కవితాభ్యాస దశలోనే కాక మహాకొవ్యాల రచనా 
నంతరం జీవితం పండిన దశలోను శతకాలు రచించినారన్న విషయం 
సుస్పష్టం. ఆచార్యులవారు ధర్మవిలసిత మైన లౌకిక జీవితానుభవం, భక్తి జ్ఞాన 
వైరాగ్య శోభితమైన పారమాన్థిక జీపీతానుభూతి,- మహో త్క్బృష్ట కావ్యరచనా 
కౌకలం' దివ్యంగా' ఫలివరతమయిన' దశలో మహాభ క్తి తాత్పర్యోలతో -ఈ పంచ 
శతి రచించినారు. (పాణాధికమై ఆత్మ కాత్మయైన ఈ సత్కృతిని (పచురించి 
లోకానికి ఆందించవలెనని ఆచార్యులవారు పడిన ఆరాటం వారి జీవితకాలంలో 
ఫలించలేదు ఇప్పటికైనా వెలుగు చూసి ఆచార్యులవారి ఆత్మళాంతికి, ఆంధ 
సాహిత్య సౌభాగ్యానికి హేళువై నది. 


శ్రీమతి వూజ్యురాలగు వైదేహి అమ్మగారి శ్రీ రపీందాచార్యులు గారి 
ఆదేశానుసారం, ఆత్మీయులు సహృదయ విద్యత్క_వివరేణు్యలు శ్రీ తాళ్ళపల్లి 
మురళశీధరగౌడు, డా॥ రావికంటి వసునందన్‌ గారల ప్రోత్సాహంతో" అభిజ్ఞత 
లేని నేను యథాశక్తి ఈ పీఠిక కూర్చినాను, ఈ ఆవకాశం (ప్రసాదించిన వారికి 
కృత జ్ఞతాభివందనాలు. 


అమూల్య సాహిత్య నిధియైన ఈ స్తవరాజ పంచశతి సరస విద్వత్కవి 
వర్యులకు, ధార్మికాధ్యాత్మిక జీవనులకు అత్యంత 1పయోజనకరమై అలరార 
గలదని అశంస. 


ఇట్లు, 
ఏదేయుడు 
డా॥ అందె వేంకటరా జనము 
కోరుట్ల, అధ్యక్షుడు, 
1.7. 1994 భారతీ సాహిత్య సమితి 


విజ పి 
ల) 


ఈ సవరాజ పంచశతి పూజ్యులు మా నాయన గారి అము దిత (గ్రంథా 
లలో ప. ముఖ్య మైనది దీనిని మ్ముదణ చేయించడానికి వారు ఎంతో 
సయన్నీంచి యుండిరి, -కాని వారి జీవిత కాలంలో "నెరవేరలేదు. తరువాత 
పూజ్యారాలగు మా అమ్మ గారీకి, మా కుటుంది సభ్యులకు ఈ పంచశతి ముదణ 
చేయించవలెనన్న కాంక్ష (ప్రబలంగా ఉండెను. ఎన్నో విళ్నూల పిదప 
(పస్తుతం తెలుగు విశ్వ విద్యాలయం వారిరూ 5000/. _దవ్య సహాయంతో 
(గంథం ముదణ చేయించినాము. 

pee కార్యభారం వహించి నిర్వహించడ మేకాక డీనికి 
'సుమనోంజలి” పీఠిక రచించిన ఆత్మీయులు, కోరుట్ల భారతీ సాహిత్య సమితి 
అధ్యక్షులు డా॥ అందె వేంకటరాజము గారికి” కృతజ్ఞతాభివందనాలు. 


ఈ (గంథానికి శుద్ద్యపతి వానీన శ్రీ ఆకుపత్ని కొండ లరావుగారీకి కృతజ్ఞతలు. 
(గంథ ముదణకు ద్రవ్య సహాయం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వారికి. 


ముఖ్యంగా మాన్యులు విశ్వవిద్యాలయం పూర్వపు ఉపాధ్యక్షులు ఆచార్య 
నీ. నారాయణరెడ్డి గారికి కృతబ్ధతాంజలు లు, ద్రవ్య సహాయం విషయంలో 
సహకరించిన ఆంతేక్మక్‌ సార్వ్యతిక విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆత్మీయులు 
డా॥ రావికంటి వసునందన్‌ గారికి, ముదణలో సహకరించిన అత్మీయులు 
శ్రీ తాళ్ళవల్లి మురశీధరగౌడు గారికి కృతజ్ఞతలు, అందమైన ముఖచిత్రం వేసిన 
i నీలా పీరాజు గారికి చక్కగా బ్రాకులు చేసిన మోహన్‌ (పాసెస్‌ వారికి, 
ముఖచిత౦, అమ్మనాన్నల ఫోటో ముదించిన శ్రీ వాలాజి ఆర్ట్‌ (పింటర్స్‌ 
గారికి, సకాలంలో చక్కగా [గంథం ముదించి ఇచ్చిన పద్మావతీ ఆర్డ్‌ (ప్రింటర్స్‌ 
శ్రీ పి. శ్రీనివాస్‌ గౌడు గారికి కృతజ్ఞతలు. 


ట్ట 
భవదీయుడు 
హైదరాబాదు. వానమామలై రవీందదాచార్యులు 
తేది. 14.2.1094.. అసిసెంటు ఇంజనియర్‌, 


తప్పు 
కవికి యధర్మమున్‌ 
కు దనృపాలురంజేర 
భవచ్చరణారవింద 
ధర్మహిత 
ఐం౦గాధ మ్మిల 
ఎంతొ లోతున్‌ 
బటుదర సృష్టి 
క సైలకు (ధుంచితి 
రంగాడ్వరా! 
పృథ్వీతలయా తకు 
తదస్య దై వముల్‌ 
ఆరయ నిం|దియాళి 
భ క్రవరేక్షణ! 
నున్మత్తుండనై 
పరమపదమ్ము నందలరు 
కొల్పడు జ్ఞానము 
యపారవివక్ష 
న్మేతముల నిచ్చితి 
పుణ్యాపగలో నెదింగి 
సంచిత దైర్యము 
యల్బళ క్రి 
మన ఘనెడి 


జగత త్త్యమ్మి దే 


థోధ్ధిక్ర 


ఒప్పు 
కవికి నధర్మమున్‌ 
కుదనృషపాలుర(జేరి 
భవచ్చరణారవింద 
ధర్మరహిత 
బంగార మ్మిల 
ఎంత లోతున్‌ 
బటుతర సృష్టి 


- కష్టైలకు దుంచితి 
-_ రంగరాడ్వరా! 


4 


ఖే 


శి 


'పృథివీతలయా త్రకు 


తదన్య దైవముల్‌ 
ఆరయ (గ నిం దియాళి 
భ క్రవరేక్షణ 


. నున్మత్తుండునై ' 
వరమపదమ్మునందలర 


కోల్పడు జ్ఞానము 
యపారవిపక్ష 
న్మేతముల నిల్చితి 
పుజ్యావగలో నెసంగి 
నంచిత ధైర్యము 
యల్పశుక్తి 

మధ మనెడి 


జగ త్త త్త్యమ్మి దే 


పుట = పద్యం 
18. 52 
32 . 95 
42 - 14 
49 - 33 
రే 31 
71 201 
79 - 13 
70 14 
81. 20 
94 _ 57 
96 _ 64 
107. 98 
113. 3 
118. 18 
121. 29 
122. 31 
124. 36 
143. 95 
146 _ 104 
147 - 105 
150. 4 
151. 8 
(శాత్సర్యం) 
157. 25 


సారసగర్భుడన్‌ 


సర్వము సడ 


_ సారసగర్భుండున్‌ 


ముఖమునుండి బతికించితివి _ 


ఏ మహాకృతిన్‌ 


గొారదహతి 


బోధ నొనర్చుచున్నాడు 


బాలిపన్‌ 


-మాకా నరకము కన్న 


సర్వము నీవ 


ముఖమునుండి పలికించితివి _ 


న్సీ మహాకృతిన్‌ 
గౌరవహతి 
బోధనొనర్చును 


బాలిశుల్‌ 


మాకా స్వర్గము కన్న. 


162. 39 
170. 64 
(తాత్సర g°) 
170. 65 
173 - 74 
(తాత ఏర gం) 
175 - 80 
182. 99 


(తాత్పర్యం) 


విషయసూచిక 


ఢీ) శారదా స్తవరాజము 

శ్రీ రామ స్తవరాజము 

శ్రీ రంగ స్తవరాజము 

శ్రీ వెంక టేశ్వర స్తవరాజము 


శీ నృసింహ స్తవ రాజము 


జ శ్రీ న్రవరాజ పంచకళ్లతి 


ధరణిని అత్ని యిచ్చు ధనధాన్యము లెల్ట నశించు నట్టులే 

గిరిజ యొసంగు శ క్రియును కీడ్పుడు యౌవన మంతరించంగన్‌ 

కరుణను నీవు భ క్ర్షజనకల్పకమై యిడు జ్ఞానవిత్త మ్‌ 

కరము ననంతమై నిరతశాంత్మిపద మ్మయి యొప్పు భారతీ! త్రి 
తా|| భారతీమాతా! లక్ష్మి యిచ్చు ధనధాన్యము లన్నియును నాశము, 

జెందునవియే కదా! అశ్రై పార్వతియిచ్చు పావంచిక బలములన్ని భౌతిక శక్తు 

అన్నియును వయస్సుతో పాటు అంతరించి పోవునవే. దయతో భక్తుల పాలిటి 


కల్పవృక్షమువై న నీవిచ్చు జ్ఞానధనము నశించనిడై , అంతములేనిదై నిరంతరము 
శాంతి నొసంగునదై యుండుగదా! 


మిన్నులనుండి నీవు దిగి మేదిని వచ్చుట వీణ( బూని బల్‌ 
సున్నితమైన గానమును చోద్యముగా వినిపించు చుండుటల్‌ 

తిన్నగ నావిమాన మది దీధితులన్‌ వెలు(గొందుచుండుటల్‌ 

కన్నుల. గాంచి ధన్యతను గంటి ముదమ్మున నుంటి భారతీ! 4 


తా కన్న తల్తీ! వాగీశ్వరీ! నేను నిన్ను ఉపాసించుచుండగా నీవు ఆకాశ 
మునుండి అందమైన ఏమానములో భూమి'పైదిగి వీణను కేలంగొని సుకుమార 
మైన సీ గానమును ఆశ్చర్యము గొల్పునట్టు వినిపించుచుండుటలు, ఆ విమాన 
ములో దివ్యకాంతులను వెద(జజ్టుచు నీవు (పకాశించుటలు నా కన్నులతో (పత్య 
కముగా(గని విని ధన్యుండనై తిని. ఆనంద సముద మగ్నుండనై తిని. 


ఏపురుమండు నక్షర విహీనముఖుండ్వొ; యతండు పృథ్వివై 

నో పశుతుల్యుండై యిహమునుం బరమున్‌ విడి జ్రానకూన్యు(డై 
కాపురుషుండునై. శభముంగాంచక గౌరవహీను. కొచునున్‌ 

దీపము లేని గేహమున దీ ప్రి నశించ నశించు శారదా! ర్‌ 


తా! ఓ భారతీమాతా! ప్రపంచములో ఏ పృరుషుండు అక్షర జ్ఞాన 
శూన్యు(డో వాడు తానొక మానవాకారములోనున్న పశువు, వానికి యిహలోకము 
నందును పరలోకము నందును ఆనందము లేకుండును. వాడు వివేక విహీనుండె ? 
చెడు నడవడి కలవాడై మేలు పొందక జనాదరణమును గాంచక డ్రీపములేని 
గృహమువలె కాంతిహీను(డై యుండును గాదా! 


కారదా స్తవరాజము త 


అరువదినాలుగా కళలు నె చతుర్ణశవిద్యలుం గనన్‌ 

ధరణిని నీదు రూవయి యథావిధి పూజ్యత నొందు నెందు నీ 

వరయ కళాస్వరూపిణిగ నై ననా సాహితిరూపుగొంచు జో 

హరు లిడ శాస్త్రరూపముల నాత్మికవిద్యగ నుందు భారతీ! ౮ 
తా॥ ఓ భారతీ మాతా! అరువదినాల్లు కళలు, పదునాల్లు విద్యలుగూడా 

విచారించగా నీ రూపముననే యుండి తగిన విధముగా లోక పూజ్యత నొందు 

చుండును. నీవు కళా స్వరూపిణివి యైనచో కళలలోకెల్ల మేటియగు సాహిత్య 

కళారూపము ధరింతువు. నీవు శాస్త్రరూపము ధరించినపుడు శాస్త్రములలో కెల్ల 

తలమానిక మగు వేదాంత శాస్త్ర రూపమును దాల్చి యొప్పుచుందువు గదా! 


తల్టిరొ! వాక్‌ స్వరూపిణిగ ధారుణి రాజిలు చుందు వీవు నీ 
యిల్లు రసాఢ్యజిహ్వూ నిను నేను నుతింప డలంవ( బూన న 
సల్లలీతాననాబ్ద! యెటుచాలవు నాదగు వాక్కు లైన నా 
హృల్ణసితానురాగమున హీనపుభ క్రిం దలంపు భారతీ! 7 
తా॥ ఓ శారదాంబ తల్లీ! నీవు వాక్‌ న్వరూపముతో ఈ |పపంచములో 
ఆందరి జిహ్వాగమున వ ర్రించుచుందువు. నిన్ను నేను స్తోతము చేయ. 
జాలుదునా? ఓ సుకుమారముఖక మలముగల మానినీమణీ! నా వాక్కులు 
నిన్ను కొలువజాలవు. నా భక్తిని, నాకు సీ యందు మనసులో గల అనుర కిని 
దలంచి కరుణింపుము తల్లీ! 


జ్ఞానముశ్రై స్వరూపము నొసంగెడి వాక్కువు స్‌ యట్టులే 

గానముకై రసధ్వనుల కల్పన చేసెడి తల్లి! కావపుం 

గానన మీవె కావ్యఫలకల్పకభూజము నీవె నిన్మతిన్‌ 

ధ్యానము "సేయు మార్గము ప్రదానము "సేయ: గదమ్మ! భారతీ! 8 

త ఓ భారతీదేవి! జ్ఞానమునకు రూపమిచ్చెడి వాక్కుువు సీవే; అట్రే 

గానమునకు స్వరకల్పన మొనర్చి రంజింపంజేసెడి తల్లివి నీవే; సరస సుందర 

మైన భావ వృక్షములకు ఆరణ్యమవు సీవే; కావ్య పంత నన్నిటి నొసంగు 

కల్పవృక్షమవు సీవే. నిన్నెట్లు ధ్యానించవలనో ఎట్టు (పసన్నవగుదువో 

ఉపదేశించుము. 


4 శ్రీ స్తవరాజ పంచ శి 


కవితలు నీ మన స్పటులె గానము నీ దగు వాక్కు శిల్పమే 

చీవురుల సీను మేను రససిద్ధి వహించిన నాట్యరూసమే 

మివుల విలాన మీను రుచిమ్మిశ్మపపుల్లసుమాంగకమ్ములో 
సువిదితవాక్‌ స్వరూపిణి విశుద్ధక శాఖని బాహ్మ! భారతీ! 9 


తాః ఓ సరస్వతీ! కవిత్వమే నీ సుందర భావాన్వితమగు మనను. ఆ'్రే 
సుందర స్వరముల కల్పన మొనర్చు గానమే నీ వచస్సు. ఆపే సుందరములగు 
రూపకల్పనల నొనర్పు శిల్పమే చిగురుల సీను నీ వపుస్సు. మేను సుందరము 
అగు విన్యాస విలాసముల కల్పించు నాట్యమే నీ అవయవములు. ఓ వాగూపిణీ! 
ఓ కళాఖనీ1 ఓ |బాహ్మీ! భారతీ! నిన్నేమని వినుతింతును? 


మనసి మనస్సరోవరమొ మంజులహంనయె |పాణవాయువో 

ఘను డగు నాత్మ |బహ్మయయి డ్రాలునొ త్వదసన్నాగవర్తనన్‌ 
గొన బగు వాక్కె- నీవొ సరి కొతని వీణయె వెన్ను పూనయో 
కననగు పుండరీక మె ముఖమ్మొ వచింపంగ లేను భారతీ! 10 


తా॥ ఓ వాగీశ్వరీ! మనసే నీ మనస్సరోవరమో? సుకుమారమైన 
పాణవాయువే నీ హంనయో! ఘనమైన ఈ ఆత్మయే నీ (బ్రహ్మయో! 
ఆ యాత్మను వ్యక్షపరచు శరీర ముఖమున నాల్య్యాయందు న ర్రించు. ముద్దయిన 
వాక్కు-వే నీవో! బొజ్జకు బుజ్జకు మధ్య వర్తించు వీజాదండమనబడు వెన్ను, 
పూనయే నీ వీణయో! “ వ్యాగూోపీణివై సివు వ ర్రించు ముఖమే నీవు నివసీంచు 


పద్మమో! నేను తెలుపంజాలకున్నాను. 

వీణ (పతీక యాౌనొ మురిపించెడి గానకళాత్మవీవనన్‌ 

తాను కరస్థ్మగంథ మది నవ్యనుకావ్యకళా పతీకయో 

కానంగనా మయూరము సుఖ పదచ్మ్శితకళా పతీకయో 

వాణి! కళ్శాతయమ్మునకు వాస్తవ మీవ |పతీక భారతీ! 11 

తా॥ ఓ వాగ్గేవతా! మురిపింవజేయు గాన కళాత్మవు నీవే యనుటకు 

ఆ వీణయే (పతీకయో! ఆనంద వె పెట్టు కావ్య కళవు నీవే యనుటకు నీ ప హస్త 

గతమగు పుస్తకమే (వతీకయో! నేత వర్వమొనర్చు 'చితకళ పీజే 

యనుటకు సీ సమీపమున నటించు నెమలియే (వతీకయో తల ల 
ఓ భారతీ! లలితకళల మూడింటికిని నీవే ఒక _వతీకవు కదా! 


శారదా స్తవరాజము క్‌ 


కరమున నున్న |గంభ మది కాంచగ నౌనొక ధర్మరూపమై 

యిర వగు నర్థరూవ మది యేర్చడు నేమొ కరస్థ పద్మమై 

వరశుక మద్ది కామమయి వర్థిల మోక్షమె యక్షమాలయో! 
నరపురుషార్థరూపిణివి నాతిరొ! సీవె కదమ్మ! బారతీ! 19 


తా॥ ఓ భారతీ! కరమున నున్న పుస్తకమే (పథమ పురుషార్థ రూపమగు 
ధర్మరూవము కాదుకదా! ఆపే ఇంకొక చేతిలో నున్న కమలము తానీది ద్వితీయ 
పురుషార్థమగు అర్హరూవమగునేమో! అశ్రే మరియొక హస్తము నందుండు చిలుక 
తానది తృతీయ పురుషా ర్థమగు కామరూపమై యుండవచ్చును. తద్విధముగానే, 
నాల్గవ హ స్తమందు( గలి జపమాల నాల్గవ పురుషార్థమగు మోక్షమో? నరుడు 
హెధించందగన నొల్లు పురుషా ర్థములకు సీవే రూసమప్సే కదా! 


పాలును నీరు వేర్పరచు భావవివేకమె హంసరూపమై 

ఏలిక వైన నీకు నొక యింపగు వాహనమై వరించె వా 

ణీ! అలనామణీ! బుధవినిర్మిత కావ్యధునీరసస్పురత్‌ 

కూల నివాసినీ! సుకవికుంజరవాహిని! శ్రీ సరస్వతీ! 18 
తా॥ జ్ఞానరతీ! సరస్వతీ! వాణీ లలనామణీ! బుధులచే _పవహింపంచేయ: 

బడిన ఓ కావ్యగంగా! రసనదీ తీరమున వసించుదానా! సుకవులనే ఏనుగులు 

వాహనములుగా( గలదానా! ఓ వాగీశ్వరీ! నీవు నీ వరుండగు (బహ్మతోపాటు 

హంస వాహనముపై నధిరోహించుదానవు కదా! పాలను మరియు నీరును 


అనగా మంచిని, చెడును వేర్పరచే సదసద్వివేకమే సీవధిరోహించు హంస 
రూపము కాదు కదా! 


వ యయుత మై రసభావగభీరదీ ప్త్రమౌ 

పూతకవిత్వపున్‌ తలు. పూర్ణత గోల నర్హులెందరా 
తోతు పయోధిలో మునిగి లోగల రత్నపురాసులంటి మేల్‌ 
చాతురినీతగా( డెవండొ! సం గహణం బొనరించు భారతీ! 14 


. తా॥ ఓ భారతీ జనసీ! సంవపదాయబద్దమై రసభావాలంకార గుణ రీతులచే 
నొప్పారుచుండు ఉత్తమ కవిత్వామృతపు రుచులను [గోలి ఒంట పట్టించుకొను 
టకు సమర్థులైన వారెందరో ఉండరు కదా! లోతైన సమ్ముదములో మునిగి దాసి 
యడుంగున గల రత్న మౌక్తిక రాసులను దర్శించి వానిని సం్మగహణ మొనర్చు 
టకు చతురులైన యే గజ యీత(గార్యడో చాలియుందురు కదా! 


6 శీ స్తవరాజ పంచశతి 


ఆశు వుకన్న భావమననాత్మక మైన కవిత్వమే సుధా 

పీశలమాధురిన్‌ శ్రవణపేయ సుఖ మ్మిడు నెందునున్‌ గభీ 

రాశయ డోలికాలహరి నాడు సరిత్సతి రత్న ముల్‌ ఫణీ 
శాశునద్శీపవాహ జలమందెటులన్‌ అభియించు భారతీ! 15 


తా ఓ భాషాయోషామతల్లీ! ఆసవుగా( జెప్పు క విత్వముకన్నను భావ 
మనన మొనరించుచు నెమ్మదిగా నుడువు సరస కావ్య కవితలే (్రుతిపర్వమును 
నొనగూర్చుచు సుఖ్యవపదములై యుండును. గంభీరములగు భావ తరంగ డోలి 
కలలో వెనుక ముందు విహరించు సముదములోని రత్నరాసులు పామువథె 
పరుగెత్తు నదీ ప్రవాహ గర్భములో లభించునా? 


పదముల గారడిన్‌ గనుచు భవ్యకవిత్వ మటంచు నెంచుటల్‌ 

ముద మిడు భావవైఖరుల మూలకు నుంచుట లెంత మౌఢ్యమౌ 
వదముల నంటి వేడుకొన పజ్జకు( జేరునె కావ్యకన్య తా 

నెద(గల భావసంపదల నెంతయు దొంగిల కున్న భారతీ! 16 


తా॥ ఓ శారదాంబా! పాండిత్య పాటవమును మ్మాతమే చూపించుటకు 
(పాసలతో శ్రేషలతో యమక ములతో చిత విచిత బంధవృత్తములతో వదా 
డంబరముతో (వాయు పదముల గారడీ గల కవితల మెచ్చుచు గంభీర భావ 
బంధుర మై సరసమై యలరారు కవితల (దోసిపుచ్చుటలు మూర్జత్వమే కదా! 
కవితా కన్య తానెందైన పదముల; బట్టుకొనిన (పసన్నయగునా! భావ హృదయ 
ముల దొంగిలించిననే కదా మెచ్చును? 


(పతిభాలేశము లేక కేవలముగా పాండిత్యము న్నింపియే 

యతి పాసల్‌ జత( గూర్చియే కవితయౌ నంచెట్టు భావింతురో 

అతిగా దేహము. బెంచి యంద మనంగా నావంతయున్‌ లేని గు 
బ్బెత మోముంగని యెట్లు దాని నసరసుల్‌ (పేమింతురో! భారతీ! 17 


తా॥ ఓ వాగీశ్వరీ! |ప్రతిభాలవమైన లేక కేవల' పాండిత్యపు గడబిడలను 
నింపి యతి ప్రాసల జతగూర్చి ఇదియే కవితయౌనని యెట్లు భావింతురు? 
దేహావయవములందు ముఖమునందు సౌందర్యములేక వట్టి కండలను బెంచి 
యున్న రూప విహీనయగు యువతి ముఖమును గాంచి సరసులు (పేమించ 
గలరా? ఆ సౌందర్యములేని స్రీ వారిని మోహింపంజేయ6 గలదా? 


శారదా స్తవరాజము 


రసత లేని కైతలన చప్పని చొప్పయటుల్‌ రుచించునే 

రసత లేని స్త్రీ యదియొ చక్కని దయ్యును లాభ మేమియౌ 
సురుచిరశిల్బ్పసుందరిని జూచి కవుంగిట6 జేర్చు హావభా 
వరసతయబ్బునే యవియొ వట్టి |భమల్‌ గదె శ్రీసరన్వతీ! 18 


7 2 


తా సరస్వతీ మాతా! రసవిహీనములై చప్పని చొప్పదంటు కవితలు 
సరసులకు రుచించుట కష్టము కదా! సరసత్వము లేని మొరటు త్రీ చక్కని 
దయ్యును ఏమి |వయోజనము? సుందర శిల్పములలో నుండు స్రీ ఆది యెంత 
చక్క_దనమున్నను హావభావ విలాస _పకటనము6 జేయకుండును గదా! దానిని 
కౌగిట జేర్చుట వట్టి (భమ దప్ప అనందముకబలుగ6 గలదా? 


(పాచీనం బగు సం్రపదాయకవితల్‌ బాగుండు నంచొక్క_ ర 
ర్వాచీనంబగు గద్యపుం గవితలే (బహ్మాండ మంచొక్కు ద్రీ 
వాచాలత్వము లేవి యైనను సరే, వ్యర్థంబు లీరెండు ని 
దా చాంపేయము (పాత కొ త్రలకునున్‌ దావిచ్చునే భారతీ! 19 
తా॥ ఓ వాగ్దేవీ! [పాచీన నం్యవదాయాను సారముల్లైన కవితలే బాగుండు 
నంచొక్కరు మరి యొకరు (అర్వాచీనములు) నూత్న మార్గములో పయనించు 
వచన కవితలే సరసముగా నుండి (వయోజన వంతములని (బహ్మాండముగా 
రాణించగలవని వదరుట లేవి యెట్లున్న ను ఇవి రెండును వ్యర్థ (పలాపములే. 
(పాచీనమైనను అర్వాచీనమైనను బంగారము బంగారమే కదా! 


(పొకృతికాంత రంగబహిరంగపవృత్తుల వా స్తవస్థితిన్‌ 

లోకము ముందు దర్పణములో వలె జూపుటలే కవిత్య మా 

(పాకృతికాంతరంగపరివ ర్రనమే రనరూప మొందు బా 

హ్యాకృతిలోని మార్పులె రసాంగకవర్షన లౌను భారతీ! 20 
తాః ఓ థాషామత ల్లీ! (వకృతిలోని అంతరంగ బహిరంగ (వవ్యత్తుల 

యాథార్థ్యమును అద్దములోవలె జూపుటలే నిజమైన కవిత్వము కదా! (పకృతికి 

అంతరంగ పరివర్తనమే రసరూపము మరియు బాహ్యాకారములోని మార్పులే 

రసాంగములై రస _పకాశకములౌ వర్ణనములు అనిపించుకొనును గడా! 


ప్ర శ్రీ స్తవరాజ పంచశతి 


ఉన్నది, యున్న యట్టు సరసోక్తుల( జూపు కళావిలాసమే. 

యెన్నగ సత్యరూవ ముది యెందును నుందరమై చెలంగు నా 

వన్నె యొకండె చాలక శివంబును దానయి సాహితీవిలా 

సోన్నతి వెల్లి (బహ్మసుఖసోదరమై రహియించు భారతీ! న 


తా॥ శారదమ్మ తల్లీ! (వకృతియొక్క స్వభావ పరిశీలనము మరియు 
వ్య కియిుక్క_- మన సత్వ విశేషణ మొనర్చి ఉన్నది ఉన్న యట్టు వివరిలచుటలు 
సత్యరూపమగును. ఆ వివరోణము (వకటించుటలో నందముగా నుడువుట సత్య 
వస్తువును సుందరముగా చూపుటలగును. అనగా ఊ క్షి వై దగ్గ్యముతో భావ 
(పకటన మొనర్చువలెను. అది విశ్వ శేయమునకు కారకమైన శివమగును. కావున 
సాహిత్యత త్త్వ్యము, సత్యం, శివం, సుందరంగా (పవచించుటలై నది. 
కాంతాసమ్మి తక ర్ణ పేయరసవాక్యస్స్పూ ర్తి నొప్పారి ధ్వ 
న్యంతర్గర్భితభావవూర్ణరమణీయార్గ[పవంచా తిభా 
స్వంతం బౌచును కావ్యరాజ మది విశ శేయ మొలదన్‌ రసో 
దంతంబై మను టొప్పు నప్పు ఢది సత్కావ్యం బగున్‌ భారతీ! 22 

తా॥ వాగ్యనితా శిరోమణీ! కాంతాసమ్మి తమగు నుపదేశ్షముతో చెవులకు 
నింపగు రసవత్తర వాక్ళస్ఫూ క్రితో నలరారి ధ్యనిగర్భితమగుచు భావపూర్ణ 
మగుచు రమణీయార్థ (పతిపాదక శబ్దములతో నొప్పారిన కావ్యరాజము తానదీ 
విశ్వమంగళకరమగును: ఆ కావ్యము శృంగార న్‌! రస పధానములగు ఇతి 


వృత్త నన్ని వేశములతో రసజుల నలరింవజేసి యప ప్పుడది ఒర సత్కావ్య మని 
నా ణా 
ఫింఛుకొనును గదా! 


అకలంకంబయి యత్యుదా త్తమయి లోకాదర్శవిజ్ఞానదా 

యకమై దివ్యకథా[ప్రవూత మయి ప్మాతాచిత్యనల్హాపదీ 

పకమై పాజ్ఞమనోనురంజకరస| వస్ఫోటమౌ కావ్యమున్‌ 
నుకవీం|దుం డొకడే రచించు ననుటల్‌ చోధద్యంబొకో భారతీ! 28 


తా॥ సరస్యతీమాతా! దోషరహితమును గుణనహితమును ఉదా తమునై 
లోకాదర్శకమగు విజ్ఞానము నొసంగునదై వవ్మితమగు ఇతివృత్త త్రముతో గూడిన 
దివ్య వబంధమునై ప త్రోలితములగు సంభాషణములతో నలరారినదై , పండి 
తుల మనస్సును మెఫ్పించునదియు రంజింవజేయునదియు రసస్పూ ర్రితో శిళముల 
మాఫింఛున దైన మహా కావ్యమును ఒక మహాకవి మతమే |[వాయ(గల( 
డనుటలో ఆశ్చర్య మావంతయును లేదుకదా! 


కారదా స్తవరాజము 9 


మండితసత్కళాగగనమందిరుడున్‌ రసమానసాబ్దమి 
తుండునునౌ మహాకవివరుండగు బెట్టి తవ; :ఫలంటొ? థీ 
దండుగ తక్కు_వఏిద్దెలు వృధాావభుతల్‌ తనురంధయు క్షమృద్‌ 
భాండజలమ్ము జీవనము పాదరన మ్మదిసొమ్ము! భారతీ! 2.4 
తా॥ వాణీ! వీణాపాణీ! అలంకార యు క్రమగు సత్కావ్య కళయను 
ఆకాశమే మందిరముగా(. గలవాడును. సరసుల హృదయ కమలములను 
సూర్యునివలె నలరింపంజేయువాడును నగు మహాకవివరుం డగుట ఎన్ని జన్మల 
తపః ఫలమో! యనవలెను. తక్కిన విద్యలు దండుగ. సత్కావ్య కళయే 
సార్థకమగు విద్య. నాల్గు నాళ్ళ _పభుత్వములు వృథలు. జీవితము రంధయు క్ర 
మృద్ధట జలము సొమ్ములు పాదరసమ్ము వలె కడు చంచలములు. 
ఇల( గడు సున్ని తంబు కవిహృద్దతి నై జకలావిలాసమం 
జులమధురాస్యయా[పకృతిసుందరి నిందిర( జేసి చారుకో 
మలహృదయారవిందసుమమందిరమం దిడి | మొక్కు నాయమన్‌ 
మలిన మొనర్చు చేష్ట అణుమా తము నోర్వడు. గాదె? భారతీ! 25 
తా॥ ఓ శారదాంబా! కవి హృదయము కడు సున్నితమైనది. ఆయన 
తాను నహజ సౌందర్య్భవతియును, మనోహర సుకుమార వదనయగు (పకృతి 
సుందరిని. లక్ష్మిగా నొనర్చి సుందరమగు హృదయ కమల మందిరమున 
(పతిష్టించి. మొక్కును. ఆ యమను మలినపరచు దుడుకుకేష్టలు కవికుమారుడు 
లేశ మైనను ఓర్వజాలడు. అతడు [పకృతిలో పరమాత్మను దర్శించి యుపా 
సించువాడు. 
జగజంపౌ మగమానికంబులును బచ్చల్‌ కెంపులున్నీలముల్‌ 
సొగసౌ ముత్రియముల్‌ |పవాశములు జజ్జుల్వాసి మేల్దాళువా 
నగతో( గూడి వెలుంగు నట్టు తెను(గుల్‌ నానారుచుల్‌ రూవముఠత్‌ 
నిగుడన్‌ సంస్కృత భాష( గూడి మది కెంతే విందిడున్‌ భారతీ! 26 
తా॥ ఓ భాఠతీ! జల్లిగా నల్టిన సొగసైన ముత్యములు, వజములు, 
పచ్చలు, కెంపులు, ఇందనీలములు, పగడములు కడు(గంబడిన మాలిన్యము 
గలవై చొక్కపు బంగారు ఆభరణముతో గూడి మిక్కిలి వకాశీంచునట్టు 
జానుతెనుగు పదములు వలు విధములుగా (పకాశించుచు, యనేక విధరూపము 
టొవ్పంగా సంస్కృత భాషా పదముఇతో(గూడి, మనస్సునకెంతో ఫండువ్న 
నొనర్భుచుండ్లును గదా! 


10 శ్రీ స్తవరాజ పంచశతి 

జలజల పూలు రాలి నటు చల్లని మెల్లని పిల్ల తెమ్మెరల్‌ 

తెలతెలవారి వీచినటు తియ్యని కమ్మని పాల మీగడల్‌ 

తొలితొలి తోడు విచ్చినటు తోరపు సిగ్గున ముగ్గ కన్‌దొవత్‌ 

వలపుల! జిమ్ము నట్టు చెలువ మ్మిడు చొక్కపు క్తైత భారతీ! 21 
తా॥ చదువుల తల్టీ! జల జల పూలు రాలినట్టు, చల్లగా మెల్లగా పిల్ల 

గాడ్పులు తెల తెలవారి పిసరినట్టు, తియ్యని కమ్మని పాల మీగడలు మొదటి 

సారి తోడు విచ్చినయట్లు ఎంతో సిగ్గుతో ముద్దరాలి కన్ను కలువలు వలపుల 

విరజల్లినట్టు చొక్క_మైన కవిత్వము తన సౌగసుల నొలుకబోయును. 

పూలను మల్టి కాలతకు మూలములందు నుషీరజాతికిన్‌ 

వాలెము నాకులందె మరువమ్ముకు దారువునం బటీరవృ 

కాలికి సౌరభ మొలయు. గాని మహాకవితాలతాంగనన్‌ 

(గాలు పరీమళమ్ము పాసంగన్‌ సకలాంగములందు భారతీ! 28 
తా॥ అమ్మా శారదాంబా! మల్లె తీగలో పూలయందు మాతమే, అ జ్ర 

వట్టి గడ్డికి వేరులలో మృాతమే, మరువమునకు ఆకులందు మ్మాతమే, సేగందప్ప 

వృక్షమునకు దారువులో (చెక్కలో) మ్మాతమే సువాసనలు గలవు. కాని మహా | 

కవితాలతలో సకలాంగములలో నంతటను సువరిమళముల నీనుచుండుట 

లాశ్యర ము. 

అమరనదీతరంగసలిలార్చితసస్యఫలాన్న పూర్ణ ఢీ 

సుమహితభారతావనియె సుస్థితసుందర మాతృద్యాతిగా 

నమృతముకన్న దియ్య నగు నాంధమె మామకమాతృభాషగా 

రమణ దలిర్చ విష్ణునుతి (వాయనె పుట్టువు లిమ్ము భారతీ! 29 
తా॥ తల్లీ! భారతీ! ఆకాశ గంగా జలములతో తడుపబడినడియు, సన్య 

శ్యామల మై తృణకాష్ట జలసమృద్ధి. గలింగినదై అన్నపూర్ణ యనిపించుకొని 

సకల సంపదలతో కూడుకొనిన భారత దేశమే నాకు జన్మ జన్మలలో జన్మభూమి 

గావలెను. అమృతము కన్న తియ్యనైన ఆంధ భాషయే నాకు మాతృ భాష 


కావలెను, సొంపారగా విష్ణుకథలనే సత్కావ్యములుగా (వాయుటకే నాకు జన్మల 
నొసంగుమా, 


శారదా స్తవరాజము 11 


(పచుర రసస్వరూపము నుపాసనముం బొనరించుచుండుటల్‌ 
రుచిరతమాక్షరాచ్చపదరూపములన్‌ భజియించు చుండుటల్‌ 

శుచిగ తపస్సమాధి నెద( జొన్పుచు బాహ్యము విస్మరించుటల్‌ 
ఉచితమగున్‌ కవిన్‌ బుషిగ నొప్పెసలార వచింప భారతీ! త్ర 


తా॥ అంబా! వాగీశ్వరీ! (పసిద్దమైన రనస్వరూపమును ఉపాసన మొనర్చు 
చుండుటయు, మిక్కిలి ప్రకాశించు అక్షరపద రూపముల (మోక్షసాధమును) 
దీవించుచుండుటలు, వరిశుద్ధ మనస్క తతో సమాధి స్థితిలో విలీనమై యుండుట 
బాహ్యమును మరచి పారవశ్యమును భజించుటలను బుషిచర్యలు కలిగి 
యుండుట వలన కవిని బుషిగా6 జెప్పుట సముచిత మే. 


చదివిన వానిం బోలె గురు సాహసి నాచు మహాకవిత్వ మిం 
హైడవంగ (వాయ బూనితిని నోయన, నా యనరాదు గాని, త్వ 
తృదకమలా శితుండ రసభావపదార్థమహత్క-విత్వసం 

పదల నొసంగి యేలవె! కృషామతి! జ్ఞానరతీ! సరస్వతీ! 31 


తా॥ అమ్మా! శారదాదేవీ! నేనొక చదివిన వానివలెనే గొప్ప సాహసము 
చేసి మహాకావ్య కవిత్వమును సొగసుగా (వాయబూనితిని. ఓ యంటపేనా 
యనరాదు గాని మహాకావ్యము (వాయుటలా! ఐనను నేను నీ పాదకమలముల 
న్మాశయించినవాడను. నాకు రసభావములతో గూడిన శద్దారములతో నొప్పు 


మహాకవిత్వ సంపదల నొసంగి పరిపాలించు తల్లీ! కరుణామయీ! జ్ఞానమున 
విహరించు మాతా! 


ముందర నీకు మొక్కి. కలముం గయి( బూనితి దాని జివ్యావై 
నందము చిందగా పదము లందు సువర్ణపు టందె లూని త 
ద్ధిం ధిమి తై తతోమ్మనుచు దివ్యరసధ్వను లూర నాట్య మిం 
పాందంగ6 జేయవే! సహృదయుల్‌ విబుధుల్‌ ఏనుతింప భారతీ! ల్రి2 
తా సరస్వతీ దేవీ! నేను మొట్టమొదట సీళు నమస్కరించి కలమును 
హస్తమున దాల్చితిని. దాని నాలుక పై ఆందముల జిల్కు-చు పదములతో సువ 
ర్దపు ఆందెలు( దాల్చి “త్రద్ధిం ధిమితై త తోమ్‌'' అని దివ్యము లగు రన ధ్వను 
లూరుచుండ(గా సహృదయులై న విద్వాంసులు మెచ్చునట్లు శిరమ్ములూపగా 
సొగ పైన నాట్య మొనర్భ్చుమా! 


12 శ్రీ స్తవరాజ పంచశతి 
నువిదితకొంతిపుంజముల శుద్దములై నవరత్నసంతతుల్‌ 

మివుల నమూల్యమై రుచుల మెప్పగుచున్‌ సరికొ త్తలౌ నటుల్‌ 
నవరసథధార లూరు కృతినాయకముల్‌ దగ నిత్యనూత్నమై 
యవిరళకాంతులీన( గని యౌందల. దాల్తురు వాని భారతీ! లికి 


తా॥ శారదాంబా! మిగుల (పసిద్దముల కాంతి సమూహములచే పరిశుద్దము 
లైన నవరత్నముల సమూహములు ఎంతో అమూల్యములై ఎప్పటికప్పుడు కము 
కాంతులతో నెల్లర మెప్పించుచు నిత్య నూత్నములై నే నవరసధారల నూర? 
జేయుచు కావ్య" రాజములు నిత్యము నూతనములై తమ కాంతుల నెంతగానో 
(వసరింపంజేయుచు సరసులు సహృదయులు వాని నౌదల(దాల్లురు గదా! 


కలమును బట్టి నంత నొక కావ్యము (వాయంగ నర్హుండౌనొకో 
బలమును క్ర ఊక తలచు భావము భాషను మేళవింవ(గన్‌ 
మెరయున దంతయున్‌ భువిని మేలిమి యౌనెటు సాన రాపిడిన్‌ 
నిలిచినగాని మేల్మియని నిర్ణయమౌట యెటుల్‌ సరస్వతీ! 34 


తా॥ భారతీమాతా! కలమును బట్టినంతలో నొక మహాకావ్యము (వాయ 
గల సమర్థుండగునా? దానికి తగిన పరమత నార్జింపవలయును. భావమును, 
భాషను సేమన్యయింప(జేయు శక్తి గావలయును. సుొఅజయున దంతయు మేలిమి 


బంగారము కాదు. సానరాపిడి పరీక్షలకు నిలిచినగాని అది బంగారముగా 
నిల్వకేదు. 


ఆరయం6గ విస్పులింగముల యట్టుల ఖండకృతుల్‌ తమంతతా 
మెరయు సమీవవిశ్వము నమేయగతిన్‌ మెరపీించ(6 జొలవా 

హరువున జ్యోతిభాతిని మహాకృతు లాత్మ|పకాశకమ్ములై 
పరిసరమున్‌ వెలుంగులిడి భాసీల( జేయు గదమ్మ! భారతీ! వీర్‌ 


తా॥ క వాగ్దేవతా! విచార మొనర్చి చూచినచో అగ్ని మిణుగురులవలె 
ఖండ కావ్యములు తమంత తాము మ్మాతమే క్షణ కాలము వెలిగి మలిగి పోవును 
గాని పరిసర [వదేశముల మెరపించ జాలవు. వానిై తమ కాంతుల (వసరింపం 
జేసి, వానిని జూపింపం జాలవు. ఆరే మహాకావ్యములు ఒక దీవ శిఖలవలె తాము 
చాల కాలము మెరయుచు పరిసర వస్తువులను మెరపించి చూపింవం గలుగును, 
చుక్కలవలి తాము మాత్రమే మెరయునవి ఖండ కావ్యములు, చం|ద్లుని వలె 
తాము మెరయుచు |వవంచమును' గూడ |పకాశింవ జేయునవి మహా కావ్యములు, 


శారదా స్తవరాజము 13 


గురువరశిక్షణమ్ము లొనగూడిన కేవల మందబుద్ధియే 
నురుతరశా స్త్రవే త్త యగు నొక్కె_డ కాని మహాకవీందుండై 
వరలుటలెట్టు? మెబలువ వచ్చును పుష్టికరాన్న భక్షణన్‌ 
సురుచిరసుందరత్యమన జొప్పడు పుట్టుకతోనె భారతీ! Ba 
తా ఓ సరన్వతీదేవీ! గురువుల వద్ద శిక్షణ బొందిన మందబుద్దియును 
గొప్ప శాస్త్రవేత్త గావచ్చును. కాని మహా క్ర కవీందుడు కాలేడుకదా! పుష్టికర 
పదార్థ భక్షణమున కండపుష్టి గలిగి శరీరము బలు పెక్కవచ్చును కాని సుకు 
మారమగు మనో జ్ఞమగు సౌందర్యము తానది పుట్టుకతోనే రావలసినది కదా! 


అలవకో క్రియె కాదె క్రైతలకు తా నందంబు చేకూర్చునం 

చలఘు పాజ్ఞజనమ్ము వల్కుటలు నెందావంతయుం గల్లంగా 
దెలమిన్‌ వెన్నను దీయంగా పెరుగులో నెంతైన (వేల్‌ వంక రల్‌ 
గలుంగన్‌ జేసినగాదె నుప్పతిలు నో కంజావ్ని! శ్రీ భారతీ! వ్‌ 


తా॥ ఓ వాగూపిణీ! వకోక్తియే కవిత్యమునకు సౌందర్యము నాపా 
దించునదియని కొందరు ఆలంకారికులు వలుకుట అంతయును సత్యమే యని 
పించును. పెరుగుతో [వేలు వంకరనిడి గిల కొట్టనిది వెన్నవచ్చుట చాలా 
కష్టమే కదా! వంకర రేఖలేకదా శిల్పమునకు అందచందములు చేకూర్చునది! 


కాంచ(గ నౌచితీమహిమ కావ్యము నందున వన్నె గూర్చు నం 
చెంచెడి _పాజ్జువాక్కు. లవి యెంతయు సత్యము లౌను గాదె? ఓ 
కాంచనగర్భురాణి! తినగా తమి పాక మొనర్చు కూర నొ 
క్కించుక ఉప్పు నెక్కు_వగ నేసిన నెట్టు రుచించు భారతీ! తిరి 


తా॥ కాంచన గర్భుడగు నలువకు దొరసానివైన ఓ వాణీ! ఆలోచించి 
నచో జాచిత్యమే కావ్యమునకు గొప్పగా వన్నె చేకూర్చునని చెప్పెడి (పాజ్ఞుల. 
పల్కులు సత్యసందీపిత ములే కదా! పాక మొనర్చుపట్ల కూరగాయలలో తగి 
నంత ఉప్పు వేసీననే రుచించును గాని ఎక్కువ వేసిన ఆస్వాదనాయోగ్యము 
కాదు గడా! అందుకే పాతాచిత్యము సరిభాషణాచిత్యయు సన్నివేశౌ చిత్యము 
మొదలగునవి కావలసియే యుండును. 


14 శ్రీ స్తవరాజ పంచశతి 


ఓజఃకాంత్మిపసాదమాధురిగుణా లొక్కింత లేకుండ నా 

వాజమ్మల్‌ నిరచించునట్టి కవితల్‌ (పాజ్జాలి మెప్పొందునే 

యోజన్‌ కామిని యెంతొ సుందరియు నయ్యున్‌ సద్గుణాల్లేమి దా 

పూజింపం బడునెట్టు? లోకమున నోపూజ్యాకృతీ! భారతీ! 89 
తా॥ ఓ భారతీ సతీ! ఓజఃకాంతి (పసాద మాధుర్యాది గుణముల 

పాటించక తెలివి మాలినవారు (వాయు కవితలు విద్వాంసుల మెప్పు పొందలేవు 

కదా! కామిని యెంత సుందరి యయ్యును సద్గుణాలను పాటించక సంచరించుట 

వల్పనే కదా గౌరవార్హతం గోలుపోవునది. వ్యభిచారిణి తానెంత సుందరియైనను 

లోక ముచే గౌరవింపబడునెట్టు? 

అర్ధ మనల్బతన్‌ వరలి యల్పవచన్సుల నొప్పు కై తలే 

సార్ధకమై వెలుంగు సరస్మ్పపకరమ్ము తలంధరింతు రం 

డర్థవిహిను జీవనము నట్టులె యర్థవిహీన కావ్యముల్‌ 

వ్యర్థము లందు వాని తృణవద్గణనం బొనరిం|తు భారతీ! 40 
తా॥ ఓ వాగ్దేవీ! అల్పపదములలో ఆనల్పార్థమును పొదిగి (వాసిన కైతలే 

కదా సార్థకములై సరసులు తలదాల్చి గౌరవించు వారు. ఆర్థహీనుని (ధన 

హీనుని) జీవితమువలెనే ఆర్థవిహీన కావ్యములు వ్యర్థములని వానిని గడ్డి పరక 

కంటెను చులకనగా జూతురు కదా! 

ఆరయ విశిష్టళ బసముదంచితసుందరరీతినున్న నే 

సరసము లంచు కావ్యముల సన్నుతి. జేతురు విజ్ఞులెంతయున్‌, 

నెజిగ సువర్ణ నుందరతనే తనురీతుల బంచు జవ్యనిన్‌ 

శిరముల నూపి మెచ్చుటలు( జెల్టును నెల్టెడ తల్లి! భారతీ! 41 
తా॥ &ఓ విజ్ఞాన రూపిణీ! భారతీ! విశిష్ట పదములతో రచన మొనర్చు 

గౌడి పాంచాలి వైదర్శ్భి మొదలగు రీతులలో దశగుణ విశిష్టమగు వై దర్శీరీతినే 

సరసములని సహృదయులు తలం ధరింతురు. స్తుతి చేతురు. రీతిలో వర్ణ 


సుందరత |శుతీ సుభగత్వము |పాధాన్యము కదా! అ ట్రే సువర్ణ సుందరతను 
శరీర కొలతలతో బంచు జవ్వనిని శిరములూపి మెచ్చుటలు నెల్లెడల జెల్లు 
చుండును గదా! 


శారదా స్తవరాజము 15 


ఎనయగ మేల్‌రనధ్వని రహింవ రచించెడి కావ్యరాజముల్‌ 
ఘనులగు పండితో త్తములు గన్‌గొని యౌదలదాల్చుచుందు నా 
గొనబగు మేల్‌ గళధ్వనుల గూడని పాటలు శాస్త్రయు క్తమేన్‌ 
జనములు మెత్తు రెట్లు విని సన్నుతి చేతు రదెట్టు? భారతీ! 42 
తా॥ కళాస్వరూపిణీ! భారతీ! విచారించి చూచిన ధ్వని |పధానముగా 
రచించిన కావ్య రాజములనే గొప్పవారగు సరసులు పండితో త్తములు శిరసా 
వహించి స్తోత మొనర్తురు కదా! కంఠములో చక్కని |శావ్యమగు ధ్వని లేక 
పాడిన శాస్త్రయు క్త గానములనై నను జనములు మెచ్చుకొనరు గదా! 


ఛందము తా స్యతం|తగతి సాగెడి భావనపుం బదాలకున్‌ 

బంధము వైచుచుం గవికి బాధనెసంగ సపాదబంధనా 

లందెలు వైచి మేల్‌ నడల హంసవిహారము సల్పి నట్టులె 

ఛందము బంధమైనను బసందగు నందము జిందు భారతీ! 48 


తా॥ నలువరాణీ! భారతీ! ఛందోబద్దమైన కవితలు కవి పదాలకు బంధము 
వైచుచు స్వేచ్చనీయక బాధను గూర్చుననువారును కొందరుందురు. కాని కల 
హంసలు సంచరించునపుడు వాని కాళ్ళలో ఆందెలు వై చిన ఆ యంచల నడకల 
యందము లిమ్మ డిగా (పకాశించునట్టు ఛందస్సు బంధము నొనగూర్చినను 
పసందై న అందమును పాఠకుల కొసంగ దెట్టు? 


తగు వ్యుతృ్చన్నత లేక స్వీయ| పతిభాధారమ్మునం గెతలన్‌ 

మిగులం జెప్ప రుచించు నెట్టు? తరుణామేయాంగసౌందర్యముల్‌ 
సొగనుల్‌ మోమున నున్ననేమి వృథ లచ్చుంబోతలో హ్‌ 

ట్టుగ నిండై మను కండ పుష్టి యతిగా లోపించునో భారతీ! 4&4 


_లా॥ వాణీ! నలువరాణీ! తగినంత పాండిత్యము లేక (_పతిభాధారము 
పైననే క్రైతలు (వాసి చదిన నవి రుచించునెట్ట్లు? వడుచుదనము వచ్చిననేమి 
సహజ సౌందర్యమున్న నేమి? వృధయేకదా! అచ్చులలో పోతపోసినట్ల్టు నిండగు 
కండపుష్టి లేక ఆ సహజ సౌందర్యము తానెంతగానున్న రాణించదు, 


16 శీ స్తవరాజ వంచశతీ 


సరవి సమ స్రభూషలకు స్వర్ణమె తాను |పధానమై నటుల్‌ 

ఇరవగు6 దానలంకృతుల కెన్నిటికే నుపమాన మొక్కటే 

వరుసగ నెన్ని వేషములు వై చియు నట్టువరా లొక ర్తెయే 

సరసుల మానస మొ్మొకటి సంతస వెట్టునుగాదె భారతీ! A5 
తా॥ దేవీ! భారతీ! (క్రమముగా సమస్త భూషణములకు బంగార 

మొక్కటే తాను (వధానమైనట్టు కావ్యాలంకార ము లన్ని టికిని ఉపమాలంకార 

మొక్క_టియే మూలము గదా! ఎన్ని వేషములు భిన్ననోమములతోనై చి నటిం 

చినను నొకే ఒక నట్టువరాలు సరసుల సాంతము లను సంతోష పెట్టుచుండును 

గదా! 

నెయ్యము మీరగా మృదులనిర్మలసత్‌పదమైతి యొప్ప మేల్‌ 

శయ్యను గూర్చుటందు సరసత్యము( జూవెడి తీరుతియ్యముల్‌ 

తియ్యని |దాక్ష గోలినటు తీరగునట్టి పదార్థపాకముల్‌ 

ఎయ్యెడ కావ్యకన్య రచియింప రసజ్ఞు(డుమెచ్చు భారతీ! 4&6 
తా॥ భారతీ! (పేమ మీరగా పదమైతి యొప్ప మృదువగు శయ్యను 

గూర్చుట యందు సరసత జూపెడి విధానములును తియ్యని దాక్షల (గోలినట్లు 

తీరైన పాకములను కావ్యకన్య తానొనగూర్చు రచన మొప్పిననే కదా రసజ్ఞాలు 

మెచ్చి యానందింతురు. 


గానము సీ వచస్సు నును కమ్మని కైతలె నీ మనస్సు వి 

జ్ఞానము నేర్చు శాస్త్రముల జాడలు నీదగు మేధ నాట్యసం 

ధాన విలాసపు న్విధివిధానము లెల్లయు నీ వపున్సు, వా 

జ్మానిని! దివ్యసుందరము నీ కరణ్యతయమెందు భారతీ! 47 


తా॥ ఓ తల్లీ! భారతీ! గానమే వచస్సు కమ్మని కైతలే సీ మనస్సు 
విజ్ఞాన సంధాయక ములగు శాస్త్రములే నీ మేధస్సు. నాట్యసంధాన మొనగూర్చు 
సుందర విధి విధానములన్నియు 'నీ వపుస్సు (శరీరము) 3 వాగీశ్యరీ! సీ కరణ 
త్రయము లెందును దివ్య సుందరములు. అందులకే అందరును దాసి 
యందములకు వరవశులగుదురు. 


శాదదా స్తవరాజము 


జ్ఞానము [బ్రహ్మ కెక్కడిది? కమ్మని వాక్ళతి వీవు లేమి యా 

గానము సామరూపమున( [గాలు నెటుల్‌ హరి కీవు లేమి? శ 

ర్వాణికి తత్సఖుండగు శివయ్యకు లాస్యము తాండవంబెదో 

మానిని! నిన్‌ [దిమూర్తులును మన్నన జేతురు గాదె? భారతీ! 48 
తా॥ ఓ విద్యా దేవతా! నీవు లేకున్న | బహ్మకు జ్లానమెక్కాడిది? నీవు 

లేనిదే సామరూప ప శ్రీహరి లం Ms sae కళా 

స్యరూపిణివి పీవే లేకున్న లాస్యము, తాండవ మెక్క_డిది? ఓ వాజ్మానినీ! నిన్ను 

(తిమూర్తులును మన్నన జేయుచున్నారు కదా! 

బలి యబలుం గలంచుటలు భావమునం గరుణన్‌ వహించి యా 

హరి పర మేశ్వరుండు వివిధాకృతులన్‌ ధరియించి వచ్చి యా 

ఖలుల నడంచునట్టు కవి గాంచియు సీశ్యరు(డౌచు వచ్చి తాం 

బలుకృతులన్‌ ధరించి వెత(బాపు (పబోధ మొనర్చి భారతీ! 49 
తా॥ ఓ భారతీ దేవీ! బలి ఆబలులను హింసించుటలు గాంచి పరమేశ్వ 

రుడు వివిధాకృతులను ధరించి వచ్చి యా మూర్భుల నడంచివై చును. అర్లీ బలి 

దుర్చులుల హింసించుట కవీశ్వరుండు తాను గాంచియు అనేక కృతి రూపముల 

ధరించి కష్టముల బోదోలు |పబోధ మొనర్చును. 

నలువురు (గుడ్జివారు గజనాసయు( గర్భము లంగముల్‌ దమిన్‌ 

బలువిధముల్‌ స్పృశించి యెదొ భావమునందున( బోల్చుకొన్నటుల్‌ 

పలువురు శాస్త్రకో విదులు భావమున న్నిను కావ్యరూపిణిన్‌ 

అల ధ్వని వంచు రీతి వని యౌచితివౌ రస మండు భారతీ! 90 
తా॥ విద్ధెల రాణీ! వాణీ! నలుగురు (గుడ్డివాళ్ళు ఏనుగు అవయవముల 

వేరువేరుగా ఒక్కొాక్క- దాని మాత్రమే స్పృశించి తమ మనస్సులలో విభిన్న 

రూపములతో బోల్చుకొని తృ ప్తి పడినట్టులు అనేక శా స్త్రకోవిదులగు ఆలంకారికు 

లెందరో తమ మతములలో కావ్య కన్యకా స్వరూపము ఆత్మయును వర్రీ స్రి* 

యని “ధ్వని” యని “జాచిత్య'మని “రస'మని 'గుణ'మని “అలంకారి మని 

భేదించుచుందురు. " 

_ S5SP2 


18 శ్రీ గ్రవరాజ పంచశతీ 


అలాల. 


భవభయపాపతావవినివారకమై తలందాల్బ నొప్పుచున్‌ 

నవరనముల్‌ (సవించి చరణ పసవ పభథవమ్ము నొందు గా 

దె విబుధలోక మెల్ల వినుతించ (గ సత్కవిత్మాసవంతి గం 

గ వలె నిరర్గళామృతవికాసవిలక్షణధార భారతీ! di 


తా॥ తల్లీ! భారతీ గంగవలె సత్కవితానది గూడ “భవి శంకరుని 
పావతాపముల నివారించునద్దై. (సంసార) భయమును ఆందలి పొవతావములను 
నివారించునడై చరణమున (పాదమున) ఆడ్డులేని ధారతో అమృత తుల్యముగా 
లక్షణ యుక్తముగా (విలక్షణ) పరిశుద్దముగా (వవహించును గదా! 


కవికి యధర్మమున్‌ గెడప( గాల్బల మశ్వగజాదులున్న వే 
వివిధమహాస్ర్రముల్‌ గలవె విశ్వపుశాసనక ర్త యెట్టనన్‌ 
ఆవిరశకావ్యగంగ యొక డద్దియె చాల్‌ తన దారి కడ్డుగా( 

దవిలిన గట్ట! గోయు తను దాకిన చెట్టను గూల్చు భారతీ! ద్ర2 


తా వాగీశ్వరీ! కవిని శాసనక ర్రగా నభివర్ణింతురు. కవికి శాసన 
కర్తయగు రాజునకు వలె చతురంగ బలములు శస్తాంన్త్రములు లేవు కదా! 
(వవంచములెట్టు కాసించంగలండన అవిరళముగా కవి కలము నుండి (వపహించు 
కావ్యగంగ చాలును. గంగ తన మార్గమునకు అడ్డువచ్చు చెట్టను సమూలముగా 
కూల్చి గట్టను కోసి (వవహించదా! 


ఒక విద్యన్‌బరిపూర్ణు(డై మిగతలం దొకొ.క యల్పాంశసా 
_ ధకుండ్రైనన శశి. గూడి యుండు నుడుసంతాన కియన్‌ వెల్లు. దా 
నొకటన్‌ పూర్ణుడు గాక యన్ని కళలం దొక్కింతె సాధించుచో 
సకలోడుస్థగితాంబరమ్మున నమాసం గన్నటుల్‌ భారతీ! ర్‌ి 


తా॥ ఓ చదువుల రాణీ! మానవుడు ఒక విద్యలో వరిపూర్ణుడై తక్కిన 
విద్యలలో కొంచెము కొంచెము పరిజ్ఞానము గలవాండైన చాలును, చుక్కలతో 
గూడిన చందుని శుక్షవక్షము వూర్ణిమవలె (వకాశించ(గలండు. అట్లు గాక అన్ని 
కళలలో ఒకింత పరిచయమే యుండిన చిన్నచిన్న చుక్కలతో గూడిన 
అమావాస్యా బహుళ పక్ష ర్మాతివలెనయి 1 పకాశించంజాలండు. 


శారదా స్తవరాజము 19 


మూ(డవ కన్ను గల్లుటయు మూర్దమునన్‌ రసగంగ లుండుటిల్‌ 
వేడుకతో కళానిధుల పీడక నౌదలం దాల్చు చుండుటల్‌ 
కూడును గూడు లేక సతి6 గూడి దరి|దత నాగ్రయించుటల్‌ 
గాఢ సమాధి నుండుటలుగా కవి ఈశ్యరు( డయ్యె భారతీ! రికీ 
తా॥ ఓ భారతీమాతా! మూడవ కన్ను ((తిభానే తము) గల్లి యుండు 
టయు, తలపైన రసగంగను గల్గియుండుటయు, సంతోషముగా కశానిధుల 
(చందుల) తల దాల్చు చుండుటయు, అన్న మునకు గతిలేక భిక్షమెత్తుటయు, 
నీలువ నీడలేక సర్వతముపై నుండుటయు, కార్యతోపాటు దార్శిద్యమును 
ఆశ్రయించి యుండుట లీ సామ్యము లన్నింటితో కవి తా సీశ్వరుడుగా పిలువ 
బడెనో! 
వర సుర పారిజాత మటు వాడక యుండి సుకోమలంబునై 
పరిమళముల్‌ దిగంతముల( బర్జ(గ( జేయుచు వర్ణరమ్యతల్‌ 
నెరపుచు దర్శనార్హ మయి నిర్మలమై మకరందగర్భోని 
ర్భరమయి సౌంపులీనుచును పద్యములుండంగ నొప్పు భారతీ! 5 
తా సరస్వతీ! జ్ఞానరతీ! గశేష్టమగు నందన వన పారిజాత కుసుమమువలె 
వాడిపోక యుండుటయు, కోమలముగా నుండి తన పరిమళముల దిక్కులలో 
వ్యాపింపజేయుటయు, చక్కని వర్ణ సౌందర్యము గలిగి యుండుటయు, 
దర్శనమునకు తగి యుండుటయు, నిర్మలముగా నుండుటయు, తేనెలూరు 
చుండుటయు, అన్ని విధముల తన సౌందర్యముల పంచివేయుచు పద్యములు 
హృద్యములుగా నుండవలె గదా! 


చిలుకలతోడి స్నేహములు( జేయుచు. గూసెడి కోకిలమ్మతో. 

గలహము వెట్టికొంచు నవకంజదళాక్షుల కల్కిపల్కులన్‌ 

వెలితిని జూపు చెల్వముల వేణునినాదము లూది దిక్‌ ఫణుల్‌ 

తల లొగి నూపు మేల్‌ పదము లందంగ నల్లుటె కత భారతీ! 56 
తా॥ ఓ శారదాంబా! చిలుకలతో చెలిమి సేయుచు, కోకిలల మధుర 

స్వరములతో కలహించుచు, స్త్రీల యొక్క ముద్దెన పలుకులలో వెలితిని 

జూపించుచు, తన ధ్వని సౌందర్యముతో వేణుగానము లొనర్చి దిక్కులనెడి 

. సర్పములా పద్య సౌందర్యములకు మెచ్చి తలల నాడించగా అందాల పదాల 

నల్లిబిల్లిగా నల్టుట కైత యనబడును గడా! 


20 శ్రీ స్తవరాజ పంచశతి 


అచ్చవు వాగ్విలాసమహదబ్దుల మందరముల్‌ మధించంగా 

వచ్చు సుధారసమ్ములకు వన్నెలు దిద్దెడి కావ్యధార క 

మ్మచ్చున డీయు తీవియల మచ్చుల నిచ్చు మనోజ్ఞశై లి పూ 
ల్విచ్చిన నందనోపవనవీథుల కాదను కైత భారతీ! ర్‌ 


తా॥ ఓ భారతీ! చాక్కమగు వాక్య సౌందర్య మహా సముదముల 
పరిశీలనా పర్వత మందరములు మథన మొనర్చ(గా అందు జనించిన యమృత 
రసమ్ములకు వన్నెలు దిద్దెడి కావ్యధార, కమ్మచ్చునుండి తీసిన చక్కని పెడి 
తీగెలలకు మచ్చుగా నిచ్చుచున్న మనోహరమగు శైలితో వూలు విచ్చుకొసి 
యున్న నందనోద్యాన వనుల తలదన్ని వెలు(గులీను కైతయే కైత కదా! 


(పాకృతికోల్లసద్విషమభావపరిస్థితి( జూడలేకయే 
లోకహకార్థమ మనసులో. గల వేదన నాంపలేక యెం 
తో కరుణమ్ము తానటులె తోడుత వీరము జోడుగంగలై 
(పాకటళ క్రితో నుబికి పారును కైతలయేరు భారతీ! 58 


తా॥ ఓ శారదా! పపంచ |పాణులలో విషమ పరిస్థితి (అనగా ఒకరు 
సుభఖించుట మరియొకరు అన్న వస్తాాలకు కష్టమనుభవించుట అను తారతమ్య 
స్టితి) చూడలేక ఎట్టయిన ఆందరు సుఖముగానున్న ఎంత బాగుండెడిది? ఆను 
వేదనను అణచుకొ నలేక యెంతో కరుణరస స్టావితమైన గుండెలోనే తద్వి 
రోధులపైంగల కోవము నాపలేని వీర రసము; అనగా ఆటు కరుణ మరియు 
వీరము రెండు జోడు గంగలై (వబల శ క్రితో కైతల యేరు పారుంగదా! 


చేరున్‌ శాంతిపథాలలో. గవిత తా శృంగారమై హాన్యమై 
పారున్‌ (కాంతిపథాలలో. గరుణయె బల్‌ వీరమై రైత-తా 
నీ రీతిన్‌ సుఖదుఃఖసంగతులలో నెందున్‌ [బతీకాక్ఫతిన్‌ 
పారమ్యస్థితి సంఘదర్పణముగా భాసించు నో భారతీ! 59 


తా॥ ఓ భారతీ! శాంతి సమయాలలో కవిత తాను శృంగార రసా 
కృతితో హాన్యరసాకృతితో |బవహించు చుండును. మరియు [కాంతి నమ 
యాలలో కవిత కరుణ రసమై మరియు వీరరసమై (వవహించు చుండును, ఇట్లు 


సుఖ దుఃఖములలో సంఘమునకు పట్టిన నిలువుటద్దమువ లె (బతీకాకృతిలో 
కవిత తాను భాసించు చుండును గదా! 


శారదా స్త్రవరాజము 21 


సమకాలమ్మున నొడ్డలో నొదిగి తా శాంతమ్ముగా( బారు వై 
షమకాలమ్మున నొడ్డ( గదైెంచుకొని యాశాంతమ్ములం బారు ప 
ల్హములన్‌ నింపును మెట్ట ముంచు సమతాలాస్యంబు6 గావించు చం 
దము స్వచ్చందము నంతె కావ్వరురి కిద్దాతిన్‌ సదా భారతీ! 60 


తా! వాగ్దేవతా! భారతీ! సమకాలములలో కావ్యరురి తాను ఒడ్డలో ఒదిగ్‌ 
కాంత గతిం బారుచుండును. విషమ కాలములో నది యొడ్డ( (దెంచుకొని దిగంత 
ములలో పల్లముల నింపుచు మిట్టల ముంపుచు సమతా నాట్యము గావించు 
చుండును, కాంతి పరిస్థితిలో ఛందోబద్ధమై |క్రాంతి పరిస్థితిలో స్వచ్భందమై 
అనగా స్వేచ్చాగతి( గల్లి హద్దుల నత్మికమించి [పవహించుచుండును గదా! 


బలి బలహీనునిం గదిసి భాసురలీలల. బొంగి పొంచి బె 

బ్బులి యయి గావు. బట్టు కడుపున్‌ వడి నింపును ధర్మ మంచు న 
క్క_లకయి కొంత దాన మిడు కాంక్ష మెయిన్‌ నుతిసేయునవ్వి యా, 
బలి నడచంగ వామనుని భాతి కవీం్యదుండు పుట్టు భారతీ! 61 


తా॥ ఓ వాణీ లలనామణీ! బలవంతుడు బలహీనులను సమయము 
నారసి లేశ్ళస్పెబడు బెబ్బులివలె గావు. బట్టి రక్తము [దావుచు కడుపును 
నింవుకొనును. ధర్మము దానము ఆను మిషతో నక్కలకు తన ఆస్తిలో కొంత 
భాగము నిచ్చును. అవి దానిని తిని ఆ బెబ్బులిని మొగిలంట షాగడుచుండును 
ఆ బలియను పులిని అణచుటకై కవి వామనుండె జనించును. 


పరిశుద్దంపు పదార్థజాలమును సత్సాకంబు( గావింప ని 

బ్బరపుం గాంక్ష భుజింప నొప్ప సరసుల్‌ బాగం డు ఖథక్షించియున్‌ 
పరిశుద్దంపు పదార్థముల్‌ సుకవితాపాకమ్ము( గావించనే 
బరమామోదము తోడ. (గోలుదురు విద్వాంసుల్‌ బుదుల్‌ భారతీ! 62 


తా॥ తల్టీ! శారదా! పరిశుద్ధమైన వదార్థములతో మంచి పాకమును 
గావించిన మిక్కిలి కాంక్షతో సరసులు బాగుగా నున్నదని భుజింతురు. ఆపే 
దోషరహితమై శుద్ద మైన పదార్థములతో (కబ్దార్థముల) సుకవిత్య పక 
మొనర్చినచో విద్వాంసులు అభిజ్ఞులు సంతోషముతో ఆ కవితా రసములన్ను 
ఆస్వాదింతురు కదా! 


రం శ్రీ స్తవరాజ పంచశతి 


సవిధిన్‌ భోజనమం దవశ్యముగ నాస్వాద్యంబులై కాకముల్‌ 
చవులూరించి రసానుగుణ్యమయి యెంచన్‌ దాము నాహారమౌ 
వివిధాలంకృతు లై సుందరతలన్‌ విసారముం వేసియ 
ర్భవిలాసంబున( బుష్టిం/గూర్చు. గవితార మ్యాకృతిన భారతీ! 68 

తా॥ ఓ శారదాంబా! విధివిధానముగా భోజనములో తప్పనిసరి శాకములు 
తినదగినవై రుచి పుట్టించి తాము గూడ ఆహారములో నొక భాగమై యెట్టుండునో 
ఆకే కవితా రమ్యతను |పసాదించుచు వివిధాలంకారములును అర్థ పుష్టిని 
గూర్చునవై సౌందర్య వర్ధకములున్నై యఖిరుచిని పెంచును. అలంకార రహిత 
సాహిత్యము శాకములు లేని భోజనము వంటిదే కదా! 


కాంతన్‌ భాసిలు మందహాసము లపాంగ్మశేణి సౌందర్యముల్‌ 

వింతల్‌ వేడ్కలు గల్ల జేయుచునె వెన్వెంటన్‌ సుతావాప్తి నా 

నెంతో గొప్ప [పయోజనం బొనంగి తా నేపారునప్టే కృతుల్‌ i 

వింతల్‌ గాంగ మృదూపదేశ మిడుచున్‌ విన్పింపవే! భారతీ! 64 
తా॥ ఓ సరస్వతీ! [పియురాలి ముఖములో (పకాళశించు చిరునవ్వులు 

(కేగంటి చూవులు శరీర సౌందర్యము మనస్సుకెంతో వినోదజనకములగుచునే 


తోడ్తో మహత్రరమగు _పయోజనమనదగు ప్యుతపాప్రి నొసంగునక్టే కృతి 
కాంతయును వినోదమొసంగుచునే హితోపదేశమను [వయోజనకర మై యొప్పును. ' 


కవిత వినోద మిచ్చుచునె కాంచంగ సంఘములోని కుళ్ళునున్‌ 
సువిదితరీతులం గడిగి శుద్ద మొనర్చుచు నిత్యనూత్నమౌ 
ఆవిరళగాంగధారలు జనాళికి దేహపు వెచ్చ నూడ్చుచున్‌ 

మివులగ నీక పాపముల (మింగి విశుద్ధుల. జేయు భారతీ! 65 


తా॥ ఓ వాణీరమణీ! కావ్యము వినోదమొనగుచునే సంఘములోని 
కుళ్ళును సమూలముగా కడిగి పరిశుద్ద మొనర్చుచు నిత్యనూత్న తను గడిరచు' 
కొనుచున్నది. ఆవ్యాహత ముగా (ప్రవహించు గంగాధార జనుల దేహ శానముల 
నూడ్చుచునే నిశ్శేషముగా పాపమాలిన్యాదుల పోనడంచును గదా! 


శారదా స్తవరాజము 


కవితయె పేరిమిన్‌ సవిత గాంగ. [బకాశము జెంది జ్ఞానమున్‌ 
మివుల నొనంగి (పాణులకు మ్మితగతిన గనువి ప్పొనర్చుచున్‌ 
వవిదితవండితాళిముఖపద్మములన్‌ వికసింప! జేయుచున్‌ 

భువి పయి మూర్థతాతమము పూర్ణముగా( దొలగించు భారతీ! 66 


తా॥ ఓ విద్దెలరాణీ! కవితయే సవితగా (ప్రకాశించుచు జ్ఞానమును మిక్కి- 
లిగా పసాదించి పాణులకెల్లను మితునివలెనే కనువిప్పానర్చి |వసిద్ద పండితుల 
రా (a) 
ముఖ పద్మముల ఆనందాతిశయముతో వికసింప జేయుచు (ప్రపంచమున గల 
మూర్జత్వమనెడి చీకటులను బొ త్తిగాందొలంగించును గదా! సూర్య గుణములన్ని 
కవితలో గలవు. 


కవిత నిసర్గసుందరత . (గాలమి నెన్ని యలంకృతుల్‌ తమిన్‌ 
దవిలిచి దిద్దినన్‌ రుచిరతన్‌ గడియించుకొనంగ లేదు తా 
నువిద కురూపతన్‌ వరల నొక్క-ట సొమ్ము లవెన్ని పెట్టినన్‌ 
మివుల స్వరూపసుందరత మేకాను నెప్పగిదిన్‌? సరస్వతీ 1 67 
._ తా ఓ సరస్వతీ! కవితా కన్య సహజ సుందరిగానిదే కృతిమాలం 
కారములు దానికి వన్నె చేకూర్చుం జాలవు. త్రీ తాను కురూసయైన దానికెన్ని 
సౌమ్ములు పొదిగినను సౌందర్యము నాపాదించ జాలవు గదా! సహజ సుందరికి 
సొమ్ములు వెట్టిన సౌందర్యము తానది ద్విగుణీకృతమగును గదా! 
పదమందున్‌ రసగంగ బుట్టు నది సర్వజ్ఞుల్‌ తలం దాల్బగంగా... 
నెద వొంగన్‌ విబుధుల్‌ నుతింప భువివై నేపారు. గావ్యాకృతిన్‌ 
బుధుడౌ సత్క_వి యక్షరాకృతుల దిక్‌ పుంజమ్ములం గీర్తి సం 
పదలన్‌ శ్రీపతి గాగ బూజ్యుండయి సమ్మాన్యుండునౌ భారతీ! 68 
తా॥ ఓ భారతీ! పదము (శబ్దము) లో రసగంగ పుట్టును. అది సర్వ 
జ్ఞాలు (శివుడు) తల దాల్బుకొందురు. విబుధులు (దేవతలు) స్తుతి యొనర్తురు, 
ఆలే కవితా రస గంగలు పదములయందే జనించి శా స్త్రజ్ఞులు పండితులు తల 
ధరీంపగా. పొగడంగా ప్రపంచములో |పసిద్ది గాంచును. దాని (పవహింవ జేయు 
సత్కవి యక్షర రూపములై న కృతి రూపములతో దిక్కుల మాలా 
యందు కీ ధి సంపల్ణక్షితో పూజ్యతను మాన్యతను గడించ గలడు, 


24 శ్రీ స్తవరాజ వంచశతి 


భయమున(గాక సత్క_విత పాకటమౌ నయరితితోనె తా 

జయమును గాంచు నెల్లపుడు సంఘమునం గల కుళ్ళు బావ వి 
స్మయ గతి మందు విందగుచు స్వ్యాదుమరందములెందు బాలకా 
మయములు బాపు కై వడిని మాన్యకళావతి! శ్రీ సరస్వతీ! 69 


తా॥ ఓ శారదా సతీ! నత్కవిత తాను భయముతో(గాక నయముతోనే 
వపపంచములో(యగల కుళ్ళును కడిగివేయుటలో విజయమును గాంచ(గలదు. 
ఆశ్చర్య మొదవునట్టు తియ్యని తేనెలు మందును విందును అగుచు బాలుర 
రోగములు నివారించుటకు సహాయవడును గదా! 


సరస కవిత్వ కన్య కిల సాంఘికమున్‌ దగ రాజకీయ మం 
చిరు కనులుండు సంస్కరణమే కదె రెంటికి( గల్లు దృష్టియున్‌ 
కరుణము వీరమంచు నిరుగన్నుల న్నశులు నగ్ని రాల్చుచున్‌ 
నిరతము లోకశాంతి కయి నిద్దుర వోక [శమించు థారతీ! 70 
తా॥ ఓ వాగ్లేవీ! సరస కవిత్వ కన్యకు 1పపంచములో సాంఘికమనియు 
రాజకీయమనియు రెండు కన్నులుండును. _ రెంటికిిగల సంస్కరణ దృష్టి 
యొకటియే. ఈ రెండు కన్నులలో నొకటి కరుణరసమును మరియొకటి వీర 
రసమును గలిగియుండి లోకళాంతికినై అ(ులొక కంటను అగ్ని నొక కంటను 
వర్షించుచు నిదురబోక (శమించును. 


పద్దెములందు నున్న రసభావనలన్‌ సరసుం డెజుంగు. దా 

విద్దెల నేర్వనట్టి యవివేకి యదెట్టు లెజుంగ వీలగున్‌ 

వద్దన( బూలలోని రసవన్మకరందము తేంట్టు గోలెడిన్‌ 

తద్దయు నాకులం దిను వతంగ మదెట్టు (గహించు భారతీ! i 
తా॥ పద్యములలో నుండు రసభావములను సరసుడెరుంగును గాని 

విద్యా వివేకములు లేని మూర్జుడెట్టు తెలిసికొనగల్లును? వద్దని పోదోలినను 

పూవులలోం/గల రసవంతమైన తేనియలను తుమ్మెదలు (గోలంగలవు గాని, 

ఆకులను దిను వనరులాను మిడుత తాను తేనెల (గోలు విధానమును తెలీయ్య 

గధిదా? 


తా స్త్రవరాజము 25 


విత్తంగా వలె సస్యసంపద( గొనన్‌ టీజమ్ములన్‌ శద్దతో 

జెత్తల్‌ విత్తక ముందె తుంగల వలెన్‌ జేలన్వడిన్‌ మొల్చు నా 

పత్తుం గూర్చును నక్రై కావ్యగుణముల్‌ వచ్చుం గృషిన్సల్బనె 

చెత్తల్‌ దోషము లెంత వద్దనిననున్‌ జేరుంగదే భారతీ! 72 
తా॥ భారతీ! సస్య సంపదల వాంఛించి విత్తనములను (శద్ధతో నాటుచుండ 

వలెను, తుంగ కజ్బలవలె చెత్త మొక్కలు విత్రకున్నను మొలిచి సస్యములకు 

హాని గూర్చును, అవే విధముగా కావ్యములోని గుణములను చాల కష్టపడి కొని 

రావలసి వచ్చును. చెత్తలవంటి దోషములు ఎంత జాగ త్త పడి నహారంబీషక 

వద్దనగా వచ్చి చేరును గదా! 

కలహంసల్‌ కలహించి నట్టులును వీకం గోకిలల్‌కూసిన 

ట్లు లలిన్‌ శబ్దములున్‌ _(శుత్మిపియముల్తై రూఢింబకాశింపనా 

వలపుల్‌ వూయ(గ? గాంచి స్వ్మపియునితో వాల్లంటి తానవ్విన 

బ్రైలమిన్‌ భావములున్‌ రనధ్వనులునందేపారుగా భారతీ! 78 
తా॥ ఓ భారతీ! కలహంసలు. కలహించినట్టు కోకిలలు పంచమ స్వర 

మెత్తి పాడుచున్నట్లు లలితములైన శజ్ఞములు |ప్రకాశించ(గూర్చవలెను. అవి 

వినుటకింపుగా నుండవలెను. ఆ సుందర పద బంధములో వలపులు పూయు 

చున్న ట్లు కాంచి తన | పియునితో వాల్లంటి తాను భావ మొప్ప నవ్వినట్లు రస 

ధ్వనులు భావములు కవితలందుండ వలెను. 

వకోక్తుల్‌ మరి వానితో నొకట(జెల్యారన్‌ స్వభావో కి కియున్‌ 

శు క్రామర్హ్యగురు[పశంసితమునై సొంపారు నాకావ్య శి 

ల్ప[క్రీడల్‌ కనకాంకరత్న ఘటిత్మపాలంబమై యొప్పునా 

వ్యకంబుల్‌ సరళంపు రేఖలును శిల్పం బౌంగదే భారతీ! '/త్తీ 

తా॥ తల్లీ ! సరస్వతీ! వ|క్రోక్తులును స్వభావో క్రియను గూర్చి (వాసిన 

కవితలు, కవియగు శకురై నను, మేధావియగు బృహస్పతియైనను [పశంసిం 

చక తీరదు. అందు కావ్య శిల్పము చెవి విందిడుచు బంగారములో పొదిగిన 

రత్నములు గల హారమువలె భాసించును. శిల్పమనగా సరళ రేఖల ప్రల 

విచ్చిత సమ్మేలనమే కదా! 


హే శ్రీ స్రవరాజ పంచశతి 


పికసంఘమ్ములు వేణునాదవిలనత్పీయూష పేయమ్ము లో 

పికతో( బంచు. (బసూనముల్‌ ,పతిఫలాపేక్ష న్వినర్జించి ఫ్లో 
దకరామోదమరు త్తరంగముల( జేతస్సంహతి న్ముంచు న 
మ్మకపున్వీధుల నుంతురేల కృతులన్‌ మాన్యుల్‌ కవుల్‌ భారతీ! 75 


తా॥ భారతీ! కోకిలలు తమ వేణు గానామృతముల నోసికతో వంచును. 
పువ్వులు నవ్వులు నవ్వుచు (పతిఫలమును కోరకుండగనే ఆనందము నొసంగు 
సువాసనా వాయుపీచిక లతో చేతస్సును రంజింప జేయును. మాన్యులగు కవులు 
తమ కృతుల రాజులకు అమ్ముకొన జూతురేల? అగహారముల ఆసకో, 
ధనముల ఆసకో లేక వదవుల అసకో ఈ కార్యము చేయరాదు. 


ముందు తరాల వారి కని ముంతలతో బహుళార్థరాశు లిం 

పొంద 6గఈ గూర్చి పెట్టి నటు లున్నతులీ కవిసార్యభౌములున్‌ 

వందల మంది చేకొన 'సువర్ణవు పాతల నక్షరార్థముల్‌ 

విందు లొనర్ప భవ్యకృతి వీధుల గూర్చిరి కాదె! భారతీ! 76 
తా॥ సరస్వతీ! ముందుతరాల వారికని ప్మాతలతో ధనరాశులను ' నింపి 

పాతరలో దాచి పెట్టినట్టు సత్క-వి సార్వభౌములును సరస సంతతి. వందలాది 


మంది (గ్రహించునట్టు "సువర్ణ (అక్షర) పాలలో (అర్థ) ధనములను గంభీర 
రసవదర్థములను (పసాదించి కృతి వీధులలో దాచియుంతురు కదా! 


పూవులు పూవుంబోండులును పుట్టిన చోటుల మెట్టు చోటులం 
దే విధి నుద్దరించెదరొ యేవిధి కీర్తి పతిష్ట గూర్తురో!' 
ఆ విది కావ్యకన్యకయు నంచితరీతి. గవీళు నంకిత 
శ్రీవిలనత్కృతీశుని నశేషయశోన్వితు జేయు భారతీ! 77 


తా॥ సరస్వతీ! వూలు, స్రీలు ఏరీతిగా తమ "పుట్టిన చోటుల మెట్టిన 
చోటుల నుద్దరించి క్రి _ర్మిపతిష్టల చేకూర్చెదరో, అదేవిధముగా కావ్యకన్య కూడ 
తగ్గిన విధముగా కృతి కర్తయగు కవీశ్వరునకు కృతి భర్తకును మిక్కిలి 
కీ ర్మివతిష్టల చేకూర్చి చిరంజీవులుగా జేయంగలదు. వూలు దండగా చేసి 
ఎవరి కోంఠసీమ నలంకరింతుమో వారినీ గౌరవించుటకే కదా! అద్దే కన్యాదానము 
చేయుటలో వరుని నారాయణునిగా భావించి పాద _వజాళన చేసి గౌరవ్పింతుము 
కదా! 


శారదా స్రవరాజము 27 


పాత్రలు నిత్యసత్యములు ప్మాతవయోవిభవాయురర్థముల్‌ - 
గాత్రము లెందు సత్యములు గాథలు నక్షర సత్యముల్‌ వన 
క్నేతములు న్లిరుల్‌ రురులు జీవముబే యజరామరంబులొ 
చ్మితమె కావ్య విశ్వమది చిన్మయసత్య మటన్న భారతీ! 18 
తా ఓ వాగీశ రీ! కావ్యములోని పా|తలు నిత్య సత్యములు. ఆవి మృతి 
చెందవు. ఆ పాతల వయస్సులు వైభవములు ఆయుష్యము అర్థసంపదలు. 
వారి శరీరములు గూడా, ఎప్పుడును కావ్యములో జీవించుచు డును” ఆ కావ్య 
ములో వర్ణించిన షు పుణ్య తీర్ధములు కొండలు నదులు అందున్న |పాణికోటులు 
srt ముకు లేనివేక ద! ఇక సాహిత్యము తానది సత్యరూపమని నిర్వచించిన 
చితమేమి యుండును? 
ధర్మాధర్మవివేకచర్యలు దయాదాక్షిణ్యముల్‌ సరద 
శర్మాపాదకమై శుభ|పదమునై సౌశీల్య సౌధ్యాగ స 
న్నిర్మాణాత్మకమై జగజ్జన మనోనీతి (పబోధాఢ్యమై. * 
'పేర్మిన్‌ కావ్యగలేతివృ త్త "కము శివంబే కాదెటుల్‌? భారతీ! 79 
తా॥ ఓ వాగ్దేవతా! ధర్మాధర్మ వివేకచేష్టలు ధర్మము వైపున నెప్పుడును 
దయ కరుణ శాస సుఖమును గలుంగంజేయునవియై మరగక్న పదముల 
సౌకీల్యమనెడి భవనముషై శిఖరము నిర్మించుటలు కాదా! ఆ కావ్యములోని 
పాత్రలు ఇతివృత్తము రచన జగత్తులోని జనులకు నీతి _పబోధము నొ వర 
యున్న పుడు సాహిత్యము ఇివరూవము గాదెట్టు? 


పదములు సుందరంబులును వాక్యవినిర్మితి సుందరంబు సౌం 

పు దనరు నర్భసంగతుల( బొల్చెడిభావము సుందరంబునున్‌ ' 
విదితసుకావ్యరూపకక విత్య| పవంచ మె సుందరంబు తా" 
ముదమిడకుండునే సరసమూ ్రికి సుందరతల్‌ సరస్వతీ! . 80 
'... తా॥ ఓ వ్యాగూపిణీ! కావ్య ప్రపంచములోని శబ్దములు [శతి ప్రియములై, 
మనోజ్ఞములై యుండును గదా! వాక్య నిర్మాణము? గూడ 'సాలంకారమునై 
సుందరముగా శోభించును. సొంపెలై న అర్థ సమన్యయముతో నేర్పడు భావము 
లును మక్కెలి' సుందరములై యుండును. ఇంతకు కోవ్య (ప్రపంచ మాద్యుంతము 
సుందరమై యుండుననుట స్నుఫసిద్ధమే కదా! కుసరసుడు.సౌందర్యమును గాంచి 
సంతసింపడు. ఆట్టిత8:.సాహిత్యము 'సుందరమనుట ' నిజమే: కదా! : 


ర శీ స్తవరాజ పంచశతి 


గానము జ్ఞానయు క్రమయి గౌరవమొందును జ్ఞానహీనమౌ 

గానము భ ర్తనేవిడుచుకామినివోలె, (బపంచదృ్భష్టిలో 

హీనముగాంగ( జూడంబడునెప్పుడు విశ్యహితమ్ము (గూర్చుందా 
జ్ఞానము గాన మీశ్వరుండు గౌరియునై మనుటొప్పు భారతీ! _ ౦1 


తా॥ ఓ వాగీశ్వరీ! గానము వ్యామోహకరమగు కళ. దానిని జ్ఞానముతో 
జతపరిచి వినిననే ఆ కళ లోకమునకు మేలు చేకూర్చి గౌరవము పొందును. జ్ఞాన 
ముతో గూడని గానము భర్తను విడిచిన కామినివలె అనాదరమును గాంచును. 
పపంచ దృష్టిలో సీచముగా జూడబడును. అది తానెప్పుడును లోకపాతము 
నొనర్పదు కావున ఆ గానము మరియు జ్ఞానము పార్వతీ పర మేశ్వురులవలె 
ఒకరినొకరి అంటియుండు టె వూజనీయములు గదా! 


(శుతులె [శుతుల్‌ స్మృతి పతతి సొంపగు బుద్ధిగ సత్కళాఢ్యసా 

హితి మధురాననమ్ముగ ర సేక్షణపంక్షులు దర్శనమ్ములై 

జతపడంగా నలంకృతులె చక్క-నిసొమ్ములుగా(గ సీదు మై 

కథగ( బదమ్ములే చరణకంజములంచు భజింతు భారతీ! §2 
తా॥ తల్లీ వాగీశ్వరీ! సీ రూపము నేమని వర్షింతనమ్మా? నీవు వాగూపీణివి 

కదా! ఆ (ుతుతే నీకు |శుతులు కర్ణములు. స్మృతులే నీ బుద్ధి. కళాత్మకమగు 

సాహిత్యమే. నీ సుందరమైన ముఖపద్మము. ఆ దర్శనాలే స కంటి చూపులు. 

ఆలంకారములే నీ ఆభరణాలు. కావ్యేతివృ త్రమే సీ శరీరం. అఖిల వదములే 

నీ పదములు కదా! 


గాథల శేతమందు రసగంగలు( బారంగంటేసి సాహితీ 

మేదిని దున్ని సత్కవి శ్రమించి (కమంబుగ ధర్మవీజముల్‌ 

పాదుల నింపి ఛందముల పందిటశబ్దము లల్లి |దాక్షన 

న్మాధురి జిల్కి లోకహితమంజుఫలమ్ముల నిచ్చు భారతీ! 88 
తా॥ తల్లీ వాగీశ్వరీ! గాధలనెడి కేతమునందు రసమను గంగలను 

కాల్వలను [(పవపాంపంజేసి తడిపి సాహిత్యమనెడి భూమిని సాగుచేసి సత్క_వి 

యను కర్షకుండు _శమపడి |కమగతితో ధర్మాచరణములను బీజములను వి తి 

పాదులను నింపి ఛందములను పందిళ్ళలో శేబ్ద వాక లతలు (పాకు నట్టానర్చి 

_దాశామాధుర్యమ్ముల పండించు లోక కల్యాణ మనెడి ఫలముల నొసంగును. 


శారదో స్తవరాజము శిర 


'ఘోష[పాంగణ మందు సత్కంవి అసద్లోపాలు(డై తోను బెన్‌ 
భాషారణ్యపు శబ్బ్దఘాసమును మేషన్‌ నాల్లు పాదాల సం 
తోషంబొప్ప(గం బద్యగోగణము తానో వూరుషార్థాఖ్యపీ 
యూషంబుల్‌ గురిపించె. గె తలను వేదోధంబునన్‌ భారతీ! 84 
తా॥ ఓ వాగ్దేవతా! గొల్లపల్లె (ధ్వని - భావ _పక టనము) సత్కవి గోషా 
లుండు, (వాక్సాలుండు) తాను భాషారణ్యములో గల కబ్బములను తృణము నాల్లు 
పాదాలు గల పద్య గోగణమును మేపంగా ధర్మార్థ కామ మోక్షములను చతు 


ర్విధ పురుషార్థములనెడి అమృతమును వేదముల వంటి చతుర్విధ కవితలనెడి 
పొదుగు నుండి కురిపించినవి గదా! 


దేహములందు మానవత దీ ప్రివహించుటలే యదృష్టమై 
తోహములందు స్వర్ణమటు రూఢివహించును నందు సత్క_కా 
సాహితిగాన నాట్యములు చక్క-నికై తలభింప సన్మణి 
స్నేహముగూర్చి మేల్మినగ జేసినయట్టు వెలుంగు భారతీ! 85 


తా॥ ఓ వాగీశ్వరీ! దేహములలో మానవ దేహము లభించుటలో లోహ 
ములలో సువర్ణము లభించినట్టు అదృష్టకర మే కదా! ఆ మానవ దేహములో 
కవిత మొదలగు కళలతో స్నేహ మేర్చడుట అన్నచో బంగారములో నవరత్న 
ముల పొదిగినట్టయి జగత్తు అట్టి వానిని తల ధరించదా? 


కవి యిల తాను [బహ్మయయి కావ్య పపంచము సృష్టి సేయు. దా 
నవిరళగాయకుండు స్వరమళ్లుచు సామము(బాడు విష్లువై 

భవుడుగ నృత్యకోవిదుడు( భవ్యత తాండవముంబొనర్చు సి 
మువురును విశ్వనాటకవిభూతికి దర్శకులౌట, భారతీ! 86 


తా ఓ భాషా మాతా! కవి తాను (బహ్మగా నుండి కావ్య పవంచమును 

సృష్టి చేయుచుండును. గాయకుడు విష్ణువై సామమునకు 'స్వరములల్లుచు సంగీత 

మును నూర్చుచుండును. నాట్య నృత్య కోవిదుడు తాను శంకరుడై దివ్య నాట్య 

తాండచముల గూర్చగా ఈ ముగ్గురు ఆనగా కవి, గాయకుడు, నటకుడు కావ్య 

(పపంచ నాటక మునకు దర్శకులై యొప్పుచుందురు కదా! కవి, గాయకుడు, 
నటకుడును |తిమూర్తలై ఈ విశ్వ నాటకమునకు కారకులగుదురు కదా! 


50 శ్రీ స్రవరాజ పంచశతి 


కమలములున్‌ రనంబుల( |బగాఢథత మున్షియు సూర్యకాంతికే 
విమలగతిన్‌ హసించినటు విశుత కావ్యరసాల మున్టియున్‌ 
|సముదిత మానసాబ్దముల భాసిలకన్‌ గుణకోవిదుల్‌ కృతిన్‌ 
[(కమతహితోపదేశ గురుకాంతులు మచ్చినుతింతు భారతీ! 87 
'తా॥ ఓ వాగ్దేవతా! కమలములు కంఠము బంటి నీటిలో మునిగయు 
సూర్యకాంతి లేనిదే వికసించలేవు. అటే సుపసిద్ధ కావ్య రసములలో తల 
మునుకలై యుండియు గుణ కోవిదులు 'పాజ్ఞులగు” దోషజ్ఞులు సంతోషించరు. 
కావ్య (పయోజనమగు హిలోవ దేశ ములు లొక కల్యాణకరములై కొంతుల 
విరజిమ్మి మార్గదర్శక ములగును గాన వానిని గాంచి సంతసించి నుతింతురు 
కదా! . 
శృంగారంబె (పధానకావ్యపురస శ్రీయంచు భావించి ధ 
ర్మాంగ |ప్రక్రియకున్‌ విరుద్దమగు కామాదుల్‌ (పలాపించుటే 
బంగారంబె (ప్రదాన మర్థమనుచున్‌ బాగంచు దానిన్‌ వడిన్‌ 
దొంగై గై యార్జనముంబొనర్చనెటుమానున్‌ కక్షలో భారతీ! రి 
తా ఓ వాగీశ్యరీ! శృంగార మే (వధాన రసమని భావించి ధర్మ 
విరుద్ధమగు పద్ధతిలో కామకలాపముల |పలాపించ(దగునా? ఆచ బంగారము 
1 ఆర్థసేంపాదనకు ముఖ్యమని దొంగతన మొనర్చి దానిని గడించిన్‌ శిక్ష తప్పునా? 
కావున కామ పురుషార్థమగు శృంగారమును అర్థ పురుషారమగు బంగారమును 
ధర్మమునకు విరుద్దముగా కావ్యమున చితించరాదు కదా! 
విశ్వ శేయమె కావ్యలక్ష్యమనుచున్‌ వేమారు భావింపంగన్‌ 
శశ్వద్దర్మ పథానువ ర్తనకునై సర్గోషి సంధింపంగన్‌ 
పశ్యాదుల్‌ విని మానవో త్తములునై భాసింపంగన్‌ గావ్యగా 
థాశ్వుంబు న్నడపించు త్యాగపథ గమ్యం బందంగా భారతీ! 89 
తా॥ ఓ శారదా! కావ్య లక్ష్యము విశోశయమే యని కవి భావించగా 
ధర్మ మార్గానుకూలముగా కావ్య గోష్టి సమకూడంగా ఆ కావ్యములు ,పశువు 
వంటి వారు దిని మానవులై మసలు కొనగా కావ్య కథయను అశ్వమును త్యాగ 


“మార్గములో నున్న సద్యః పర నిర్భృతి యను గమ్యస్థానము వై వైవు భ_దముగా 
నడపింవవలెను కదా! 


శారదా స్తవరాజము si 


వర పీతం బొనరింపకుండుటకునై పాఠంబిడున్‌ ధర్మమో! 

ధరణిన్‌ బీదల నాదరించుటకునై త్యాగార్థమౌ నర్థమో! 
వరవంశంబును నుధరించుటకునై. వర్తించెడిన్‌ కామమో! 

వరుసన్‌ సత్కృతులం దైవర్గ మిటు లొప్పారుంగదే భారతీ! 90 
తా ఓ తల్రీ! సరస్వతీ? నీవిచ్చు ధర్మార్టకామ మోక్షములను చతుర్విధ 
పురుషా ర్థములలో ధర్మము వరపీడ నొనరింవకుండుటకు పాఠము నొసంగును, 
అర్థము “నీదల నాదరింప(గా త్యాగమును నేర్పును. తన వంశమును పవిత్ర గతి 


నిల్పుటకు కామ పురుషార్థము అవసరమై యుండును. వరుసగా (తివర్గము 
కావ్యములో నిట్లు చితించవలెను గదా! 


విద్దెలు నేర్యగావలెను విజ్ఞత నార్జనముం బొనర్చ నా 

విద్దె ఫలించెడిన్‌ దనను విశుతధర్మవథానువర్రిగా 

దిద్దుకొనంగ నెంచుటకు తీ వముగా కృషిసల్పువాని కే 

వెద్దనిపించి లోకమున పేరు వహించునతండె భారతీ! 9 


తా॥ సరస్వతీ మాతా! మానవుడు విజ్ఞానము నార్జించుటకునై యే విద్ధెలు 
నేర్వవలెను గదా! తనను తాను (పసిద్ధ ధర్మ పశానువర్తిగా దిద్ది తీర్చుకొను 
వారి వద్దనే విద్దె ఫలించును. దానిక్తై యతడు తీవ పయత్న మొనర్చవలెను, 
వాడే లోక ములో పెద్దనిపించి "పేరు వహించును గదా! 


విషయానందముకన్న నున్నతము లీ పృథ్విన కళానందముల్‌ 
విషయానందము నిందియాదులది సేవించు నృమాలిన్యమున్‌ 
విషతుల్యంబది సత్కళాభ్యసనదీ ప్తిన్‌గల్లు నానందమో 
ధిషణాగాహ్యము నిర్మలంబు గురుశాంతిస్థానమో భారతీ! 99 
తా॥ పృథ్విలో కళానందము, విషయానందము కన్నను. ఉన్నతము 
గదా! విషయానందముల నిందియాదులు సేవించును. ఆ విషయానందములు 
మలినములై నవి క్షణికములై నవి. అవి విషతుల్యములు. కళాస్వాదన వలన 


గల్లు ఆనంద మో బుద్ధి (గ్రాహ్యము వినిర్మలము చి త్రశాంతి పదము నై 
జ్ఞానమును (వసిడించుచుండును గదా భారతీ! 


32 శ్రీ స్తవరాజ పంచళతీ 


అలనా డీవును పోతరాజుగని నన్నమ్మంగ బో కెప్పుడున్‌ 

గలనై నన్‌ ఖలులౌ నృపాలురకు నో కవ్య్మగణీ! యంటివ 

యులు రాలన్‌ బహుజన్మ పుణ్యుముల నాశుద్దాత్ము (డున్‌ భ_క్తిసం 
కలితుండై తన కంటసీరాలుక నిన్గాంచెన్లదే భారతీ! 98 


తా ఓ భారతీ! వెనుక నీవు పోతరాట్క-వీం్యచునకు [ప్రత్యక్షమై 
నన్నెప్పుడు గూడ కలనైన గాని దుర్మార్గులైన రాజులకు అమ్మవలదు, ఓ కవి 
కులాగణీ! అని అశుల రాల్చుచు అనినావు. ఆ శుద్దాత్ము (డుం గూడ భక్తి 
సంభరిత హృదయుడై తానును కంట నీరునుంచి నిను గాంచ గలిగినాడు. 
ఆయన జహు జన్మముల పుణ్య ఫలము కాదా! నీ దర్శన మతని కబ్బినదన 
సామాన్యమా? ఏ కవికిని నీ దర్శనము కాలేదు. 


చాలరసాలసాలనవపల్ప్దవకో మలకావ్యకన్యకన్‌ 

గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె పొట్లకె 

హాలికవృ త్రినుందునని యా ర్తిమెయిన్‌ శపధంబొనర్చె( దా 
మాలునుబిడ్డలున్‌ శమలనంద. జలింపకనిల్చె భారతీ! 94 


తా॥ ఓ విద్యలవాణీ భారతీ! గున్నమావికొన్ననవలె సుకుమారియైన 
కావ్యకన్యను కూళలై న (తుచ్చులై న ఆ నృపాధములకు ఆంకితమిచ్చి వారి 
పడుపు కూడు కడుపు నింపుటకన్న భూమి దున్నుకొను హాలికుడనై (బతు 
కుదును అని ఆర్తితో నీ ముందు శవథమొనర్చి ఆలుబిడ్డలాక లికి మలమల 
మాడినను (శ్రమలు పడుచున్నను చలింవక నిల్చిన పోతనార్యుడే కదా, 
సిజమగు కవి! 


సౌత్తునకాసజెంది చని క్షుదనృపాలురంజేర వారి యు 

న్మత్త (పలాపగాన మహిమమ్ములు పందినినంది.జేయంగా 

నెత్తిన పెట్టికొంచు నిదినిక్క_మటంచును |బక్క_తాశళముల్‌ 

తో త్రయితక్క_ తోమ్మనుచు తొత్తువలెన్‌ లయ(గల్బ భారతీ! 95 


తా॥ ఓ భారతీ! డబ్బు కక్కు ర్రితోపోయి అల్పులై న రాజుల సమీపించి 
వారి పిచ్చి |పలాపములు చెడును మంచియని చెప్పుచుండగా పందిని నందియను 
మన ఆ యాజ్ఞను తల ధరించి వారి వక్క. జేరి “తోత్రయి తకతోం” అని 
లయ వేయదు నా ఆత్మను చరవ్వకొవి యుండలేనమ్మా! 


శారదా ,స్తవరాజము 33 


నిక్కముగా వచింతు నవసీపతి మన్ననమాట గాంచంగా 
నక్క_రపూ ర్రియావరక యావల వారిని మందలించినన్‌ 
చుక్క_లనాడు కన్నులను చూడనుచూడరు వారి మానస Ie 
మ్మొక్ళ్క_టు లుండదా మరులు నొదిక పాములముదు భారత్‌! -- - లికి 
| యలు | దు 

తాః ఓ భారతీ! నేను 'నిజము “చెప్పుచున్నాను. రాజుగారు మన్ననజేసి 
మాటాడు వారంటే వారి యవసర పూ ర్రియగువరకే. అక్కర తీరిన తరువాత 
వారిని మందలించిన వారి కన్నులు చుక్క_లలో నాడుచుండును. మనవైపు 
అపుడు చూడను గూడ చూడరు. వారి మనసు ఎప్పుడొక్కా రీతిగా నుండదు. 
వారి _పేమలు పాము ముద్దాడుటవంటిది. ఎప్పుడు కాటు వేయునో అని భయమే 
సుమా! 

నాకీతం డనుకూలుడం చలుపు సన్మానించు వే(డట్టివా 
డాకాలంబున న్నాపదేశమున దీపార్చిః (కియన్వెల్లు నై 
జాకీర్ణ (పతిభావిభాసితుండు తానై. వెల్లు మార్తాండున 
ప్రేకాలమ్మన కేపదేశమన కెప్టీ ధ్యాతీవై భారతీ! 97 


తా॥ వాగీశ్వరీ భారతీ! నాకీతండనుకూలుడని ఒక ఆల్పునై నను మహో 
కవియని రాష్ట్ర పాలుడు సన్మానించును. అతడు సన్మానించిన యావ్య క్తి ఆత 
డుండు కాలమున మాతమే ఆ చోటనే వెలిగించిన దీపమువలె (ప్రకాశించును. 
నిజమైన (వతిభాశాలియగు క కవి ఎవరు వెల్లించవలసిన యవసరము లేక తనకు 
తానై. ఏ ప్రదేశమనక యేకాలమశక సూర్యునివలె అంతట | పకాశించును. 


చిత్తము స్వామి! యం చుజక చేతులు పూర్వసువాసినిం బలెన్‌ 
వత్తులు జేనగా విటునివశ్యునిజే సెడి వేశ్యయట్టు కిం 

చిత్తయినన్‌ మనస్సునకు జెందని కృ తిమహాసదీప్రులున్‌ 

బ త్తెపుపె త్తనమ్ములకు బంగరుహారతులీయ భారతీ! 98 


తా॥ ఓ భారతీ మాతా! చి త్రము, చిత్తము మహారాజా! యనుచు చేతులు 
విధవవలె నలుపుచు వత్తులు సేనగా, మరియును విటుని వశ మొనర్చు వేళ్యాం 
గన వలె మనస్సులో నుండి కాక వె మాతమే కనబడునట్లు కృత్రిమముగా 
చిరునవ్వు కాంతుల వెదజల్లుచు ఆ రాజుగారిచ్చు బ త్రెపు కా త్రనాలకు నేను 
బంగారు హారతులీయనమ్మా! డ్‌ 


SSP_3 


alm y 


వష శ్రీ స్తవరాజ పంచశతి 


మును జన నన్నుమించి చను ముఖ్యుడవాయను నొక్కయడ్లు వె. 
న్కనిడిన సీవువట్టి కొజగాని జడుండ వటంచు దిట్టు (ప 

క్క నడచినంత నా సమముగాజన నర్హుండ వౌదువే యనున్‌ 
గననెటువోయినన్‌్‌ క మయె మ్మెపుండు "పల్రైరుగాయ భారతీ! 99 


తా॥ క్ర భారతీ మాతా! ఈ రాజు తన ముందర నడినినచో నతనిగాంచి 
నన్ను మించి పోవుచున్నావు నీవే ముఖ్యుడవా యని మందలించును. ఒక. 
యడుగు వెనుకకు వేసీ వెనుక నడచిన నీవెప్పుడును వెనుకనే యేడ్తువు ఎందుకు 
కొటగాని వట్టిమూర్జుడవనును. (వక్క- పక్కా నడచిన నా సమముగా భుజమొరసి 
నడచుచున్నావు నాతో నమానుడవా యనును. ఆ రాజుతో ఎటు సడచినను 
(శమయె. అతడొక వల్హేరు గాయవలె ఎటు వేసినను ముల్లే (కుచ్చును. 


వేమరు రాజకీయపదవీమదమత్తులు గాంచ సాహితిన్‌ 

పామరు లీపజాపతుల పండితులెవ్యరొ కర సీ 
కోమలరూపరేఖలను గు ర్తెరుగన్‌ భవదక్షరార్థ సు 

శ్రీమహిమంబుల న్గణన'సే సేయగ. గౌరవమీయ భారతీ! 100 


తా॥ ఓ వాగ్దేవకా! ఈ రాజకీయ పదవీ మదమత్తులును గాంచ వారికి 
కవిత లేమి తెలియును? వట్టి పాచురు లా రంగమున వారు ఈ (ప్రజా హెలకులలో 
సాహిత్యమును దెలిసిన వారెవరో ఒకరుందురు. అట్టివారే సీ కోమల రూవ రేఖ 
లను సీ అంద చందముల గుర్తించి నీ యక్షరార్థ సంవదల మహిమల లెక్క 
చేయుచు గొరవమీయ గలరు, అట్టివారు కాని పామర జన పాలకులవద్ద కరిగిన 
కోవికి యవమానమే ఎదురగును. 


అందరు దక్షులేయగుచు నాదరు వింతయులేని రిక్తులన్‌ 

కొందల మంద జేయ జెనుకోవవశమ్మున ; వాదు రుదులై 

చిందులు [దొక్కుచున్‌ కుపిత కీర్ణజబోద్భవ వీరభదులై 

వం జేతురాతలల మార్చెడి దక్షులబట్టి భారతీ! 100 


తా॥ ఓ శారదా! మహారాజ్డీ[! ఈ _వపంచములో జీవితమునకై ఆధార 
మమియు లేని దర్శిదులనుబట్టి మేడ్చించుటలో అందరు దక్షులే (సమద్ధలే) 
(దక Fe అగుచున్నారు. వారుగూడ మనసుమండి ర్ముదులై " చిందుల 
దౌక్కు_చు కోపించిన తలలోని జడ నుండి పుట్టన' వీరభ(దులై తలల మార్చెడి 
యాదక్షుల బట్టి చంవక మానరు గదా! 


గానా. 


శారదా. స్తవరాజము . తేక 


అక్క_ట తోలుదూడ నొగి నారసి గోవులు పాలుచేపిన 
ట్లాక్కెడ నార సజ్జులయియొ ప్పెడి పాఠకలోక మెప్పుడో 
య సమాప్తమయి యేగిన గాథల నిప్పుడిక్క-డే _ | న 
చక్కగ జర్గునట్టుగని సఇందనమొందెదరమ్మ భారతీ! " 102 
తా॥ భారతీ మాకా! తోలు దూడను మురిదుంచ దానిని హ్‌ ee 
చేపు' "ఆవులవలె రసజ్ఞులగు పాఠకులు ' ఎప్పుడో, ఎక్క_డనో - జరిగిపోయిన 
గాథల కావ్యములు చదువుచు ఇప్పుడు ఇక్కడే తమ కండ్ల ముండు జరుగు 


చున్నట్టు బావించుకొని హృదయముతో స్పందనమును జైరది కరిగిపోవుదురు 
గడా! 


చొక్క_పు శ్షీరమట్టులు రుచుల్‌బచరించు.( (బసిద్ధ గాథలా 

చక్కెర చారపలు్కులు ప పసందగు | దాక్షలు జీడీపప్పులున్‌ 
చిక్క-నిపాలలో మెదిపి చేసినపాకము మ్మిశసత్క్మథల్‌ 
అక్క._జమైన కృత్రీమవయస్సది కల్పితగాథ భారతీ! . 108 
| తా॥ భారతీ మాతా! పిండిపోసేన చొక్కాపు పాల రుచివలే పురాణ 'వసిద్ద 
గాథ ల్లుండును.. ఇక. చక్కెర చార ప పల్కు_లు మంచి (దాక పండ్లు జీడి పప్పు 
చిక్కని: 'షాలలో గల్పి 'చేసిన పాయసమువలె కావ్యములుగా “జాగిన-. ఘ్మిశ 
కథ లుండును; అ్టే కృతిమముగా కొన్ని ధాన్యముల నుండి తీసిన పాల , రుచి 
వలె కేవల కల్పనా కథలు రుచి గొల్పును గదా! 


పలుకగనేర్చెనే నరుల భాషణలం బహుపక్షు లుర్వివై .... 
చిలుకయొకండుదక్క_6 గడుచ్మితమగున్‌ ఖగమయ్యు నద్దితా 
పలుకులు నేర్చెనెప్పగిది బాపురె! నీదగు చేతిచల్వతో . న. 
పులు(గులు(గూడనుం బలుకు పుణ్యముకై యిటునోచు భారతీ! 104 
త్రై ఓ భారతీ మాతా! సీ మహిమ నేమని యందును? (పపంచములో 


అనేక వత్తులు గలవు. గాని ఒక చిలుక దక్క. యే పక్షియు నరుని 
భాషణముల పలుక నేర్చెనా? అ చిలుకయు ప కాదా! అది జ 


bom కావున " చేతి ఛలువతో నా పక్షికి గూడ ఫాషణ షబ్ళెనే, 
ఆశ్చర్యము! | 


36 శ్రీ స్తవరాజ పంచ 


(కమగతి రేకులంబొదిగి కమ్మనీ వర్ణము లందగింప సీ 

సుమసమమార్దవంబులగు సుందరశబ్దము లల్లి కైతలన్‌ 

సుమధుర సన్మరందరస శో భఖితమౌనటు గూర్చుటొప్పునాన్‌ 

కమలము హా స్తమందిటులుకై కొనియుంటివె తల్లి! భారతీ? 105 
తాః ఓ ఛారతీమాతా! (కమముగా కమల పుష్పపు కేకులవలి పదముల 

పొంచికగా( గూర్చి, చక్కని వర్ష (అక్షర) సౌందర్యములందగించి, పూలవలె 

మృదువులగు సమాసము లమర్చి కవితలల్లి వానిలో తేనె వంటి తీయని రసముల 

పొందుపరచి కావ్యమును రచింవవలెనని ప్‌ కరక మలములో కమల పుష్పమును 

పట్టుకొని యుంటివా? 

స్పుటగతి జ్ఞాన్నపోల్లసదపూర్వరహస్యములన్ని బుద్ది నె 

న్నటికినినిల్చునట్టు [(శవణంబొనరించిన విద్యలెందు ను 

న్నటులతి గ్రోద్దతోడ మననంబొనరింప(గ నౌనటంచునున్‌ 

స్పటికపుటక్షమాలనిటు పాణినిగై కొనినావె భారతీ! 106 
తా! ఓ భారతీ! స్ఫుటముగా విశదపడునట్టు తత్వజ్ఞాన రహస్యములన్ని 

తెలిసికొని విని ఆ_బహ్మ విద్యలన్నిటిని శ్రద్దతో తేపతేవకు మననం బొనర్చుచు 

వానిని ధారణము చేయవలెననియేనా సీ హస్తమందు జపమాలను (గహించి 

(తీిప్పుచున్నావు? 

విలసితహస్తకోశమది కక; శ్రీ 

అలననివాసమౌ కరవిలాససరోరుహమర్థమయ్యె వూ 

విలుతుని వాహనంబు కరవ్శిశుతకీరమె కామమయ్యె ని 

శ్చలహృదినిచ్చు పాణి జవసాధనమోక్షపదమ్ము భారతీ! 107 
తా॥ ఓ తల్లీ! వాగీశ్యరీ! నీ చేతిలోనున్న చేదధర్మ ములను |వసాదించు 

పుస్తకమే మా పాలిటి ధర్మ పురుషార్థము. మరొక చేతిలో శ్రీలక్ష్మీ దేవికి నివాస 
మైన కమలమే మోకు ఆర్థ పురుషార్థమైనది. మరొక చేకిలోని కుసుమాస్తుఏనికి 


వాహనముగానున్న చిలుకయే మా పేలిటికి కామ పురుషార్థము. నాలవ చేతీలో 


n 
నిశ్చల హృదయమును (వసాదించు హస్తగత 'జపమాలయే మాకు తురీయ 
పురుషార్థమగు మోకము కదా! 


థీ చాగీళ్వర్వై నమః 
శ్రీ స్తవ వరాజ పంచళత్‌ ' 


శ్రీరామ స్తవరా జము 


శ్రీరమణీలలామ తమ సీత, యనంతుడు (ధాత, దుష్టసం 
హారకశంఖచ। క్రయగ మర్మిలి సోదరు, లా దివ మ్మయో 

ధ్యారమ శ్రీపదమ్ము, |త్రిదశాశి ప్టవంగమపాళి, శౌరి వి 

ద్దారుణి ధర్మరక్ష కవతారము దాల్చిన నీవు రాఘవా! 1 


తా॥ సాశాల్పక్ష్మీదేవియే తమ సీత. ఆదిశేషుడే సోదరుం డైన 
లక్ష్మణుడు. దుష్టసంహారము జేయుటకు వినియోగింపంబడు శంఖచ|క్రములే 
పియ సహోదరు లగు శతుఘ్నుడును, భరతుడును. ఆ పరమపదమే 
ఆయోధ్యానగరి. దేవతానీకమే వానర సమూహము. ఓ రాఘవా! ధర్మరక్షణ 
కవతారము దాల్చిన నారాయణుడవే నీవు. 


వారిధి నింక జేసితి రవార్యశరమ్ము నొకండు గూర్చిదు 
ర్వారభవాబ్ధు లింకెడి కృపాఘనమౌ నొక చూపు తూపుగా 

మీరలు దాసువై మమత మీర. (బయోగ మొనర్చ లేర? యో 
కారుణికో త్రమా! సుజనక ల్చతరూ! రవితేజ! రాఘవా! 2 


తా॥ ఆమోఘ మైనట్టి మీ ఒకే ఒక బాణముతో సమ్ముదము నింకించితిరి. 
ఓ కరుణాసింధో! భక్తుల పాలిటి కల్పవృక్షమా! సూర్యసమానకాంతి గల ఓ 
రాఘవా! మీ వాత్సల్యాతిశయము చేతనే సంసారసము[దము నింక( జేయ 
కరుణాభరిత మగు మీ కటాక్ష వీక్షణబాణముల నాపె | పసరింపంశాలరా? 


శ్రీరామ స్తవరాజము డం 
ఐఖంధువు లెల్లరున్‌ మధుర భాషణలం జీిలికించి నన్ను మా 

యాంధుని జేసి స్వార్థమునకై దడింజేది ఫ ఫలీకృతార్జులె 

కంధిని దాంటి సోతమును గాల్బెదు నట్టు త్యజింత్రు నస్‌ విప 
త్సింధువు దాటం జేయం గల దీనదయాళు(డ వీవు రాఘవా! త్రీ 


తా॥ బంధువు లందరును తియ్యని మాటలతో నా దరిం జేరి నన్ను 
అజ్ఞాన జన్యు మగు మమతాంధకారమున ముంచీ తమ యవసరపూ 2 చేసికొని 
ఏరు దాటి తెప్పను గాల్చి నట్టు నన్ను విస ర్థించిరి. నేను విపత్సముదములో, 
జిక్కిన వేళల నన్ను దానినుండి ని స్తరింప జేయయగల దీనదయాళుడవు నీవే 
కదా! ఓ రామచం; దా! 


తరుణిమ? గాంచి శ్రీలు, ధన ధాన్యములం గని బంధువర్గమున్‌, 
దొరతన మెంచి లోకులును దోయిశులం గొని భృత్యపా న య 
క్కరణి నిజార్జన మొకటి కల్గిన సరె ప్పుతవర్గ మా 

దరణ మొనర్చు నార్తుం గని దొపిడి (పోతువు సీవీ రాఘవా! . 4 


తాః నాలో పడుచుందనము కల్లి నంత వరకే స్త్రీలు సమాదరించిరి. ధన 
ధాన్యముల తులందూగి నంత మేరకే బంధువర్గములు గౌర వించిరి. నాకు పదవీ 
భాగ్యము లున్న ంత మట్టుకే ఆంజలు లొసంగి భృత్యులు నన్ను గొల్చిరి,. నా 
స్వంతపు సంపాదన గల్గినంతకే కొడుకులు నాకు విధేయులై యుండిరి. ఏదియు 
లేనివేళల నో రాఘవా! ఈ దీనుని దరింజేర్చి రక్షించు వాడవు నీవే కదా! 


మానవ జీవితాన నడుమంతరప్పన్‌ సిరి యైన యొవనో 
ద్యానవసంతకాంతసుమహాసరుచుల్‌ గల పండ్లు రాల్చి |వ 
స్థాన మొనర్చు సీ వయసె శాశ్వత మంటి, హిమాంబుసంతతిన్‌ 
మాసితమౌ క్రికమ్ము లని మందమతిన్‌ (భమ గొంటి రాఘవా! ర్‌ 
తా॥ మానవజీవితములో నడుమంతరప్ప సిరి వలె బాల్యవార్దక్యములకు 
మధ్యన వచ్చి పోవు యౌవన మను ఉద్యాన పసంతము పండ్ల నన్నింటిని రాల 
జేసి వయనించినది. మంచుదిందువులను మంచిముత్యాలని (భమించి నట్టు ఈ 
వయస్సునే శాశ్వతముగా నుండునది యని యనుకొని మోసపోతిని కదా? రామ 
చందా! 


40 శ్రీ స్తవరాజ పంచశతి 


ఒక ప్యతంబున రుక్మి ణీర మణి ని న్నొప్పారయా? దూంచదే' 
ఒక పుష్పంబు గజేం్యదు. డార్తి నిడి నీ యుల్లంబు మెప్పింపండే 
ఒక కర్కంధు ఫలంబు తో శబరి మీ కోరెమ్ము నర్చింపదే 


కుక పొద్యంబు నొసంగి యా గుహుడు మీ మ్మొప్పింపండే? రాఘవా! 


తా॥ ష్యతపుష్పఫలతోయమ్ముల భన క్రితో సమర్పించ తృప్తుడ నగదు 
నని తెల్పితివి. కావున రుక్మిణి నిన్నాక తులసిష్వతముతో, గజేం్యదుండు ఒక 
కమలపుష్పముతో, శబరి ఒక బదరీఫలముతో, గుహుండు పాద్యోదకముతో 
నిన్ను వశపరచుకొనినారు కదా! 


హరిశ్రీవిష్ణకళాస్వరూవమున సీ వన్నింటిలో నుంట నీ 
యరివర్గంబును నాత్మరక్షణముకై యన్యాశయం బుండమిన్‌ 

ధర నీ పాదము ల్మాశయించి మనుటల్‌ తథ్యంబు కాకాసురుం 
డర'సెన్‌ దీని రహస్య మంతయును, దీనారావనా! రాఘవా! 7 


తా॥ ఓ రాఘవా! నీవు వివున్య్వరూ పమున విళశ్వాంతర్యామివై యుండుటచే 
సీ శతువులు ఎచ్చట వేరే దిక్కుగానక నిన్నే శరణువేడ వలసిన వారగుదురు. 
కాకాసురుండు మూడులోకములు తిరిగియు వేరే దిక్కు. గానక నిన్నే వచ్చి 
శరణు వేడుటలో రహస్య మిదే. 


నీవును, మీరు, వాండు, నది, నేనును, మేమును, వారటంచు, నం 
విధి సర్వనామ పురుష తయ మేక బహు స్యరూప ను 

శ్రీవిలసత్రి లింగ పరి చిహ్నిత నచ్చిద చిత్స్యరూప సం 

భావిత విశ్వరూపి వము భాసిలు చుందువు నీవ రాఘవా! 8 


తా॥ సీవు మీరు వాడు వారు నేను మేము అది అవి అను సర్యనామ 
రూపివట. పథమ మధ్యమ _ ఉఊత్తమపురుష స్వరూపములు నీవెయై వకబహు 
వచనరూపివై _ శ్రీపురుష నపుంసకాఖ్యల (తిలింగరూపివై , సచ్చిదానంద 
రూపివై విశ్వరూపిగా భాసిలు వాడవు నీవే కదా రామచందా! 


శ్రీరామ స్త్రవరాజము 41 


మానవధర్మకర్మకు |పమాణమువై , వరసత్యనూ క్రికిన్‌ 

_ స్టానమవై ,. వదాన్యతకు స్థావరమై, కరుణాంబుదమ్మువై, ' 

దానవ కాననమ్మునకు దావ శిఖాకృతివైై, త్రిలోక స 

మ్మానము నొందినాండ వసమాన యశమ్ము( జెలంగ రాఘవా! 9 


తా॥ మానవ ధర్మ కర్మలకు | పమాణము నీవయై, సత్య సూ క్రికి ఆధార 
మువై , బొదార్యమునకు నిలయమువై , కరుణా మేఘమువై , దానవు లను నడవికి 
దావాగ్నివై, (తిలోకముల న్మ వతిమానమగు క్రీర్రి గొరవములు పొందినాండవ్వు 
కదా! ఓ రామచం దా! 


ఉగ తపోపవాసముల నొక్కైడ నిందియ సంతతిన్‌ సదా 
న్మిగహముం బొనర్పు జతనించును మానవు డెంత వెజ్టి యా 
నిగహ భగ్నకారి యగు నీచమనమ్మునె శిక్షాసేయం డే, 

య్యుగత6 బుట్టం గొట్టిన మహోరగ మెట్టులు చచ్చు రాఘవా! 10 


తా॥ రాఘవా! తపోప వాసాదుల బహిరిరదియముల నదుపులో నిశ( 
జూ గాని ఆంతరిం దియములగు మనోబుద్ధుల నదుపుతో నిడలేని ఈ నీచ 
మానవుని గాంచ పామును చంపగా పుట్టపై. గొట్టు మూర్చునివలె దో(చును. 


శ్రీ మన్మన్మథ మన్మధాయిత క ళాసించన్ముఖేందీవర 

శ్యామా! భాను కులామృతాంబుధి మన సౌగంధిక (పోల్చన 

తోమా! దైవ కలాభిరామ! రిపు సంస్తుత్యాద్భుత సైమ। శ్రీ 

రామా! దైత్యవిరామ! సద్గుణ గణారామ (ప్రభూ! రాఘవా! iil 


తా॥ మన్మథునికి మన్మథ రూప మగు కళల వెదజల్లు ముఖ కమలము 
గలవాడా! సూర్యు వంశమను అమృత సమ్ముదము యొక్క హృదయ శైర 
వమునకు (కలువకు వికాస హేతు వగు చంద' స్వరూపా! దేవ కళలచే నొప్పు 
పాండా! శ త్రువులచే. కొనియాడంబడు బలసంవన్నుడా! దైత్యనాశకా! సుగుణ 
ముల కుప్పా! రాఘవా! 


టై శీ స్తవరాబ వంచళకి 


తావక సత్కృపా ఘన నుధారస వృష్టి యశేష పాప దు 

ర్భావ మహా మలీమసత-భంగ మొనర్పదె, మందహాస చోం 

(దీ విశద |పభావళి వీజృంభిత కామ తమోంధకార బా 

ధా విల మాననున్‌ [కమ సథా ప్ప నిజాలయు. జేయు రాఘవా! 12 


శా॥ నీ కరుణా మేఘవర్షము సాదగు అనేకపావమాలిన్యముల |వశాలన 
మొనర్చును. సీ చిరునవ్వువెన్నెలతో నా హృదయమును గప్పియున్న కామాంధ 
కారముల విచ్చేద మొనర్చుంవాడా! దయతో ఈ దాసుని రక్షింపుమా (శ్రీరామ 
చందా! 


పర మగు సత్యవాక్య పరిపాలన, యేక సతీ |వతంబు, ని 

రృుర శరణాగతాగతిక రక్షణ, నిత్య వదాన్య తాదు లో 

వర గుణముల్‌ త్యదర్చన నవళ్యము నాకు లభింన లే వెటుల్‌ 
దొరసిన స్పర్శవేది కృప లోహము స్వర్గముగాదె రాఘవా! 18 


తా॥ సత్యమును వలుకుట, ఏకపత్నీవత మొనర్చుట, శరణాగతుని 
రశ్నించుట, నిత్యము దాన మొనర్చుట మొదలగు (శేష్టగుణసంతతులు నీ పాద 
సేవతో నాకు లభింవకుండునా! స్పర్శవేదిని తాకిన లోహము కూడా స్వర్ణ 
మగును కదా! శ్రీరామచం[ దో! , 


చెరుగని పాప సంచయము. జేసితి నాకింక యేది దిక్కటం 
చజిముజి. జెంచ నేటికి నహల్యను పాద రజో వజమ్ము సం 

స్కరణ మొనర్చి యేలదొకొ స్వామి! భవచ్చరణారవింద కిం 
కరుండ 'మదీయ దోషముల ఖండన సేయవదెట్లు? రాఘవా! 14 


| _ తా రాఘవా! నే ననేకపాపములం జేసితినే, నాకింక గతివీది? యని బాధ 
పడవలసిన వపనియేమీ? ఆహాల్య మహాపావమును సీ పెదతూళి శుద్దిషరచలేదా? 
సీ చరణకమలనిత్యసేవకుశనగు నా దోషములనే కడిగి వేయ లేకుండునా? 


శ్రీరామ స్త్రవరాజము 43 


శ్రీ వడి లోహకార వసతిం గల మన్మథు( డూ(దుచున్న భ 

శ్రీనిధి కామతాపమును. జెందంగ( జేయుచు' దేవ .మానవ' 

స్థావర తిర్యగాది భవ సంగతదేహ వికార సంచయం 
బజావహిలంగ6 జేయు నెటు- లయ్యవి తప్పంగ( జేతు, రాఘవా! 15 


తా॥ “కమ్మరివాని ఇంట వెల్లు (భన్ర్రీ) కొలిమితి త్రి లోహముల తావ సెట్టి 
అనేకరూపంబు లొసంగునట్టు” శ్రీ దేహములను కామతాపమునకు లోనుజేసి 
సుర నరతిర్యగాది దేహముల | బాపింవ జేయును. అట్టి జన్మపరంపరల నెట్లు 
నివారింసజేతువో రాఘవా! 


నీదు కృపారసంబు. అవనిం జలదం బయి వర్ష మిచ్చెడిన్‌ 
స దరహాస సంతతులు నిర్మల శారద చంద చందికల్‌ 
గాం దులకించు, భీతి జనకం బగు కోపమె పావకుండుగా 
బూది యొనర్చు, నీ క్షమయె భూమిగ నొప్పెసలారు రాఘవా! 16 


తా॥ నీ కృపారసమే భూమిపై వర్షరూప మొందినది. నీ చిరునవ్వు 
కాంతులే శరత్కాలపు వన్నెలలై 1పకాశించినవి. సీ కోవమే ఆగ్నిహో|తుని 
రూపము ధరించినది. నీ ఓర్పు తాను భూదేవిగా మారినది సుమా! రామచందా! 


రాముడు గల్లు చోటి కెటు రాగలుంగున్‌ భవపాశికాముం డా 
వీముడు రామ తారకముః (చేమ. జపించియె కాము గెల్చె శ్రీ 

రామ పదార్పితం బయి విరాజిలు మామక మానసంబునన్‌ 

కాముండు -వచ్చునెట్టు? రవిం గాంచునె చీకటు లెందు రాఘవా! 1? 


తా భవబంధము లానగూర్చు కాముడు రాముడు గల హృదయము 
తోని. కెట్లు రాగలండు? శంకరుండు రామనామమును జపించియే కదా, కాముని 
భస్మ' మొనరించినాండు! రామపదార్పణ మొనరించిన నా మనస్సులో కాముండు 
(వవేశించు బెట్టు? ఠవి వచ్చిన పిదప చీకటు లుండునా? రాఘవా! 


దష శ్రీ స్తవరాజ వంచశతి 


నా మదిలో దురాశయవినష్టికినై నిను సంస్మరింతు, గీ 

స్రోమములో ననత్యములు దూరులు కొండెము లుండక్షుండ సీ 
నామజపంబు సేతు నిక నాదగు చేష్ట నధర్మకృత్యముల్‌ 

తా మవి రాకయుండుటకు త్వత్పదపూజ లొనర్హు, రాఘవా! 18 


ఈఆ॥ నా మనసులో చెడు సంకల్పములు రాకుండ నిన్ను హృదయమున 
స్మరింతును. నా వాక్కులో కొండెములు తిట్లు అసత్యములు (వవేశించకుండ సీ 
నామజపము నొనర్చెదను, నా క్రియలలోన అధర్మము (వవేశించకుండ నీ పొద. 
పూజలు సేతును రామచం( దా! 


ఆరయ రామతార కజపాచరణమ్మున శూలి కాలునిం 

బారంగం దోలి యమ్మరుని భస్మ మొనర్చియు. జావుపుట్టుకల్‌ 

మీరె మమత్వమున్‌ గెడ పె, మృత్యుజయుం డభవుండు నయ్యె సం 
సౌరసముదసంగతవిషంబు హరించుకొనెన్‌ రఘూ త్తమా! 19 


తాః శంకరుడు తారక మర్మ తజపము నొనర్చుట వల్లనే కదా, యముని 
పారదోల( గల్లెను! మరుని భస్మ మొనరించెను. యముని మన్మథుని జయించి 
చావుపుట్టుకలనే గెల్చెను. మమతల నడగంజేసెను. సంసారసమ్ముదపు విషాదుల 
హరించెను. మృత్యుంజయు6 డను బిరుదమును దాల్చెను రామచందదా! 


శబరిది యేమి జాతి యని సోదరబుద్దిని భు క్రశేషమున్‌ 

గబగబ నారగించిత్తివి, కారుణికో త్తమ! నావ దోలంగా 

నబకను బూను తద్గుహుని యన్వయ మెట్టిది? _పేమవాననల్‌ 
గుబులుకొనంగ6 గౌంగిటను (గుచ్చితి మెచ్చితి శ్రీరఘూ త్తమా! 20 


తా॥ రాఘవా! శబరిడి ఏమి జాతి యని భు క్రశేషము నారగించితివి!॥ 
ఓ కరుణాసముదా! గుహుని వంశ మేమని నావ? దోలునంత. మ్మాతాన |పేమాతి 
శయముతో వానిని కౌగిట? జేర్చితి వయ్యా! 


aa 
శ్రీరామ స్రవరాజము 


శబది ఫలంబు కంటకిత సంసృతి ముక్తి ఘటింప వేండెనా? 

అబక నిషాదు హస్తముల నంటి భవాబ్రి తరింప నాడెనా? 

అబల విభీషణానుర మహార్తి వియత్తల మార్గయ్యాత ము 

ల్పబబగు విషపాద ఘన సంగతి. గోరె నటయ్య రాఘవా! 91 


తా॥ శబరి రేంయపండ్డాసంగి కంటకుల మధ్యనుండు రేగువండు వలె 
అనంతదుఃఖపరంపరలతో. గూడుకొను సంసారమునుండి నా యాత్మను విడ 
దీయుమా! యని తెలిపెనా? గుహుని చేతి యబక సంసారసముదమునుండి 
నావనువలె నాయాత్మను తరింవt జేయుమయ్యా యనెనా? విభీషణుని ఆకాశ 
మందలి శరణాగతి జెందిన యునికి విష్ణపదము నొసంగు మనెనా? 


ఖండిత దుష్ట దానవ నికాయ సముద్దతి వేగ దీవ్యదా 

ఖండల కల్ప “భోగ! వరకర్ష చలన్మణి కుండల |పభా 

మండిత గండ భాగ! స్మిత eas పుల్ల ముఖాబ్ది శోభితా 

ఖండ దయానురాగ! (తిజగన్నుతపాదపరాగ। రాఘవా! 22 


తా దుష్టరాక్షసుల ఖండించిన బలవేగ గర్వము గలవా(డా! ఇం దుని 
వలె వైభవముల భోగించువా(డా! మణికుండల్మ పకాశముచే శోభింపం ae 
చెక్కులు గలవాడా! చిరునవ్వులు జిందుచుండు ముఖకమలనున అఖండ 
కారుణ్య పేమల నొలక(బోయువా(డా! ముల్లోకములు వినుతించిన పాదదధూళి 
మహిమ గలవాడా! శ్రీరామచం్యదా! 


సము(డవు ముక్తసంగుండవు సాధు జనావన దీక్షితుండ వు 

త్తమ గుణ రత్న నీరధి వుదార చర్మితుండ వీవు నిన్ను సో 

తము నొనరింప నా తరమె? తారలు నీరజవైరి చుట్టునున్‌ 

దమి గుమి(గూడినట్టు సుగుణంబులు నిన్వలచెన్‌ రఘూ త్రమా! లివి 
తా॥ అన్నిభూతములను సమముగా జూచువాడవు, సంగముకి గత 

వాడవు. సజ్జనసంరక్షణము సలుప దీక్ష వహించినవాండవు. సద్దుణరత్న ములకు 

సముదు(డవు, త్యాగశీలము గల చర్మిత గలవా(డవు. నిన్ను పొగడ నా తర 


మగునే? చందుని చుట్టు లెక్కలేని తారకలు కొలిచియున్నట్టు సుగుణములు 
నిన్యలచినవి రామచల్మ ధా! 


46 ఫ్రీ. స్తవరాజ పంచశతి 


అడిగిన వెల్ల నిచ్చు భువనాగత కల్పక భూరుహంభు రా 

ము డనుచు। గి ది. గాంచితివి, మోహితయై మను చుప్పనాతికిన్‌ 
వెడద( యుర మ్మొసంగితివె వీర! దశానన రూపవైరి కె. 
న్నడయిన వీపౌసనంగిత? రణస్థలి' ఫీరువు తీరు రాఘవా!.. _. 2h 


తా॥ అడిగిన వెల్ల యచ్చువాండ రాముండు,' కల్పవృక్షము వంటివాడు 
అని కీర్రిని పడసి నాండవు. కాని కామమోహెత యగు చుప్పనాతికి ఆలింగన 
మొసంగితివా? వై రియైన రావణునకు భీరువువై యుద్ధమున వీపు నొసంగితివా? 
రామచందా! 


అతులిత భక్తి సద్దురుని యానతి నాదల దాల్చి తాటకన్‌ 

బతితను సంహరించితివి బాణహతిన్‌, వర వీర ధర్మ సం 

గతికి విరుద్ధ మైనను మఖంబును రక్షణ సేయ నెంచి స 

మ్మతి గురు సీవలో సరి సమానులు నీకెవరయ్య? రాఘవా! 2 


తా॥ గురుని యాజ్ఞ యైనంత యజ్ఞ. సంరక్ష ణార్జము 'యుద్ద భూమిలో 
శ్రీవధ ధర్మ విరుద్ధ మని తలపక పాపాత్మురాలగు తాటకను బాణపు దెబ్బచే 
సంహరించితివి. ఇంతటి గురుభ -క్తి, 'ఇట్టి గురుసేవ గల్గిన వారెందరు? గురు 
భక్తిలో నీకు నీవే సాటి రామా! 


రామ యటన్న మ్మాతమున రాళులు నీళులం దేలియాడె శ్రీ 

రామ పదాబ్ది ధూళి వడ రామగ నిల్చెను రాయి తా నిలన్‌ 

రాము శరంబు. గాంచ సుతరాము శరంబుల నింకె తోయదుల్‌ 

రామ యటన్న మ్యాతమున రా మను పావభయా? రాఘవా! 26 


తా॥॥ రామ యన్న ంతలో రాళ్లు నీళ్ళలో? దేలాడినవి, రామపాద ధూళి 
పడినంత. రాయి వనితగా మారినది. రాముండు శర మెక్కి-డినంత 'సమ్ముదము 
'లింకిపోయినవి. రామ యనినంత పాప భయములు దరికి రా మనును శ్రీరామ 
(ప్రభో! 


శ్రీరామ స్తవరాజము 47 


కొన్నెల వన్నె లన్ని గయికొన్నటు చెన్నెసలారు నెన్నొనల్‌ 
కన్నె గులాబి మొగ్గల నిగారపు సారము లూరు చెక్కు_లున్‌ 
బున్నమచం[దబింబమును పొమ్మను కమ్మని నెమ్మొగంబు తా 
'మన్నల మేము తమ్ములకు నంచు వచించు కనుల్‌ రఘూత్తమా[! 27 


తా॥ చం్యదవంక దగు సౌందర్యమును పుణికిపుచ్చుకొనిన నీ దగు ఫాల 
తలము గులాబీమొగ్గల సౌరు జిమ్ము నిండైన చెక్కిశులు పున్నషుచం్శచుని రాకు 
పొమ్మను ముఖసౌందర్యము తమ్ములకు మేము అన్నల మను కన్నుదోయి నీ 
లావణ్యమును వేనోళ్ళ చాటుచున్నవి రామచర్మదా! 


ముసిముసినవ్వులో నొకట మొల్లలు మల్లెలు మొగ్గ వేయగా 
గొసరెడి చూడ్మి_(దమ్ములను గోకనదమ్ములు హూలుం బూయ సన 
[దసముల( జిల్కు. సూక్తుల నుధారసధారలు పోంతవోయ నో 
యొసపరి! నీదు దర్శనము నొక్కెడ దక్కంగ నిమ్ము రాఘవా! 26 


తా॥ నీ చిరునవ్వులలో మళల్దెలు మొల్లలు మొగ్గలు వేసినట్టున్న పలు 
వరస, నీ కన్నులలో కమలాలు కలువలు వికసించినట్టుండు చక్కదనము, 
అమృతరసధారల. జిల్కు- నీ తియ్యని వాక్కులు ప్రకాశించంగా ఓ చక్కా 
నయ్యా! సీ దర్శనమ్ము నొక్కమా రొసంగవేల? రాఘవా! 


ఎంచిన రాజసంబునకు నిల్దయినట్టి యయోధ్య వీడి స 
త్యాంచితసర్యభూత సమతాశయ వేషము. బూని మౌనివై 

కొంచెపు బెస్తయౌొ గుహునకున్‌ శబరాంగనకున్‌ ఖగాలికిన్‌ 
చంచలమర్కటాళికిని సన్నిహితంబుగ నుంటి రాఘవా! 99 


తా॥ రజోగుణమునకు నిలయ మగు అయోధ్యను వీడి సర్వభూత ముల 
సమముగా తిలకించు మౌనివేష మూని సత్త్వగుణము నాశ్రయించి బెస్తయగు 
“సహునకు శబరాంగనకు జటాయువు మొదలగు పక్షులకు చంచలన్వభావముగల 
కోతులకును అందుదాటుళో నుంటివి కదా! రామా! 


48 శ్రీ స్తపరాజ పంచశతి 


కామాకూతిని నేను భార్య నొకతెన్‌ గాండింతు, పుతా ప్రీలో 
వ్యామోహం బొదవెన్‌ నుతావన ధనావా ప్తీన్‌ (బలోభమ్ము, త 
(చృీమత్వా ప్రి మదమ్ము స్వేతర వివృద్దిన్‌ [(గోధమాత్సర్యముల్‌ 
స్వామీ! సంసృతిజాల మల్టుదు నయో సాలీ(డునై రాఘవా! _లీ0 

తా॥ కామాతిశళయముతో నేనొక భార్యను చేపట్టి యామెతోంబొందిన 
పుతుల"పె మోహము పెంచుకొని, ప్కుతరక్షణ ధనమునకై లోభమును బూని, 
ధనాధిక్యము వలన మదిమును, నాకన్న మిస్నగ నున్న ధనికుల గాంచి 
కోపమును మాత్సర్యమును వహించి సాలీని గూండు వలె అరిషడ్యర్గ పూరిత 
సంసారము నల్లుకొని యందు బంధింవం బడితిని రామా! 


హరుడును మౌళి. దాల్చుకొను నయ్యకలంకు(డు బాలచం[దు(డున్‌ 
గురునకు నెగ్గొనర్చ(గల (కూర నిశాచర యౌవనోద్ద తీన్‌ 

విరహుల రెచ్చంగొట్టు కటు వృత్తములం దిరుగాడు దుష్క్ఫుతిన్‌ 
బర (గె. గళానిభుల్‌ కుముద పక్షగతిన్‌ కతిం గాంతు రాఘవా! 81 


తా॥ రామచం్మదా! చర్మదుండు కళానిధి యయ్యును హరుడు తల 
ధరించు ఆకలంక శిశుత్వము( గల్లియు గురుభార్యా పర్మిగహణదోషము గల 
నిశాచరత్యపు యొవనముతో విరహుల రెచ్చంగొట్టు చెడు నేతలు గల్లి 
యుండుటచే (కుముదపక్షమూని _ కలువల వక్షమూని) ' చెడ్డసంతోష వకమును 


వహించుటచే క్షయము నొంమచు ధర్మమూర్రిత్వముం గల (రామచంద్రుని) 
నీతో సాటి గానేరండు కదా! 


ఆకర్థాంత జగన్మ నోహరవిశాలాబ్దాక్ష! సౌందర్యసా 

రాకీర్ణాబితరంగ రంగ ముఖ లాన్యన్మిన దృగ్వీక్ష! ల 

శ్షీకాంతాక్ళత సింహ పీఠ విపుల శ్రీవత్సవక్షా! సురా 

సీకాధ్యక్ష! దశాసన ద్విప శిరో నిర్మూల హర్యక్షమా! ల్రి2 
తా॥ కర్ణముల వరకు. గల విశాల మోహనకర నేత పద్మములు గల 

వాడా! సౌందర్య సమద తరంగ రంగ పీఠి నాట్య మొనర్చు చూపులను 

మీసములు గలవాండా! లవ్ష్మీదేపకి సింహాసనమైన వక్షస్థలము గలవాండా! 


శ్రీవత్స చిహ్నము రొమ్మున గలవాడా! రావణ మద గజ సంహారకుంయనగు 
వింయాషంగనామో!్‌ గాహుకా! 


శ్రీరామ స్రవరాజము 49 


పర వనితా ధనాశ నిలవై బలహీనుల హింస పెట్టి థధ. 
ర్మహిత కామలోభముల రాజస తామస భోగ సౌఖ్యముల్‌ 
మరుగు నిశాచర త్యమును మావ(గ( జేయనె కాదె సీకు'నీ ల 
ద్దర నవతారధారజము ధర్యాగుణావన దక్ష[-రాఘవా[ + --- “శ్రీశ్రీ 
క పరష్ట్రేలపె - పరధనములపై నాళ గల్లి తదవకన్న. బలహీనులను 
హింస పెట్టి ధర్మ విరుద్దములైన స్త్రీపరమైన కామము, ధన పరమైన లోభము 
(కోపింపగా రాజస తామస గుణాతిశ యము గల .భోగ -సుఖముల మరిగిన 
రాశ్షసత్వమును నశింపంజేయగనే కదా! నీవీ ధరణిపై నవతారధారణ మొనర్చి 
ధరణి రక్షణ మొనర్తువు రాఘవా! 
ఆకాశాదిక్‌ పంచభూతముల. దిర్యజ్మర్హ్య దేవాది న 
ర్వాకారంబుల నుండు (పాణితతి నాద్యంతబులున్‌ లేని ది 
గ్వాకిర్ణంబగు కాల చ|కగతి( (బి హోద్యత_ర్మ బంధాను కూ . 
లాకూతిన్‌ సృజియించి పెంచి విఅయ మ్మాడింతువే రాఘవా! లక్షీ 
తా॥ ఆకోశాది పంచభూతములను,.-- దేవ "మానవ తిర్యక్‌ స్థావర భూత 
కోటిని ఆద్యంతములు లేని కాల 'ఛకముతో కుమ్మరి వాని సారెకై: నటులు 
సృష్టించి బండి చక వలె నడిపించు నీ చేతి -చక్రముతో వలె. ఏిలయమ్ము 
నొనర్చి వాని వాని కర్మ. ప చుండువు కడా! శ్రీరామచేం చా! 


స్ధిర గత్తి సీదు 'కన్టావల సీత, నివాసము సేయు నెందు నిం 
వళ యగుటం క దేరియు. జూడవు వారు _ఫద్మమం_ 
దిరలె? భవద్భృగబ్దముల ప్రీరముల స్విహరించ నందుకే | 
సరసిజన్నేతు. డన్న నుడి సార్థక మయ్యెను నీక అ! లిక్‌ 
తా॥ నేత కమలములతో సీత తాను పద్మాలయ యగు లక్ష్మి యగుట 
"వలన స్థిరముగా నివసించు చున్నది. అన్య స్త్రీలు పద్మ మందిరలు" కాకుండుట 
వలన సీ నేత పద్యముల నివసింవలేరు. దీనితో మీ, నరసి "జాక్షుండను వ్రామము, 
'మీ ఏకపత్నీ వతత్వము అన్వర్థ వడుచున్నది శ్రీరామాచం థ్లా!.. 


S5SP_4 


50 శ్రీ స్తవరాజ వంచశకీ 


శ్రీరమణీమనోజ్జత లశేషగతిన్‌ జెవి కక్కు, నన్యముల్‌ 

జేరగ నీవటంచును వచించునొ; యెయ్యెడ లోకమంగళ 

శ్రీలె వినంగం గోరునని చెప్పుచు నుండునొ శ్రీమనోహరా 
.కారములె భవ్మదుచిర కర్ణము లొప్పుచునుండె రాఘవా! 88 


తా॥ శ్రీదేఏసొందర్యములే చెవికెక్కును గాని అన్యస్త్రీల చక్కదనము 
చెవిబడనీయవు. లోకమంగళశీలే ఎప్పుడును నీ చెవికి విన బడవలి గాని. 
యమంగళముల వినంబడనీవు. అందులకే |శ్రీకారపుటాకారము( గల్లి మీ సుందర 
కర్ణము లొప్పుచున్నవేమో (క్రీరామచందా! 


న కృప గల్గినన్‌ తృణము నిర్భర రాజకుమారు(డై న య 

క్కాకము( గాల్చి |బహ్మశరకాంతి దిగంతములందు వెల్లదే? 

నీ కృపతప్పినంత నవనిన్‌ బలుమారులు శాతభూధవా 

సీకము జంపు భార్గవుడు నిర్బలు. డయ్యెం గదయ్య రాఘవా! 87 


తానీ కృపగల్లినచో ఒక 'గడ్డిపరకయును |బహ్మోస్ర్రమై ఇందకుమారు' 
డగు జయంతు నంతవాని పాద్మ్నాకాంతు నొనర్చును. నీ కృప ద ప్పెనేని ఇరువది 
యొక్క. మారు పృథివిని గెల్చిన మహాళూరు.డు పరశురాము నంతటి వాండును 
జలహీను(డై దీనత్వమును వహించును గాదా రాఘవా! 


శరహతి. దాటకాసురను జంపి యహల్య శిలాకృతిన్‌ దయా 

చరణత నుద్దరించి యిల( జంప క్షమింప సమర్థుండైన శ్రీ 

హరి యిత(డంచుం గౌశికుని యాత్మకు నమ్మిక కల్ల వేయుటో 
సిరియగు 'జానకిన్‌ వలచి చేకొన నిన్గానిపోయె రాఘవా! 88 


తా॥ ఒకే బాణముతో తాటకను వధ మొనర్చి ఒక పాదరేణు స్పర్శతో 
' అహల్యను రక్షించి యుండుట గాంచి కౌశికుండు సృష్టి-స్టి సితి.లయకారుండవగు 
(శ్రీమన్నారా యణుండ వీవేయిని గు ర్తెంంగి డీలక్మీరూపీణి యగు సీతాదేవికి సేవే 
వతివని మిమ్ము మిథిలకు( గొనిపోయెను గాదా రాఘవా! 


శ్రీరామ స్తవరాజము 51 


అసమ సుమాస్తు9 నెందు. బరిహాస మొనర్చెడి నవ్వుమోము మె 
లిసరుహపాళి( దమ్ము లనిపించ సుమించు కటాక్ష వీక్షణల్‌ 
పసగల మొగ్గసం వెంగకు( (బాణము వోసెడి నాసికా[గమున్‌' 
మస్ఫణ కపోల దీప్తి ముఖ మండల మెన్నడు( గాంతు! రాఘవా! _శీకీ 
తా॥ మన్మథుని పరిహాస మొనర్చుచున్న దా యననొప్పు మీ నగుమోమును 
కమలములను తమ్ములనంజేయు మీ విశాలన్నేతములను, మొగ్గసం పెంగకు 
(పాణమువోయుచున్నదాయన (పాణవాయువుతోం గూడు మీ సుందరనాసీకను 
మరియు మీ దర్పణములవంటి చెక్కులను నాకెన్నడు దర్శింవ(జేతువు ఠాఘవా! 


పౌకటరీతి నిర్గుణత భాసీలుచుండెద వేమొ సామి! యి 

ప్రేకము నం దనేకమయి యీవలరం గన రావదేల? యెం 

దేకముగా వెలుంగునెడ నీవు సమంచిత దృశ్యమాన స 

త్రాకమవై కనంబడెదు ధ్యాతిపయిన్‌ సగుణా ప్తి రాఘవా! 40 


తా॥ రాఘవా!నిర్గుణరూపు(డ వై నచో ఈ విశ్వభూత కోటిలో అనేకరూవము 
లతో నాత్మారాము(ఃడవై కనబడ వేల? నీవు ఆత్మారాము(డవై న నిరాకారుండవని 
యనుకొన స్థావరజంగమరూపములతో నేను నేనని దర్శన మిచ్చెద వేలరా? 


మానితసర్వనామ గుణ మండితరూప! శుభపతాప! నే 

నే ననుచున్‌ జరాచర వినిర్మితరూప సమస్త వస్తు సం 

తానము నేక సూ తమునం దార్చెడి యోమహనీయమూ ర్తి! యీ 

నేనె భపత్స్వరూప మను నేరి మెరింగితి స్వామి! రాఘవా! 4&1 


తాః నేను నేను అను ఒకే సర్వనామస్వరూపమున సకల చరాచరములకు 
.నంతరాత్ముండవై సమ స్తవస్తువుల నాకే స్నూతమున గూర్చు మహనీయస్వరూపా! 
భుభపతాపా! ఆ నేనె నీవను రహస్యమును గు ర్తెరింగితిని శ్రీరామచందా! 


ర్‌డే శ్రీ స్రవరాజ పంచళతీ 


వికచనవారుణాబ్దదళవిశుతనేతవిశాల! విస్పురన్‌ 

ముకురకపోల! రాజనిభమోహనఫాల! దయాలవాల! ను 

[పకటితమందహాసకృతభాసురమౌ క్రికమాల! శ్రీహరీ! 

యళలుషశీల! వార్దిమదహారకమార్గణజాల! రాఘవా! ' £2 
తా॥ వికసించిన నవ కమల దశముల వంటి విశాల నేతములు గల 

వాండా! అద్దముల వంటి చక్కిఖ్మ గలవాడా! చంద రేఖ వంటి ఫాల భాగము 

గలవాడా! ముత్తెములం బోల్పలువరుస బయల్పడు చిరునవ్వుల సొగను 


గలవాడా! కలుష రహితమైన శీలము గలవాడా! సముద మదము సడంచు 
బాణ జాలము గలవాడా! (శ్రీరామచం డా! 


అబ్బములందు సీరమటు లాకసమందున( (వాణవాయు వ 

ట్టద్ధిజలాల నిండియు ననాకృతి నుండెడి యుష్పుభాతి కా 

చాబ్దము నందు. దోంచు వివిధాకృతులంబలె నన్ని సీవయె a 
నంటు నర్థ మటు సర్వము నందును నుందు రాఘవా! 43 


తా॥ మేఘములోన సీరము వలె ఆకాశమున (పాణవాయువట్టు సముద 
జలములలోన కనబడక యుండు ఉప్పువలె అద్ధములోని వివిధాకారములవళె 
అన్ని సీవెయై అన్నిటిలో శబ్దము నందలి యర్థమువలే వెలుంగువా(డా! సీ 
రూపము నేమని వర్షింతు. శ్రీరామచం దా! 


ఆకస మెన్న శూన్యపద మయ్యు సితారుణకృష్ణ వర్షది 

వ్యాకృతితోడ తేజరిలు నట్టులు నీవును. నిర్గుణుండవై 

' చూకయి ,తాల్చినా(డ' వసమానవిధానమనో వతారముల్‌ 

(పాకటమూ ర్తివై సుగుణభావమునన్‌ దయతోడ రాఘవా! 44 


కయ. శ ఆకాశము. హూన్యమయ్యును అనేక పర్ణములతో (వకాశించునట్టు 
నీవును. .రూపము. లేక నెళ్చుణుండప్ర మాకొణకై దయతో అనేక విభవావ 
శారములు దాల్బువాండచు అని తెలిసితిని శ్రీరామఛందా! 


శ్రీరామ స్తనరాజము 53 


పరుల విపత్తులం గనుచు బాధకు లోనగు వారి గుండెలో 
పరమ దయాస్వరూస్పండయి భాసిలు చుండెద వీవె తద్దతిన్‌ 
బరులు మదీయుబంచు నెడ భావన సేయక యార్త రక్షతై 

సిరుల నొడళ్ళ త్యాగమును జేసెడి |పేమవు నీవు రాఘవా!  శీక్‌ 


తా॥ ఇతరుల కష్టములః గాంచి బాధవడు మానవుల గుండెలోని. డయా 

స్వరూపము నీవే. ఆప్టే పరులు నావారు అని భావించక ఆర్తుల రక్షింప స్వీయ 

సంవదల శక్తుల త్యాగము నొనర్ప౭ జేయు ( పేమస్వరూపివి నీవయై ఆ ర్హ్మతాణ, 
మొనర్చువాండా! శ్రీరామచందా! 


అల్లరి యిం[దియమ్ములకు నచ్చన గుండ్లకు, గుండె కాయకున్‌ 
బిల్లల యాటబంతికిని బిడ్డల కవ్విథి కమ్మబొమ్మ'కే 
నిల్లుకు బొమ్మరిల్లునకు నెయ్యది భేదము? చిన్న పెద గాం 
౧ య యి 
జెల్లుట దక్క నిన్మరచి చేడ్చడి యుంట సమంజె రాఘవా! 4&6 


తా॥ అల్లరి ఇం్యదియములకు, అచ్చనగాయలకు, గుండెకు, ఆటబంతికి, 
సంతానమునకు, కమ్మబొమ్మలకు, జల్లుకు, బొమ్మరిలుకు చిన్న పెద్ద అనెడి 
| రా ను! (a) 
భేదము దప్ప అనియు నివియు ఆటలే. పిల్లలు పెద్దలు ఇట్లు తమతమ ఆటలలో 
మగ్ను లై. నిన్‌ మరచియుంటసమంబే ఢ్రీరామచందా! 


నిద్దుర వోవు వేశలనె నేస్తము లాస్తులు దారప్పుతులున్‌ 

మిద్దె అబద్ద మయ్యె నింక మృత్యువు వెన్క భవార్లవమ్ములో 

నద్దరి యేమి ప్రాప్త మగు నద్ది గోచర మపతర్కమౌ? 

బెద్దల మాట నమ్మి నిను (బ్రేమ స్మరించి తరింతు రాఘవా! ర్తీ/ 


తా) నిద్దుర వోవు వేశలోనే స్నేహితుల్లు దారప్పుతులు మిద్దెలు మొదలగు 
ఆ స్తిపాస్తు అన్నియు నబద్దము లనిపించుచున్నవి. ఇంక మరణానంతరము 
సంసారసమ్ముదమున కద్దరి సని ఫౌందుదునో? 'కర్కింపరానిది, తెలియరానిది. 
"పెద్దల మాట (వమాణముగా నమ్మి నిన్ను స్మరించి తరింతును [కానన 


ర్‌త్తీ సవరాజ వంచళ, 


అవక 


(యా 


అగపడు చొప్పదంటు విషయాల్చ్బసుఖమ్ముల నాన గోరి నన్‌ 
దగులన గట్టి వేయుండని తానె వళమ్మగు వెన్వ్పృుషమ్మటుల్‌ 

నెగడెద రాతి నాతిగను నీ పదధూ? నొనర్శ్చినాండ వీ 

యగతికు(డౌ పశు[వతి నరాకృతి సేయవదెట్టు? రాఘవా! 48 


-తా॥ చొప్పదంటు వంటి వత్యక్షవిషయ సుఖానుభవమునతై నన్ను కట్టి 
వేయుండని మట్టు వద్దకు జను వృషభమువలె వను ప్రాయు(డనై నెగడుచుంటి. 
రాతిని నాతిగ మార్చిన నీవు వశువును మనిషిగా మార్చలేవై తీవా? రామచందా! 


వీరు పరాయివారలని వీరలు మామకబంధుజాల మం 

చారసి బంధుబృందమున కన్యుల నోళులు' గొట్టి తృ ప్రీగా( 

గూరిచి పెట్టి పాపముల( గూరిచి కొంటిని నెందు మీరలే 

హారములోని దార మటు లన్నిట నున్నది కాంచ రాఘవా! 49 


తా॥ పీరు పరులని వీరు నావారని భేదబుద్దితో( జూచి నావారలకు పరుల 
కడుపుం గొట్టి తృప్రిగాం గూర్చి పెట్టుచు న గూర్చుకొంటిని. కాని 
హారములోని. పూసలలో నొకే దారమువలె యన్నియాత్మలలో మీరొక్కరే 
యుందురను సత్యమును గు రెరుంగ నైతి రామా! 


గంగకు. గన్నతల్రి (తిజగమ్ములకుం గొలబద్ద నాడు యు 
ష్యంగన్మప స్తర పతిమ యందున (బాణమువోసినట్టి పే 

రుం గల జీవగజ్ఞ భవరూపమహాబ్దికి. బూలతెప్ప మీ 

బంగరు పాద మొక్కటియె [పాపని నమ్మితి సుమ్ము రాఘవా! 50 


తా గంగకు. గన్నతల్లియై (తిజగమ్ములకు కొలబద్దయె రాయిగా 
మారిన ఆహల్యలో ప్రాణము నింపిన జీవగజ్ఞయె సంసార సమ్ముదమును దాట 


జేయు పూలతెప్పయైన నీ బంగారు పాద మొక్కటే గతి యని సమ్మిత, 
శ్రీరామచం దా! 


శ్రీరామ స్తవరాజము 55 


పద్ధెము [వాయరాదు, ఘనపాండితి నార్జన సేయలేదు, నే 
_మొద్దును, భ_కి సీ శతకము నిఇరిభింపం దలంచినాండ యు 
సష్మద్దయళో. బదార్చన నసంగడి పాదుక లెవ్విధంబు నీ 

గద్దె వసించి రాజ్యము సుఖస్థితి. బాలన( జేసె? రాఘవా! 51 


తా॥ పద్దెము వాయరాదు. గొప్ప పాండిత్య మేదీ సంపాదించలేదు. 
నేనొక మొద్దును. సీ దయతో దారు నిర్మిత పాదుకలు నీ గద్దెపై వసీంచి 
రాజ్యమును పాలించె నన నీ కృపావి శేషము కాదా! అచే నీదయ యున్న నేను 
గూడ నీ స్రో తలేఖన మొనర్రును రాఘవా! 


పాపుల లోపలన్‌ మరియు పావన జీవనులందు నుందు, వీ 

వోపిక భక్తులందు వెలుంగొందెదు, శుద్దపు గొజుదీపమై 
కాపురుషాత్మలం దరయంగా మసిపట్టిన గాజుబుడ్డిలో 

దీపము రీతిగన్‌ విమలదీ ప్తి వెలుంగక యుందు రాఘవా! ర్‌ి 


తా॥ పాపాత్ముల యందును, పుణ్యాత్ముల యందును నీవు అంతర్యా 
మివై సమగతి నుందువు. కాని పాపాత్ములలో మసి పట్టిన గాజుబుడ్డిలోని 
దీవ కళిక వలె (పకాశింపకుందువు. పుణ్యాత్ము లలో తుడిచి శుద్ద పరచిన గాజు 
బుడ్డిలోని దీపము వలె (వకాశింతువు రామా! 


ధరణి సమస్త బాంధవులు, దారనుతుల్‌ సిరియున్న వెంబడిన్‌ 
దిరిగెద రర్భహీనునికి ది క్కావరంచు. దలంపనేల? శ్రీ 

హరి! గతిలేని పక్షికి జటాయువుకున్‌ గతి(జేసి సత్క్బృపన్‌ 

పరమ పదం బొసంగితివి, భక్తుల కాదిగులేల? రాఘవా! ర్‌ి 


_ తా॥ దారప్పుకాది సమస్త బాంధవులు లక్ష్మి యున్ననే వెంబడి(బడి 
యాదరింతురు. ధనహీనునికి దొక్కెవరున్నారని యడల వలదు. గతిలేని పక్షి 
యైన జటాయువునకు (శ్రీరామచం్మడా! గతియై సంస్కార మొనర్చి పరమపద 
మొసంగ లేదా? దికు.లేని వారిని, పదభకుల నెప్పుడు దలంపఠాజు రామా! 


అప శ్రీ ప్తవరాట పరిచళ త్ర 


వీడక వెంటనుండుటలు వేమరు దేహొక్రియాను కారియై 

కూడి మెలంగుచుంట. లనుకొంటిని నాదగు తోడ డుసీడ. యం, 

చూడిగ మేమొనర్చునిద్‌ తత న వీక్షటి. వే పెళ వెంట హ్ష్‌ nia 
వీడిన వీడు నిద్ది నను వీడక యుందువు నీవ రాఘవా! టీ 


తా॥ విడుపకుండ వెంట నుండుట నలనను దేవా మెట్టులభిసయించునో 
తాను, నటే యాచరించుట వలన నానీడను నాకు తోడుగా నుండునదని భావించి 
నది, న యది దుఃఖతుల్యమగు చీకటిలో వెంటనుండునా? సానాకష్టములలో 
నన్నది యేమి యాదుకొని సేవ చేసెకు? నా ఆపద్భాంధవుండ వీవే కదా! 
శ్రీరాఘవా! నన్నె ప్పుడును వీడసివాండవు నీవే. 


భవభయహారకా! మధురభావభవాకృతికారకా! మనో 

భవరిపుతారకా! నిగమపావనపాఠవిదూరపద్మసం 

భవరిపుమారకా! విశదబౌద్ధవపుర్వరధార కా! విప 

న్నివహనివారకా! నిరతనిర్మలదర్మగుణాఢ్య! రాఘవా! ఫ్‌క్‌ 


_తా॥ః సంసారదుఃఖముల (పోదో లువాండా! మన్మథుని నృష్టించినవాండా! 
వేదముల దొంగిలించిన సోమకుని జంపినవాండా! వేదపిరుద్ధమైన బుద్ధావతార 
మును దాల్చినవాండా! నీ చర్యలు పరస్పర విరుద్ధము లై మాకు బోధ వడకుండునవి, 
ఏదై రసను ధర్మవచార మొనర్చి భక్తుల బాధల రూపుమా పెదవు రామా! 


అ 'నసశ్యవ్య శి త్రి భయముల్‌, చౌర్యంబు (శౌర్యం బసూ 
యారిష్టంబులు, గర్వనంతమసదుష్టాశాపిశాచమ్ము లున్‌, 
ప్రారబ్దామయముల్‌, దర్శిదత, మహాపాపంబులున్‌, భక్తి ని 

స్నా రాధించెడివారి 'నంట వెరచున్‌ యాగావనా! ఊషవా! రర 


తా॥ వ్యభిచారము, అసత్యవ ర్రనము, భయములు, దొంగత నములు, 
(కూరత్వము, ఇసూయాద్వేషములు, గర్వము, దురాశ, ప్రారబ్ధబాధలు, దారి 
(ద్యములు, పాపములు నిన్ను వూజించువారినంట వెరచును థ్రీరాభచంద్రా!. 


సీ రామ న్లవరాజము 57 


(వా 


తన తలిదండి మాట జవదాంటసివాండ్కు వరాంగనన్‌ మదిన్‌ 

జననిగ నెంచువా( డెప్పడు, సత్యమునే పలుకాడువాండ్రు నా, 

జిని జయశీలు! డార్తులను జేకాని యేల్లు దయాపండౌర! స 

తనయు( డటంచు విన్న తలిదండులు ధన్యులు గారె? రాఘవా! 57 


. తా॥ నీ తలిదండులు తమ కుమారుడు. తల్దితండుల మాట మీరని 
వాండనియు పరన్ర్రీల కన్నె త్రియుః గనని వాడనియు సత్యమునే మాటాడు 
వాండనియు, యుద్దమున నెందు జయశాలి యనియు, ఆర్హులః గాపొడు వాండ 
నియు విని సంతసించు వారగుటచే మిక్కిలి ధన్యాత్ములు కదా! శ్రీరామా! 


సీతులు విన్న యప్పుడిది నిక్కువ మాచరణీయ మంచునుం 
జేతమునం దలంచు, నిలుసేరిన వెంటనె దారప్పుతనం 
జాతమమత్యమాయకు వశంవదుడై , మదిరావిమోహని 
ర్యాతవివేకుండ్రై చెడి యదార్భసుబోధము వీడు రాఘవా! ల్‌రి 


తా॥ మానవుడు నీతి నియమముల విన్నయప్పుడు తప్పక ఇమే నడుచు 
కొందునని భావించును. ఇంటంజేరి దారప్పుతాదులపై మమత యనియెడి మదీరను 
సేవించినపుడు వివేక విహీనుండై సీతులన్ని మరచి చెడు వర్తనము;గల వాడ 
గును శ్రీరామా! 


వేసము'. దాల్ఫిసజ్జను(డు. పీ(డనురీతి నటించి పొట్టకున్‌ 

(గాసము కోసమై పజల 'కన్ను'ల కారము( జల్లి నేర్పుగా 

మోస 'మొనర్చు నాత్మ కిటు ముందర 'హౌందను (దవ్వుకాంటకే 

పీసము గవ్యలున్‌ దనదు వెంబడి. గొంచరుగండు రాఘహి! * ల$ 
“తా॥ సుజనుని వతె పెకి నటించి పొట్టకూటికై ప్రజల కన్నులలో 

కారము 'జల్లి' మోసగించును. ఈ చాకచక్య మంతయు తన గొయ్యి తానే, 

తవ్వుకొనుట' కృవయోగ వడునదే కాని వీనము గవ్వలు కూడ తనవెంట కోని 
ఫోవృనా? దారపు తాదులకై. తాను పాపకూపమునం బడుట లేల? శ్రీరామా! 


కరి శ్రీ స్తవరాజ పంచశతి 


కస్తూరీతిలకో ర్ట పుండ్రములతో గై గ 9 వేయహారాళితో 

మస్తాగ వపిదీ వ్ర ప్ర రత్నమకుటా మంద (వభాపాళితో 

హస్తాలంకృత దివ్యకార్ముకముతో హెమాంఐబర స్ఫూర్తితో 

శ స్తంబైన భవత్స్యరూప మెటు సాఇజుత్యారమౌ? రాఘవా! 60 


తా॥ కస్తూరినామముతో కంఠహారములతో తలపె (పకాశించు రత్నకిరీట 
ముతో కోదండమును ధరించిన హ స్రముతో పీతాంబరమును ధరించిన నీ దివ్య 
మంగళవి గహమును సాజుత్క-రింపంజేయరాదా! శ్రీరామచం్యదా! 


భర్తవు స్‌ు గల్ల నిటు బాలిశతన్‌ దుర హంకృతిన్‌ సదా 

కర్తను నేనటంచు( (బతి కార్యములో గుడి మోయు గబ్బిల 
మ్మోర్తుక తానహంకృతిని నొందిన యట్టులు నేను గర్య్వవి 

స్పూర్తిని మందుచుంటి దయ(జూచి యహంకృతి( బాపు రాఘవా! bil 


తా॥ నీవు సకల సృష్టిలయాత్మక[ పకృతికి కర్తవై యొప్పి యుండగా 
గుడిమోయు గబ్బిలమువలె నెనే కర్త నను దురహంకారముతో నావలననే 
సంసారభారము మోయంబడుచున్నదని వాకొందును. ఈ యహంకారమును 
నశింవ6 జేయుమా శ్రీరామచంద| పభూ! 


శేతము నీవె, తత్సలము( జెందుట నీకె, కృషిం బొనర్చుటల్‌ 
మా[తము నేను; దొంగ పసిమందల మేసిన నెవ్వండేని దు 
ష్పాతు(డు, నా పొలమ్ము నిటు పల్మరు మేపుట కూడదందు, నీ 
మాతపు నాయహంకృతిని మన్నన సేయగదయ్య రాఘవా! 62 


తా॥ పొలము నీదే దానిలోని ఫలము నీదే నేనొక పాలేరునై దానిలో 
నీ యాజ్ఞ వకారము సేద్యము నొనర్తును. ఎవడేని యాకేతములో దొంగపళువుల 
మేపి నీకు నష్టము చేకూర్చుచున్న పుడు నా పొలముపై ఎద్దుల నెట్లు తోలితివని 
వానితో వాదింతును, నా ఈమా[తపు ఆహంకాధమును మన్నింపుము అకా 
చం[డా! 


శ్రీరామ స్త్రవరాజము 53 


వాలి నగమ్ము మాటుగొని వంచనమై హతుజేసె నంచు నిన్‌ 

(ేలిడి చూపుచుండిక వివేకవిహీనులు, న్మక్రమంపు ట ' 

వ్వాలి వరమ్ము తానెదిరి వానిబలమ్ము సగమ్ము లాగుటల్‌ 

పోలునె? వానిహత్య కదెపో సరికారణ మయ్యె రాఘవా! 68 


తా॥ వాలిని చెట్టు చాటున నుండి చంపితి వనియు నీవు ధర్మమును 
తప్పినాండ వనియు మతి హీనులు మ్మాతమే పల్కు చుందురు. వాలి ఆక్రమ 
మైన వరమును గోరుకొని ఎదుటి వారి బలములోని సగమును లాగుకొనుట 
ధర్మమా? వాని యాదుష్ట వర ప్రా ప్రియే వాని హత్యకు కారణ మని |గహించరు. 


తమ్ముల కీవు జీవన పదాతవు, స్వ పజలన్‌ (వజాకృతిన్‌ 

సమ్మతి నేలినాడవట సాధ్వి ద్వితీయను నద్వితీయ్మ పే 

మమ్మునం గాంచినాండవు, కుమారులు నాజికుమారులైరి, నిన్‌ 
నమ్మిన భక్త సంతతికి నమ్ముడువోయితి వీపు రాఘవా! 6A 


తా॥ తమ్ములకు (కమల ములకు - సోదరులకు జీవనము (నీరు సీ 


(పాణముుల నాసంగువాడవు, (పజలను _ (పజల (బిడ్డల)వలె కాపాడుదువు 
ద్వితీయను (భార్యను అద్వితీయ _పేమలో నేలినాండవు నీ కుమారులు యుద్ద 
మున కుమారస్వామి యంతటి వారు. నిను నమ్మిన భక్తులకు నమ్ముడు హోయి తి 
వీవు రాఘవా! 


అంగన యైన బూరుషుండు నైనను [బాహ్మణుండేని బోయండేన్‌ 
రంగగు పక్షియేని మృగరాజివనేచరులేని, సీదు సన్‌ 
మంగశదాయకాం[ఘియుగమ స్తకులై నను జాలు వారలో 

సింగిణిలోని వర్ణముల చెల్వు ధరించి తరిర్యతు రాఘవా! 65 


జా॥ స్రీమైనను పురుఘడై నను [బాహ్మ ణుండేనియు శ్యూదుండేనియు 
సశువత్యాది తిర్యక్కు.లేనియు నీ మంగళకరమైన పాదముల శరణాగతులై నచో 
సింగిణిలోని వర్ణములవలె నన్నియు |వకాశించును శ్రీరామచందా! 


ou en స్థవిరొజ పెఠచళ త్రీ 


కలికలుషా బ్బపర్వత విఖండ దురు పళయ్మపభంజనా!। 
సలలితరూపశీలగుణసంపద శేషజనానురంజనా! 
యలఘుమమత్వమోహమదిరాంధ తమః (ప్రవిభేదకాంజనా! 
విలసితజానకీహృదయవిశ్వవియ త్తరుణార్క-! రాఘవా! 66 


తా॥ కలిలోని పావరూవములగు కొండలవంటి మేఘములకు |వీశోయ 
వాయువై నవాండా! రూపగుణములతో (పజలదృష్టి చిత్తముల హరించినవాండా! 
మమత యనెడి (గుడ్డితనమును బోంగొట్టు అంజనమై నవాండా! జానకీహృదయ 
కమలమునకు సూర్యరూపు(డ వై నవాండా! 


ఏ కోపాగ్నికి సందమే యినికిపోయెన్‌ రావణుం డెంతరా? 

ఏ కందర్పుతనున్‌ బుషుల్‌ పురుషులై యేవేశ మోహింతు రా 
సోకుంజేడియ చుప్పనాతి వలపుల్‌ చూపించు పేపాటియో! 
నేకంజూక్షుని వేదముల్‌ వలుకలే వేనెంతరా? రాఘవా! 67 


తా॥ ఏ కోపాగ్నికి సమ్ముదజలములే ఇంకిపోయెనో? రావణునిజీవనము 
లెంతటివి? ఏ మన్మథరూపుని ఇందియనిగహము(గల బుషులై నను పురుషులే 
మోహించిరో? రక్ళ-సిచేడెయైన చుప్పనాతి ఎంతటిది? ఏ నిన్ను వేదములే 
వర్ణి ం౦చలేవో నేనెంతటివాండను రాఘవా! ' 


చేపకు నీర మట్టులును, జెట్టుకు మూలము భాతి, చంటిదౌ 

పావకు( గన్నతల్ది వలె, . భామినికిం బతియట్లు, నట్టులే 

యావగలందు నావవలె, నాత్మల కెల్లను సదు పాదమే 

(పాపని నమ్మి యుంటి నెడయాయంగ. "ee నన్ను రాఘవా! Bt 


తా॥ చేవకు నీరువలి చెట్టుకు వేరువలె చంటి బి డ్ఞకు జననివలె సతికి పి 


వలె నదీనిదాంట నావవలె ఆత్మ లన్ని టికి నీ ఫాదక 'మలములే దిక్కని నమ్మి 
యుంటిని. (శీరామచం(ా! 


శ్రీరామ స్తవరాజము 61 


ఏక్రియ సర్యలోకముల నేలెడి నేత యయోధ్య నుండు, దా 

న్మేకియ విశభూతముల కెల్లను దండి సుతాత్మనుండు, దా 

నేకియ పూర్ణధర్మతనుం డీశు(డొ కే నృవధర్మవ ర్తియౌ : 
నేకియ శీరనాగర మొకింత ఘటాన నడంగు రాఘవా! 69 


తా॥ సర్వులోకముల పాలించ వచ్చిన రక్షకుడు ఏ రితిగా ఒకే అయో 
ధ్యలో నుండి పోగలడు? సమస్తభూతకోటికి తండి యైనవాడు దశరథునికి 
మాత్రమే కొడుకై యతని వద్దనే యెట్టుండంగలండు? పూర్ణధర్మ స్వరూపుండు 
ఒకే నృపధర్మమునకు బద్దుండ్రై శ్రీరామచందుం డెట్టుండంగలండు (శ్రీరామా! 


తమతో నున్న సుధార్హ వంబె కలశస్థంబై న శీరాన్నమై 

క్షమవైకిం బరతెంచెనో సృహరియే జన్మించెం దానిట్లనన్‌ 

రమ భూగర్భనిధి స్వరూప యయి సీరం బంటి రానోపుసీ 

తమనున్‌ నిన్‌ హరువిల్టు తానే మరువిల్లై కూర్చెనో? రాఘవా! 70 


తొ మీతో పాటు శ్షీరసమ్ముదమే పాయ సకలశ మై దశరథునికి లభ్య 
మైనదో, లేనిచో నృహరివైన నిన్ను ఏపాయసము (వభ వింప6 జేయగలదు? 
లశ్ష్మీయే భూమిలో దాగియున్న నిధిస్వరూపమయి రానోపు. హరువీల్లు మరు 
విల్ణయి మిమ్మిరువురిని గూర్చి యుండనోవు (శీరామచం[ దా! 


ఐంగార మ్మిల దారప్ముత పదవీ భాగ్యాదులే యంచు దు 
సృంగాసక్తుండ నౌచు నెల్పపుడు యుష్మత్చాద పంకేజ న 

తృంగా సక్తుండంగాక యుండుటె పరేశా! వంక లెన్నేగినన్‌ 
గంగాపూర్ణము లర్జవాభి ముఖతం (గాలుంగదే రాఘవా! Ti 


తా॥ దారప్పుతులు గృహారామములు మొదలై నవే మహాసుఖములని 
ఎప్పుడును మమతాసంగమును వీడకుండు సేనా? నీపాదపరకజములే పావ్యము 
అని తెలియవలదా? గంగాజలములు తామెన్ని వంక కేగినను తుదిలక్ష్యము 
సమ్మ దముళోవిలీనమై పోవు'షేగదా |శ్రీరామచం దా! 


చ శీ స్తవరాజ పంచశతి 


కాగిత మాకసమ్ముగను, (గమ్ము ఘనమ్ము మషీమణిప్రతిన్‌ 
మూం.గెడి చుక్క. లక్షరపు ము త్రెపు వంక్తులుగా( గకానిధి' 
(పాగుదితాంచవుల్‌ సరసభాసురలేఖినిగా నజుండు తా 

సీ గుణభారతిన్‌ నుడువ నేర(డు నాల్లుమొగాల రాఘవా! 72 


'తా॥ ఆకాశమును కాగితముగా మేఘముల సిరాబుడ్డిగను చుక్కల నక్షర 
వంక్తులుగను చందకిరణముల లేఖినులుగా నొనర్చి (బహ్మ తాను నాల్లు 
మొగాలతో( నీ గుణమహిమను బొగడ6 జాలండేమో! యనిపించును శ్రీరామ 
చందా! 


ఈ మహి మానవుండు తన యిల్లును వట్టును జూచుకొంచునే 

రామును బొందు యత్నము విరామము లేక యొనర్చుంగా6 దగున్‌ 
భూమి నిజ్మపదక్షిణము బొంగరపుం [గియ నిచ్చ సేయుచున్‌ 
భామహితున్‌ ఠవిన్‌ సమవిభాగత( జుట్టివెలుంగు రాఘవా! 78 


తా॥ మానవు(డు తానిల్దును పట్టును చూచుకొ నుచునే శ్రీరామా! నిన్ను 
బొందు ప్రయత్న మొనర్చవచ్చును. భూమి తన చుట్టు తాను తిరుగుచునే 
సూర్యుని చుట్టు (ప్రదక్షిణ మొనర్చుచున్నదిగా తెలిసికొనియుంటిని శ్రీరామ 
చందా! 


చంచలమైన చిత్తమును కాశ్యతరూవభవత్‌పదార్భలో 

నుంచిన . యాంజనేయునటు లూహకు మించిన ళక్రియు క్తిసా 
రాంచితమై క్షణమ్మున భవాబ్దిని దా(టి దశేం దియాసురుల్‌ 
వంచననొంద, జ్ఞానశిఖి సంస్కృతి లంకను గాల్బ్చు రాఘవా! 74 


తా! శ్రీరామచందా! నా కోతీవంటి చంచలచి త్రమును నీ పాదార్చలో 
నుంచిన ఆంజనేయునివలెనే ఊహాకు మించిన శ క్రిగలిగి సమ్ముదమును దాంటి 


'డశేందియాసురుల వంచనచేసి జ్ఞానాగ్నితో పాపకర్మలను' లంకను కొల్చ 
కుండునా! 


శ్రీరామ స్తవరాజము 63 
నిను గనకున్న భక్తతతి నిల్వంగ లేదు నిమేషమైన, నా 
జనకజ!పొణముల్‌ నిలువ జాతె నెటుల్‌ పదునాల్గుమాసముల్‌ 

జనని సుతాత్మతుష్టికి దొసంగు లవెట్టివి యెన్‌ భరింపదే 

తనపతికన్న ప్యుతమమతల్‌ కడుహెచ్చగు(గాదె రాఘవా! 75. 


తా॥ నిన్ను గాంచకున్న భక్త జనమే అరనిముసముంగూడా - నిల్వ 
లేదన్నచో జానకీరమణి పదునాల్గుమాసము లెట్లు నిల్వగల్లినది? ఆమె బిడ్డలమగు 
మాకొజకు కల్యాణమాచరింప 'నీ విరహమునై న భరించెనేమో? పతిమీంది కంటె 
సుతుని పైననే కన్నతల్లికి మమత హెచ్చుకదా! శ్రీరామా! 


శీరఘురామచం్యద! సువిశిష్ష పతాపజితామరేం[ద! శృం 

(౮ U ల bs ల 
గారకళావిలాస! బలకల్పితమార కుమార కేంద! వీ 

సారితకీ ర్తిసాం|ద! మద దర్శితరాక్షస హ స్తిమ స్తకో 

న్మూలక కేసరీంద1 గుణభూషణదీ ప్రనరేం|ద! రాఘవా! 76 


తా॥ (ప్రతాపమున నిందుని గూడ జయించినవా(డా! శృంగారమున 
మన్మథుని వీరమున కుమారస్వామిని జయించువా(డా! కీర్రిసమ్ముదము గల 
వాడా! సుదించిన రాక్షస గజముల శిరస్సు సున్మూలించు సింహస్వరూపా! 
గుణభూషణములచే వెలుగొందువాండా! శ్రీరామా! 


అవిరళ పేమభావమున నమ్మిథిలేశు సభాంగణస్థలిన్‌ 

నవమదనుండు తుంటవిలు నర్మిలి యె త్తినయట్లు నెత్తియ 

భువి జనువొందు నాత్మలకు పుట్టుక చావుల మూలమైన త 
దృువధనువున్‌ హరించుటలు తప్పని కార్యమెకాదె రాఘవా! 77 


తా॥ జనకుని సభాసదనమున మన్న థు(డు చెరకుతుంట నెత్తినట్టు హరుని 
ఏలైక్కిడి (పపంచ జీవులకు చావుపుట్టుకలకు మూలమైన భవసంబంధ ధనువునే 
య 
విరుచు కార్యమొనర్చుట విదియని తలంచితివా శ్రీరామచందా! 


64 శ్రీ స్రవరాజ పంచశతి 


ఫీతవసానధారివయి పెండ్డికుమారుండ నేనెయంచు 'నా ' 

సీతను వెండ్రియాడుటకు. జేరితివచ్చట ముందెదారిలో 
గౌతముపత్నిశాపమును, ఖండనవేసి ముసిశంగూర్చి వి. 

సను. సీత(గొంటి నిల బెట్టిన వారికి( బెట్టు రాఘవా! * 18 


తా॥ లతో నున్న నీవు వసుపటట్టలతో సీతను "పెండ్దియాడ 
వచ్చిన వరునివలె నున్నావనుట నిశ్చయము. దారిలో రాయియైన అహల్యను 
స్రీనానర్చి గౌతముని ఇల్లు నిల(బెట్టితీవి. వెంబడే సీతావివాహము వలన నీవొక 
ఇంటివాండ వైతివి. పెట్టిన వారికి పెట్టుకదా! శ్రీరామా! 


నేను భవత్పదాంబురుహనీర జపున్‌ రజమై వెలుంగుటన్‌. ౧౧. 
మానుగ విశ్వ మెల్ల గడుమాన్యత నౌదల( దాల్చి నద్దిరా! 
మానవనాథు వెంట కొరమాలిన శ్యాన' యొకండు నున్న న 
మ్మానితరాజపీళముల మాన్యత నొందును గాదె! ఠతాఘవా! 79 


తా॥ నేను సీ పోదధూళ నౌట వలన. నేమో విశ్యమునకు తలం ధరింప 
దగినవాండనై తిని. కొఅమాలిన కుక్కంగూడ రాజుగారి నాశ్రయించి యున్నత 


.పీతములనుండి లాలింవంబడుచుండుట (సకలజనులచ్చే సహజమేకదా! , శ్రీరామ 
చందా! 


అంబురుహాక్షి! నిన్ను విషమాంబకలక్ష్యములన్‌ హరింతునో 
యంబుజపాణి! యశ్రై విషమాంబక దృష్టి పరున్‌హరింతు నూ 
క్ష్మంబుగ నంచు సౌాంబశివకార్ముకమున్‌ కయింబూనినావొ యె 
యంబుజనే త! తావకకియల్‌ బహుళార్థ దముల్‌ రఘూ త్రమా! 80 


తాగ ఓ సీతా! నిను (విషమాంబక)మన్మ థబాణలక్ష్యముల చే. ; హరింతును, 
శ తురాజుల(విషమాంబక శంకరుని దృష్టులతో హరింతును అని విషమాంబక 


ధనుస్సును చేంబూనినావా! నీ కృతులు బహుళార్థ సాధకములు కదా! శ్రీరామ 
చందా! 


శ్రీరామ స్తవరాజము 65 


ధర్మవిరుద్ధపద్దతి బదంపడి నర్ధ ముకామముం గొనున్‌ 

శర్మదమోక్ష మబ్బు నెటు? సజ్జెను. డెందును ధర్మమూలమున్‌ 

మర్మ మెరింగి యర్చన మొనర్నుచు మోక్షఫలమ్ము నొందునో! 

ధర్మశరీర! నిన్‌గొలువం దా నిహమున్‌ బరమబ్బు రాఘవా! "81 
తా॥ చతుర్మిధపురుషార్థవృక్షములో ధర్మము మూలము, షాజీము 

ఫలము, మూలరూపమగు ధర్మార్చనవలననేకదా . మోక్షఫలము (పాపి పించును? 

కావున మర్మ మెరింగిన 'వర్మవేత్త “రామోవ్మిగహవాన్‌ధర్మః” అని ధర్మరూపి 

వైన నిన్నర్చించి చతుర్విధపురుషార్థరూపమైన ఐహికాముష్మికముల" ననుభ 

వింతును (శ్రీరామా! 

మునుకొసి యర్థకామముల మోహనరూపములై న యట్టి యా 

ధనవనితాపదార్థముల దాంభికరూపమెకా (పపంచ, మా 

దనవనితాస్వరూప[భమదాయకమై మను స్నీపవంచ మే 

మనుజు(డు గెల్చువా(డొ? పరమార్గసుఖాళినిబొందు రాఘవా! రీ2 


తా! ఈ (పపంచసుఖములన్నియు ధనవనితాస్వరూపములేకదా! కావున 
సీ ధనవనితాస్వరూపమున నొప్పు నీ వపంచము నెవ్వండు గెల్చుచున్నా(డో 
వాడే పరమాగ్గసుఖమగు మోతసుఖమును బొందును శ్రీరామచం్య దా! 


పతి క్ష్షమియింపరాని వెనుపాప మహల్యది యూర్హ్వలోకస 

ద్గతికిని దూరముంచు భవతాపము నారనియగ్నివోలె వి 

'స్పృతింగొను శావ, మెప్పుడును దీరని లోపము, నేరిమామునున్‌ 

(బతికియంగాంచ6 జాలని విలాపము! బాపితివెట్లు? రాఘవా! 83 
తా॥ అహల్య యొనర్చిన సతి క్షమింపరాని పాపము సద్గతికి దూధముగా 

నుంచు భవతాపము, ఆరని యగ్నివలె వ్యాప్తి పినిబొందు కాషము వవేళ తీరని 


లోపమును (బతికి ఎవరి మోమును జూడ్ల( జాలని విలాపమును ఏ రీతి దూర 
మొనర్చితివయ్యా రామచం్మదా! 


SSP.5 


"66 శ్రీ స్త్రవఠాజ పంచళతీ 
అమల యటంచు నెంచియును నగ్ని విశుద్ధ యటంచు. గాంచి శ్రీ 
రమణిగ నాత్మ నెందును దలంచియు, విశ్వపు మెప్పు గాంచియున్‌ 
(భ్రమంగొని చాకిమాటలకు భార్యను గానల డించి పంచితో 
'యమలచర్మిత బందకి యహల్య పవ్మిత యెటయ్యె? రాఘవా! కథ 


'శా॥ సీత అమలయనియ, అగ్నిపూత యనియు, సావల్లక్ష్మి యనియు, 
. విశ్వవిఖ్యాత యైన వత్మివత యని తెలిసికొనియు, చాకివాని మాటలకే అడవుల 
కంపి త్యాగమొనర్చితివే, అహల్య జారిణి పవ్మిత ఎట్టయ్యెను శ్రీరామచందా? 


శాప మొసంగ రాయియయి చచ్చిన గౌతమధర్మపత్ని క్ష 

శ్రీపదదూళి సోకి సరిజీవనముల్‌ బడి మారుజన్మ సం 

.(పాపకమై చనన్‌ దిరిగి పావనతన్‌ గనెనేమొ లేమి( దత్‌ 
పావమలాపనోదనము( బాపురె! యెట్లు పొసంగు? రాఘవా! ర 


తా॥ శాపమున రాయియై పడి చచ్చిన యహల్యకు పాద ధూళితో పున 
ర్భన్మ నిచ్చుటతోనేమో ఆమె పావనురాలై యుండనోపు. లేమి నామె పాసము 
నెట్టు పాప్పటకు వీలున్న ది ఢ్రీరామచం దా! 


సీతను గాంచ నంత వనసీమల దీనుని వోలె నేడ్చినా 

వేతెరం గీవు-చాకినుడి నెప్పుడునున్‌ గననట్టు జానకిన్‌ 

- స్వేతరవన్యసీమల బుషి పథిత్మాశమవాటి బుత్తు నీ 

చేతన చారుపుష్పరనసింధువా? వజసమంబొ? రాఘవా! 86 
ఠా॥ సీతాపహరణ మొనర్భినప్పుడు దీనుని వోలె చెట్టు గుట్టలు వెదకి 


ఏడ్చినావు. చాకివాని మాటతో తిరగ సైిరింపకుండ వరిత్యజించిత్షివే, స్‌ హృద 
యము నువషనుకుమారమా? వ, జకరోరమా? ,.శీరామా! 


శ్రీరామ స్తవరాజము 67 


మృగమదపుండలక్షమును, ముద్దగు నిద్దపునవ్వువెన్నెలల్‌ 
సౌగసగు దంతతారకలు సుందరభృంగక మేఘసంతతుల్‌ 

అగణిత దోషహారిత జపాధరసంధ్యయు సత్క్భ పాబ్దీవూ . 
రగతులు రామచం[దు(డన రాజిల( జేసెను నిన్ను రాఘవా! 87 


తా! కస్తూరి పుండమే నల్లని మచ్చగా, తెల్లని నవ్వులే _వెన్నెలలుగా, 
సొగసగు దంతములతే తారకాపంక్తులుగా, ముంగురులే మేఘములుగా,దోషాపహార 
మొనర్చు ఆధరమే [పాతనృంధ్యగా,సత్కృృవయే సమ్ముదరూప 'జన్మ స్టా నముగా 
రామచందా! నీకును చందత్య మన్వయించు చున్నది. 


పురుషమనోహరోల్లసదపూర్వుకళామయదివ్యరూప! ని 
ర్జర నరదై త్యసన్ను తవిశాలయశోన్వితసు పతాప! శ్రీ 
ధరణిసుతా మనోజ్ఞము ఖతామర సామరభానుదిప! సుం 
దరదరహాస వేషకరుజాహృతసన్మునికావ! రాఘవా! gg 


తా॥ పురుషుల వలపించు సుందర రూపము గలవాడా! దేవదానవ మాన 
వాదులు స్తుతించ నొవ్వు |పతావము( గలవాడా! సీకాముఖ పంకజమునకు ఖాను 
రూపుండవైన వాడా! చిరునవ్వు చందునితో( గూడిన కరుణాసము దళ త్య 
ముతో మునుల తాపమును హరించిన రాఘవా! 


అఘసంకీర్దుండ నేను నీదరికి రా నాసించుటే? కాంచ.6గా 

లఘుకుల్యల్‌ వరనీరధిన్‌ గలియంగా లంఘించ నేవొనునో " 
రఘువంశాంబుధిపూర్ణ చంద! గురుప[ దాజీవసంవాసినై 

లఘుకుల్యల్‌ నదింజేరి యబ్ధి. జను లీలన్‌ గాంతునిన్‌ రాఘవా! ర9 


తా॥ పావవ్యాప్తి కల వేను నీ సన్నిధికి రాజూచుట సీలో లీనము 
గాంగోరుట లొక పిల్పకాల్వ సముద మునకు వయనించుట్ల వంటిదే. కాని ఓ 
రాఘవా! గరుపాద సమా శ్రయణము వలన,  చిన్నకాలువ నదిలోం గలిసి నము 
దమున బీనమైనట్లు నీలో సారూప్యము జంధంగలను శ్రీరామఛం ధా! 


68 శ్రీ స్తవరాజ పఠిచశత్రి 


శేమడు లక్ష్మణుండు తన జిహ్వ జయించియె కాలు( గెల్చె, దు. 
ర్ఫాషండు చాకి శ్రీజనకరాట్పుత. దిట్టిస నామె వీడి సం 
పోషిత్సబహ్మచర్యగతి. బూవిలుకాని జయించితీపు, న 
న్యేషితనిర్దితేం దియులె నిర్ణరనాథులుగాదె? రాఘవా! 90 


శా! శేషుండైన లక్మణుండు నీ సేవలో నుపపసించి జిహ్వను గెల్చిసవాడ్డై, 
నీవో చాకిమాటలకు సీతను విడిచి |బహ్మచర్య మూని మన్మథుని గెల్బినవాండవై 
దేవత ల్రైతిరి. నిర్ణితేరదియులే కదా నిజమైన దేవతలు శ్రీరామచం దా! 


ఖరకరు వేండి సంద్రమున( గల్లిన సీరు నద్భశ్యరీతి నా 

విరిని బొనర్చి యాకసపువీధి ఘనాకృతి నాడంజేసి యు 

ర్యరపయి( గూలంజేసినటు (పాణులకెల్లను నీదుకాంతి ఆం 

వరుసగ సృష్టివృద్దిలయవై కృతి నిచ్చును గాదె? రాఘవా! ర్ట 


తా॥ సూర్యశ క్రి సముద్రములోని నీరు నావిరి చేసి, ఆవిరితో మేఘ 
సిర్మాణమొనర్చి యాకసమున నాడించి ఖభూమెపయి కూల్మ దోసినటులు ఈ సమస్త 
(పాణులకు సీ కాంతియేక దా! సృష్టిస్టితిల యరూపక మై యొప్పియున్నది శ్రీరామా! 


కర్మంబే యొక పాత్ర, దాని కొలతన్‌ గష్టంబునున్‌ సౌఖ్యమున్‌ 
నిర్మాణం బొనరించుకొంచు. గుడుచున్‌ నిర్బంధతన్‌ |చాణి యీ 
మర్మం బాత్మ నెరింగియున్‌ సకలసంపత్సార సొభాగ్యముల్‌ 
'శర్మాపాదక మౌత! నాకె యను నాళం గొందునే? రాఘవా!. 92 


జా! కర్ముమే ఒక పాత.ఆ పాత కొలతతోనే ఈ ప్రాణి కష్టసుఖ్యసారబ్ధ 
భోగముల తెన్బికొని యసుభ పంచును. ఇదితిలిన్‌యు సకలసంపదలు గిన్నే 
వలచి నాకే సుఖ మీయ వలయునని దురాశ గల్లియుండును శ్రీరామచందా! 


జో ఉల ఇల్‌ వాయ లచ; 
గ్‌ా ము శవరా యం ae 
“మవ per 


కక్కు-రితిన్‌ గపోతి యెజుకై యరుందెంచి వలన్‌ న. 


గ్య 


c] 


క్యాలురాని విలబఏపి చెయి-బవకు ,న 


శా 
శభ CN ERs ss ఇ ల = దొ FR ఆర్త డ్రా 
కు నాల మసగపసక్షెియి పెంబిని బాసి యార్క్చెడిన్‌ 


చా 


గ్రావ ట్రీ మమత్వతరుది ప్రఫలము మ్ము లివింతే రాఘవా! 9g 


tl 


చ 


జాగ మేత క్కు. తో పావురము వచ్చీ వల దగుల్కొన్నది. 
రేక్కి-లురాసీ దొసీ పిల్లలు రేటవట్ళు మేతక్రై యేడ్చుచున్నపి. వక్క వృష 
శాఖపై మగసకి ఆడపక్షి సైగల మమతచే ఆరచుచు ఏడ్చుచున్నది. ఈ 
మమతావృక్షసలము లంతములో విష వేదములే కదా శ్రీరామచం దా! 


దేహము లస్ట్థిరంబు లను తీరు వెరింగియు దారపు[త దు 

ర్మోహము పాసిపోదు, సతముం (బదుకుం గలదంచు నెంచుచున్‌ 
(దోహ మొనర్తు నన్యులకు దోషము లన్నియు ముల్లెగట్టుదున్‌ 
మోహనరూప! నా హృదయమున్‌ స్థిత పజ్జ మొనర్పు రాఘవా! 94 


త॥ దేహము సశ్వరమని తెలిసికొని దారపుతమోహమును తీసివేయ( 
శాలనై తీని. నా [బతుకు సర్నకాలము లుండునను దురాశచే నితరులకు (దోహ 
స నా జ్ఞానమును స్టిరముగా, నుండునట్టానర్పుము రాఘవా! 


ఒకడు రూపయుక్తు(డను, నొక్కండరూపుం డటంచు నెంచు, వే 

రొక్క_(డు లేండు దేవుడను, నొక్కండు స్రీయను బూరుషుం డటం 
చొక్క_ండు6 బల్కు-_ విష్ణువను, నొక్క_(డు కాదు శివుండటంచుః దా 
నొక్క_(డనున్‌, సమ స్తమున నొక్క(డదాౌ నిను గొల్లు! రాఘవా! కి 


తా ఒకడు దేవుండు సాకారుండనియు, నింకొక (డు నిరాకారుం.డనియు, 
మరియొకడు దేవుండు స్రీ యనియు, ఇంకొకండు పురుషుండనియు, - నొకండు 
విష్ణువనియు, నొక(డు శివుడ నియు పలు; చున్నారు, నేను Meee 
నిన్ను భజించుచున్నాను శ్రీ న్టీ రామచేం! డా! 


i 


(శ్రీ స్తవరాజ సంచళశీ 


శివుండవు సీవటన్న నుతింజీతువుతారకనామురాము, మా 
ధవుండవు నీవనన్‌ హరి గదాధరుపూజనొనర్హు, పద్మసం 
భవుండవె యన్న రామశరబాధితకాకము నోమవైతి, వీ 
వెవండవొ? తెల్యలేను దయ నీవె వచింపుమ శ్రీరఘూత్తమా! 96 


తా॥ నీవు శివుడ వన్నచో శివుండు శ్రీరామచందునే నుతి జేయును, నీవు 
మాధవుండ వన్నచో సీతతో గూడి శ్రీమన్నారాయణునే వూజింతువు. (టిహ్మవు 
నీవన్నచో రామునిబాణముతో బాధవడు కాకము శరణాగణి( జేయ కొషాడలేదు, 
రాముడు శరణాగతరక్షకుండు కదా! ఈ (తిమూర్తులలో నీవెవండవో నాకు 
తెలియదు. సీవే తెల్పుము రామా! 


సుందరమూర్తి! లోకనుతసూనృతధర్మపథానువ ర్తి! మ 
ధ్యందినభాస్క-రోజ్ఞ్యలమహాద్యుతిసన్ని భసు పతాప శ్ర 

(తుందమదివ్యకీ ర్రి। జనతోషకపాలనసత్కియాజగ 

ద్వందిత చ్మకవర్షి! రిపువర్గమనస్సమవ ర్తి! రాఘవా! 97 


తా॥ సుందరస్యరూపా! సత్యధర్మవథములలో నడచి లోకస్తుతి పొందిన 
వాడా! మధ్యందిసమార్తాండునివంటి [పతాపముతో శ] తుజయ మొనర్చి కీర్తి 
వడసినవాండా! జనముల పోషించుటలో సంతోషింపం జేయుటటో జగత్తు వంద 
నము( గొనిన చకవర్షి! శృతుల పాలిటి యమస్వరూపా! రాఘవా! 


కన(బడ వేల? నీవొకట( గన్పడినంతనె వీండందేడ తా 
ధనపరెవృద్దియున్‌ మరియు ధాన్యసమృద్దియు, రాజ్యవస్తు వా 
హనఘనవృద్ధిం/గోరునా యటంచు దలంతె? యవేల నాకు సీ 
యనితర దివ్యదర్శనము లబ్బుటలే పదివేలు రాఘవా! 98 


తా! నీవు కనపడ వేటికి స్వామీ! కనబడినచో వీడు తానదేడ ధనధాన్య 
వస్తువావాన సమృద్ధిని కోరుకొనునో యను భయమా? నాకవేటికి స్వామీ? నీ 
దర్శన భాగ్యమే భాగ్యమని ఎంచితిని రాఘవా! 


శ్రీరామ స్రవరాజము 71 


బోటిని జుప్పనాతిని విభో! యొక నాసయె కోసినా వడే 

తాటక నొక్కు (వేటున వధం బొనరించితివౌర! యింత మో 
మోటమదేలరా? తెలి”. మూర్థత సిన్‌ గికురింప నోరు వె 

ప్పాటను భక్తులం చలనం క్షమింపవు సీవ్చ రాఘవా! 99 


తా॥ రాఘవా! చుప్పనాతిని స్ర్రీయని ఎంచి యాముక్కును మ్మాతమే 
కోసి వదలితివి. తాటకనో! |పాణముల నపహరించితివి. అది మ్మాతము న్రీకాదా? 
తెలిసెనులే. నిన్ను మోసగించిన క్షమింకువు గాని నీ భక్తులమోనగించినవారిని 
(ప్రాణములతో విడిచి పెట్టవు, 


పరనతి నిన్ను గాంచి చెడుభావనతో నరుదెంచ దానినో 

గరిత యటంచు [పాణమిడు (ఘాణము మ్మాతమె కోసినా వటుల్‌ 
పరపురుషుండు సీతను గుభావమునం దిలకింప వానిదౌ 

శిరముల( దుంచి సంయమని( జేర్చితి ధర్మమె కాదె! రాఘవా! 100 


తా॥ పరస్త్రీ నిన్ను గాంచి చెడుభావనతో వచ్చిన డాని ముక్కు-నే కోసీ 
విడిచినావు, స్రీయనియా? అదే రావణుండు పరస్త్రీని వాంఛించిన, వానిచంపివై చి 
సాండవు, పురుషుండనియేకదా! ఆది ధర్మమే యగును శ్రీరామచర్మదా! 


రంగదైైభవ! తావకీనకరుణారమ్యార్లవం బెంతొ లో 

తుం గన్‌ పట్టున! నంత యున్నతిని బొందున్‌ నాదు దోషాచల 
మ్ముం గుప్తం బెటు సేయువా(డ విది, నీ పొంతన్‌ సదా నేనిటుల్‌ 
బంగారానికి బాటురాయిగ సమంబై యుంటి శ్రీరాఘవా! మ01 


తా॥ వై భవయుక్సుడవై న శ్రీరామం[దా! నీ కరుణానముద మెంతలోతై 
నదో నా దోషములకొండ అంత ఎత్తైనది. దీని నెట్లు ముంచివే యగలవాడవో? 
నేను నీ చెంత నెప్పుడు బంగారమును తూచు దాటురాయివలె నుందును, నావల్ణనే 
కదా నీ గొప్పతనపుకొలత శ్రీరామా! 


బలై శ్రీ నవం" వంచ శశి 


అరయ జతుర్దకాంకభువనాశికి నాయకుడై న ma 

వరపుడ “నంచు సొకొకట వచ్చును గుర్వభిమానమప్టు 

వెరవను (బ్రహ్మదేవునకు వేల. (పభావములన్‌ వెలాగ నన్‌ - 
సరకుంగొనంగంబో నతండు చందుండు నిం|దు(డు? గాని రాఘవా! 


వ చతర్దశభువనోలకు ' నాయకుండైన శ్రీరామచర్మద్యవభువులవారి 
పాదదానుండ నని నాకొక గొవ్న యభిమానము వచ్చును. అప్పుడు నేనిందు 
నైనా, చందునై నా, బ్రహ్మ దేవునై నా లక్ష్య పెట్టకుండా వ ర్రించువాండను దామ 
చందా! | 


పాపము చేయు(గాని తన పాపఫలమ్ముల నొంద! గోరం డీ 
పాపినరుండు; పుణ్యకృతి. బాలనచేయ(డు కాని పుణ్యని 
క్షేపసుఖమ్ము లానంగొను వేతము గోక్షురవీజవాపి త 

న్నేపగి(దిన్‌ రసాలఫల మిమ్మనినన్‌ సమకూర్చు రాఘవా! 108 


తా॥ మనుమ్య(డు పాపము లొనర్చును. పాపకర్మఫలము లీయ నద్దని 
వేడుకొనును. పుణ్యకర్మలొనర్చండు, పుణ్యకర్మఫలముల మాతము(గోరు 
కొనును. వల్లేరువి త్రనముల నాంటి తియ్యని మామిడిపండ్ల నర్జించిన నేరీతి 
పొందగలడు శ్రీరామా! 


తల(ప శనై శ్చరుండు .చెడుస్థానమునందు వసించు నంచెదన్‌'. 
కలత వడున్‌ _జనమ్ము హరికన్నులలో నొకం డర్కు-ల డందులో. 
వెలసిన పాప సౌరి క్షదె, విశ్వ పజాసుఖదుఃఖజాల మో 
we! తావకవలాపభదృష్టియె కాదె? రాఘవా! 104. 


, తా॥! శని చెడు స్థానములో నున్నా (డని లోకులు కలత జెందుదురు. 
వరికన్నులలో నొకండు నూర్యుండనియు, ఆ కన్ను లలోపాపయే. శనియనియ, 
ఇరీకొక కన్ను చం్యదుండనియు, నతనిపాప బుధుండనియ తెలిసిన నీ శుభాశుభ 
దృష్టియే మా సుఖదుఃఖమూల మని నిన్నే 'భజించుచున్నా ము రామా! ' 


సీరామ సవరాజము 7 


Pane 


కుదయే లేని దర్శి దతాభరము, బంధు[వాతముల్‌ విందుకై 

మెద వేధించు బ్లుణాల్‌, కుటుంబమున' నెస్టెవ్వారికో. వ్యాధు, లౌ 
షధవై ద్యవ్యయ, మేట కాన్సులు, మనస్వర్దల్‌, 'సదాయింటిపో 

రీది సంసారసుఖమ్ము గంజి. బడు గుడ్డీగల్‌ నరుల్‌ రాఘవా! 105 


తా॥' తుదలేని దార్మిద్యము ఇంటిలో నున్నది. బంధుమండలి విందులక్తై 
సిద్దముగా నుండును. హృదయమున బాధించు బుణాలు, కుటుంబములో ఎవరికో 
ఎప్పుడూ వ్యాధులు, బొషధసేవకై ఖర్చులు, ఏట ఇంట్లో కాన్పులు, మన 
స్పర్థలు, సదా ఇంటిలో కలహాలు. ఇదీ గంజిలోంబడిన గుడ్డి ఈగకు డొరికే 
సుఖము శ్రీరామా! 


సంతతి యున్న శూన్య మగు సంపద, సంపద, గల్లు చోటునన్‌ 
సంతతి సున్న; సంతతియు సంపద లున్నను వ్యాధి బాద లా 
వంతలు లేకయున్న నొకవై పున రేగు కుటుంబసంగర 

మ్మింతటి బాధలున్న సుఖ మిద్దియె యండు జనుల్‌ రఘూ త్రమా! 106 


తా॥ సంతాన మున్నచో సంపద యుండదు. సంవదలున్న సంతతి 
శూన్యము. సంతతి సంపద లున్నవారికి వ్యాధి బాధలు. అవిలేకున్న కుటుంబ 
కలహ ముండును. సంసారములో ఇంతటి బాధ లున్నను ఇదియే సుఖమని 
[ప్రజలు తలంచువారు రామచం దా! 


సరసిజనేత! సత్యగుణ సాధుచరిత! రమాకళ్ళత! సుం 
దరసుకుమార! మారశతదర్శనగా త! మహాపవిిత! మ 
ద్దురితలతాలవిత! భవదు స్తరదుఃఖతమఃప్రసుప్త హృ 
తృరసిజమ్మిత! వార్దిఘనదర్పవిశోషకప్మత! రాఘవా; 107 


తా॥ కమలములవంటి కన్నులు గలవాడా! సత్యగుణములతో నొప్పు 
చర్చిత గలవాడా! లక్ష్మీ వల్లభా! సూర్హ మన్మథులతో తుల్యమైన చక్కని 
సౌందర్యముగల శరీర యుక్తుడా! పాపలతలకు కొడవలివైన పాశా! దుఃఖమను 
చీకటిలో నిదిరించు హృధయ కమలమునకు సూర్యుడా! సముద గర్వము 
నడ(చినవాండా! క్రీరామచం దా! 


rn] 


శ్రీ.స్త్రవరాజ పంచశతి 


(శ్రీవాగీశ్వరై$ నమః) 


శ్రీరంగ స్తవరాజము 


(శ్రీకరమై మహీజనవశీకర మై భువనై క సేవ్యమై 
_ప్రాకృతదివ్యమంగళసుపావనవిగహసు|పసాదమై 
(పాకటపుణ్యతీర్థ్ణవరభానురమై భవపారగ్యప్రభా 

వాకరమైన రంగపురి కంజలి సేసెద రంగనాయకా! 1 


తో॥ సంపత్‌కరమై |పపంచజనుల నందరిని వశపరచుకొనునదై లోక 
మున కెల్ల సేవించ దగిన డొకేఒకటియై _పకృతికి ఆతీతమైనదైన పవ్మితమైన 
దివ్యమంగళ విగహ సేవను (వసాదించునదియై _పసీద్దమైన (_శేష్టమైన పుణ్య 
తీర్భముగా భాసించునదియై సంసారసాగర పు తీరమును జేర్చు _వభావముగలదై న 
రంగపట్టణ మునకు దోయిలించెదను శ్రీరంగనాయకా | 


కా వేరీజలరూవతన్‌ విరజ భూఖండమ్మునం బారెం, దా 

నావై.కుంఠమె రంగమందిరమనోజ్ఞాకార మైచేరె, నీ 

నీవే యాపరవాసుదేవుండవునై నిత్యోత్సవం బేర్పడం 

గా విచ్చేయుట(గూరె, గారుడతురంగా! రంగనాథ పభో। 2 


తాః విరజానదియే కావేరీరూపమును ధరించి ఈ భూలోకములో |పవహీరి 
చినది. ఆ వైకుంఠమే మనోహరమైన రంగ మందిరమనే ఆకారముతో నిచట 
వచ్చి చేరినది. ఈనీవే ఆ పరవాసుదేవు(డవై నిత్యోత్సవం బేర్పడ(గా నిచటికి 
వచ్చుట నంభవించెగాదా ఓ గరుడవాహనా! రంగనాథ వభూ! 


Fra శ్రీ నవరాజి పంచశతి 


కా వేరీనది చుట్టు నెందు పరిఖాకార మ్ములంబోలు స సం 

భావింపందగు స ప్తసుందర దృడ పాకారనుళత్‌ (గాలెసం 

సేవింపం దమ గోపురాలయములై శ్రీదుర్లముల్‌ మీరె స్రీ 

దేజెరీం గొస్‌ విశ్వపాలకులుకాదే రంగరాడ్వల్లణా! క్ర 


తా॥ కావేశీనదీ కందకమువలె నీ కోటగోడ లను చుట్టియుండంగా సప్త 
[పాకారమ్ములే కోటగోడలుగా మీగోపురాలయములే రాజనివాసములగు కోటలుగా 
శ్రీలక్ష్మీదేవిని గూడి మీలే గ వి ఫాలీండదీ మహారాజుఅగ రంగరాడ్వల్లభులు 
కదా! 


సృష్టికి గారకుండవయి చూపిననే తు. 

వ్యష్టిగ నామరూపముల బాగుగ వీక్ష యొనర్చ పీలగున్‌ 

దృష్టికిం గానరాక భువి [దెళ్శాడి విత్తుల రూపరేఖలో 

వృష్టి యొకింత లేక యెటు పేర్కొన వీలగు రంగనాయకా! A 
తా॥ సీవీ సృష్టికి గారణరూప్పండవై చూపిననేకదా? వేరువేరుగా నామ 

రూపములతో చూచుటకీ సృష్టిలో పీలుపడును, అదెట్టనగా, దృష్టికి చూడ వీలు? 

గాక మట్టిలో మట్టిగా కలిసియున్న విత్తుల రూపములు వాని నామములు, వాన 


పడినగాని స్వరూపములు సంతరించుకొని మొలిచి పెరిగి ఇదిఇదియని నిర్ణ 
యింప వీలుకాదు శ్రీరంగనాయకా! 


ఇదమిత్సమ్మని ము క్తకంఠముగ మిమ్మేమిన్కు రూపించు మూ 
_ర్రిదమౌ పీచును టెంక క్రొబ్బరియు' నారేశంబుగా నైనటుల్‌ “ 
చిదచి త్తత్వవపుర్విశిష్ట విభవ క్రీ గూరు నదె ద్వైత సం 

పద నొప్పారు భవత్స్యరూపమని నే భావింతు న, ర్‌ 


తా॥ ఇది యిట్టని మీతత్వమును సంపూర్ణముగా మిమ్ముల వీ వేదము 
గూడ ఇదూపం పకక ర. నేను మ్మాతము పీంయ "వెంక కొబ్బరి మూడు కలిని 
నారికేశముగా మూ ర్రీబవించినట్టు మీరుగూడ జడచేతనములగు .(కృతిపురుషుల 
అంగములుగా+ | తత్వముల మూ(డింటి నేకతత్వముగా . నొనరించు 
కొని చిధచిత్తులతో(గూ డిన ఆదై ప్రతరూవులుగా. నున్నారసి భావించుచున్నా ను 
రంగనాథా! 


శ్రీరంగ స్తవరాజము 77 


విను తనగర్భమందు( (బసవించుచునే యభఖిలాండకోటి న 
త్యణువయి నూదిబెజ్జమున సంచితరీతి వసించి వెల్లున 

ట్లణువున కంటె నీవణువు వయ్యు మహత్తున కంటెనున్‌ మహ 
త్తనంగ6 (బకాళ మొందెదవు యా ర్తజనావన! రంగరాడ్యరా! 6 


తా; ఆకాశము తన గర్భములో అఖిల |బహ్మాండముల ,(వసవించి 
ధరించుచునే అత్యణు రూపము నొంది ఆ యాకాళమే సూది జెజ్జములో నొదిలి 
యొష్పారి నట్టు' సశ 'అణువునకం చె అణువుగా మహాత్తుకం చె: “మహత్తుగా [(వకా 
శమొందుచున్నావు. నీవే అర్హుల రక్షించు, రంగనాథ (వభో! 


పసుమతి( (బాణికిన్‌ విషయవాసనదాహ మదెంత. (గోలినన్‌ 
(బశమన మొందునే? నదులు బార మహార్ణవ, మింధనాదులన్‌ .” : 
మెసవం (గుశాను, వాత్మల నమేయత( గొంచు యముండు తృప్తితో 
మసల(గలారె? వాసనలు మానుట లెట్టులు? రంగరాడ్వరా! . 7 
తా॥ భూమిలో నీ | పాణికి విషయ వాసనల దాహ మది యెంత అనుభ 
వించినను తీరునది కాదు గదా! ఎన్ని నదులు పారుచు వచ్చి తనలో గలిసినను 
సము దమునకు, ఎన్ని క'దైలు వేసీనను అగ్ని హో తమునకు, ఎన్ని ఆత్మల 
నంత మొందించినను యమునకు తృప్తి యున్నదా? అనే ఈ వాసనలు తీరు 
| నెట్టు? రెంగనాథా! 


శ్రీయతమూ ర్తి! యాకొలిమి( జేరిచి బాగుగ కాచి తీయుచో 

దనల మారయ లోవల బైట నుండున 
ట్రాయఖిలాండకోటులకు నంతరమందున బాహిరమ్మునన్‌ _ 

మీ యునికిం గనుంగొనెద మేచకష్మిగహ! రంగనాయకా। 8 


తా॥ సంపత్కర మైన రూపముగల ఓ రంగనాథా! కమ్మ రివాని కొలిమిలో 
వేసీ బాగా ఎజ్జగా కాచి తీసిన ఇసు సుపముద్ధలో లోవల వెలుపల అంతట ఆగ్ని 
హో తము వ్యాపించి యుండునట్టు అఖిల (బహ్మాండముల లోవల వెలువలు మీ 
నివాసమును సర్వవ్యాపిగా నేను గు ర్రించుచున్నాను. ఓ నీలమేఘ శ్యామల 
మూ శ్రీ! రంగనాథ (ప్రభో! . 


78 శ్రీ స్తవరాజ పంచశతి 


చక్కెర నీటిలో. గలిసి సత్వరమే తన రూపె లేనియ 

ట్లాక్కెడ( దానద్భశ మయి యొప్పును నయ్యది వహ్నిత ప్పమై 
చక్కని రూపు. దాల్చునటు స్వామి! తిరోహితు(డై న నిన్ను తా 
మక్క_జమౌ తపస్సుల మహర్షులు కొంతురు రంగనాయకా! ర్ట 


తా॥ శర్కర నీళ్ళలో. గలిసిన తత్‌క్షణమే తన రూపమును గోలుపోయి 
అదృశ్యమయి యుండియు ఆగ్నిచే ఆ నీరు ఇగిరిపోవునట్టు త్రము చేసిన తిరిగి 
కనబడినట్టు అదృళ్యుండవైైన నిన్ను తపస్సనెడి అగ్నితో తాప పెట్ట రూప 
వంతునిగా మహర్షులు చూతురుకదా, రంగనాథా! . 


బాలిశులందునున్‌ సతము (ప్రాజ్జులలోవలె నుందు వీవు నో 
యేలిక! వారి పాపతతు లెప్పుడు నిన్ను స్పృశింపలేవు జ్యో 
త్నాళియు నాతపమ్ములును తామవి కర్టమరాళి దో(గ నం 
దాలు నశించునే? మలినమైచనునే? |పభు! రంగనాయకా! 10 


తా॥ రంగనాథా! నీవు మూర్భులగు పాపుల లోపల గూడ జ్ఞానులలో 
నున్నటులే యుందువు. కాని వారి పాపము లెన్నడు నిన్ను సృృశించలేవు, 
వెన్నెల, ఎండ వవ్మితమగు భూమిపై వ్యాపించిన ప్రే బురదంమీద గూడ వ్యాపించి 
నను ఆ వెన్నెలయైనను ఎండయైనను మలినము జెందుచున్నావా? ' 


పుట్టుకతోనె స్వార్థ మది పుట్టుక నొందెను నా యెడందలో 

నట్టులె మేనితో నదియు హాయిగ వృద్దిని జెందునెందు సీ 

పుట్టి వెరుంగు మేను జరవొంది క్షయింప(గ సాగ గాని మిన్‌ 
ముట్టంగ స్వార్థమో వెరిగిపోవుచునుండెను రంగనాయకా! . li 


తా॥ నేను పుట్టినప్పుడే నాలో స్వార్థముంగూడ పుట్టినది. దేహము పెరుగు 
చున్న కొలంది అదియు పెరుగుచున్నది. ముసలితనము రాగానే ఈ శరీరము 
తాను క్షీణించుచున్నది. కాని, స్వార్థము మ్మాతము దేహముతోపాటు ' క్షీణించక 
దినదినాభివృద్ధి జెందుచున్నది శ్రీరంగనాథ్మ పభో! 


శ్రీరంగ స్తవరా జము 79 


.వరునన్‌ వర్షము లేగుచున్న కొలందిన్‌ వాఃపూరకుల్యాస్పురత్‌ 

సరసీ జీవనముల్‌ |పశాంతగతి నిష్పంకమ్ములై సాగును 

ర్యరదె మామక జీవనాంచితగతుల్‌ వర్షమ్ము లెన్నేగినన్‌ 

బర(గున్‌ సంసృృతిపంక సంకరములై పద్మాక్ష! రంగేశ్వరా! {12 


తా॥ రంగనాథా! [క్రమముగా వర్షములు (వానలు వనుకంబట్టుచున్న 
కొలది నీతితో నిండిన కాలువల చెరువుల “నదులలో నున్న జీవనములు (నీళ్ళు) 
పకాంతముగా తమలో నున్న పంకము (బురదను లేకుండా చేసికొని వరికుభ 
ముగా (పవహించుచున్నవి. కాని వర్షములు (వత్సరములు) నాకెన్నేగినను నా 
జీవనములో ఆనగా (బదుకులో సంసార వపంకము (పాపము) ఎక్కువ కలిసి 
సంకరమైపోవుచున్నది _ ఎట్టు? 


వటదళశాయి! బాలకుండవై యొక నీలగ నేల గీత ల 

స్ఫుటగతి గీసి మల్ప నవి చోద్యముగాగ ఘుణాక్షర |క్రియన్‌ 
పటములు గాంగ మానుదుటి భాగ్యపు [వాతలు గాంగ విశ్వపున్‌ 
బటుదర సృష్టి వృద్ధి లయ భాగములై మను రంగరాడ్వరా! 18 


తా॥ ఓ వటషృతళాయీ! రంగనాథా! నీవు బాలకుండవై విలాసముగా 
పుల్ల తీసికొని నేలపై గీతలు అడ్డదిడ్డముగా గీయుచు ఆడుకొనుటలో ఆ గీత 
లలో ఘుణాక్షరన్యాయముగా మా నుదుటి, _వాతలు రూపుదిద్దుకొనుచుండు టే 
కాక ఈ విశ్వపు సృష్టి స్థితి లయములుగా oa మారుచున్న వి అనందోంచను. 


ఆరయః _దివర్గసాఖ్యముల కాత్మశరీరములన్‌ వ్యయించ (గా 

దొరకొని వంటక ైలకు (ధుంచితి కల్పతరు.పకాండమున్‌ 

మరియొక జన్మ(బొంది తమమందిరమున్‌ దరియంగ వత్తు నం 

_చర సెద నప్ట మానవత నందుట తథ్యమె? రంగరాడ్యరా! i4 
తా॥ నిజము విచారించిన నేను ధర్మార్థకామములనేెడి (తివర్షసౌఖ్యము 

కొజకై. నా శరీరము నంతయు ఆత్మశక్తి నంతయు వ్యయపరచుకొంటిని. 

ఇది వంటక మైల కొఅకై . కల్పతరుకాండమును (ఇద్ధలుగా కొట్టినట్టులున్నది. 

. చుర్తొక. మూనవజన్మలో భగవంతుని _ చేరు మార్గమునకై |శమింత మనుకొన్గినచో 

వచ్చెడి. జన్మయది తాను తప్పకుండా మానవజన్మయే యనుట లేమి నిశ్చయము 

శ్రీరంగనాథా! 


80 శ్రీ ప పంచశతి 


బంగరు మీ చర్మిత్రమున భాసిలు సద్దుణ రత్నరాస్తులో 

నింగి వెలుంగు తారకలు నే మ లేను వాని, సన్స్‌ 
మంగళమూ ర్తి! మీ చెడుగుణమ్ములు లెక్క_కు నందవెందు లె 
క్కంగొన నొక్కటేనియును గన్సడకుండుట రంగరాడ్యరా! 15 


తొ॥ రంగనాథా! మీ చర్మిత మనెడి బంగారములో మీ సద్దుణములను 
'రత్నదానులు షొడింగినట్టున్నవి.. అవి ఆకాశములో. తారకల వలె. క బెట్ట 
-రానన్నిగా నున్నవి. ఓ మంగళమూ ర్రి! అమే మీ 'చెడ్డగుణములు ' శ 
లెక్కకు ఆందరానట్టున్నవి. ఒక్కటి కూడా చెడుగుణము ల ఇక 
లెక్క పెట్టుట లెట్టు? 


మరణము. జెందు వ్యక్తి చనె మమ్ముల వీడి యటంచు నేడ్ఫురీ ' 
నరులిల, నాత్మ యెందు నవినాశికదా! తను వెండు మార్ప్చునుం 
బొరయును గాని నాశమును బొందు నెటుల్‌ ఘట మద్ది భిన్న మై, 
వరుసగ మట్టియై వరలు వందుర నేటికి? రంగరాడ్యరా! 16 


తా॥ ఒక వ్యక్తి మమ్ముల వీడి పోయి చనిపోయినాండని యేడ్చెదరు, 
ఈ మానవులెంత కుల ఆత్మ తాను వినాశ మొందునది కాదు. శరీరము 
మార్పు( జెందక తప్పునది కాదు. ఇక నాశము జెందుటెట్టు? ఒక్‌ కుండ పగిలి 
ముక్క-లై (క్రమముగా ఇంకను చిన్న ముక్కలై తుదకు మట్టియై మట్టిలోనే 
ఉంటుంది, ఆ పదార్థము నాశమైనదని ఏడు పెందులకు? 


దాసు(డ నౌచు నేను తమ దాపున నున్ననె వెల్లు(గాదె, స 

ర్వేశ! భవత్‌ పభుత్వపరివి స్పృతమౌ విభవమ్ము సొమ్ము నై 

మీ సరసన్‌ వసించెద నమేయ|వభావ। త్యజింతువెట్టు? నన్‌ 

వూసలతోనె నూత మది పొల్చు సజమ్మయి రంగనాయకా। 17 
తా॥ ఓ రంగనాథా! నేను మీదాసు(డనై. మీవద్ద నున్న నేకదా, మీపభుత్వ 

వై భవము మరింత విశ్తరించి వెల్లును? కావున నేను మీ సొమ్మునై:. మీవడ్డనే 


"యుండెదను. నన్నెట్లు పారవేసి కొనెదరు? నావంటి - వూసలెన్నో దారమువగు' 
"నీతో (గుచ్చుబడిననేకదా, నీవనెడి దారము తాను వోరత్వమును బొందునది, 


శ్రీరంగ స్తవరాజము 81 


అవనిన్‌ విత్తు నొకండు విత్త నది వేలై వెన్ను నంటున్‌ వెనన్‌ 
దవులం బొప్ప(గ( బుణ్యపాపకృతు లీదానుం డొనర్చన్‌ దమిన్‌ 
వ్యవసాయాత్మకకర్మసంగ మిడి మత్‌ పారబ్దమై యంతటన్‌ 
భవబంధ మ్మిడి వెన్నునంటి కుడుపున్‌ నన్న ప్రై రంగేశ్వరా! 18 
తా॥ ఓక విత్తును విత్తిన అది వెన్నువేసి వేల విత్తులై యొప్పారును. అ్రే 
ఈ దాసుండు అనేక జన్మల  సంబతదముతోం జేసిన పుణ్యపాప కార్యములు వ్యవే 
సాయములో నాటిన విత్తు వెన్నునంటి వేల విత్తులైనట్టి కర్మ సంగముతో నున్న 
నా పుణ్య పాపములును ఒకటికి వేలై వెన్ను వు నంటి పాసి పోనివై నన్న 
నుభవింపం జేయునుగదా, రంగనాథా! 
కర్మకు సీవలిప్తుండవు, కర్మలు జన్మలు నీవి దివ్యముల్‌ 
కర్మకు నేను బద్ధుండను కన్గొన నొక్క_ట నేయి జిడ్డు తా 
జర్మము నంట తౌడు నిడి చక్కగ శుభ మొనర్చనౌను py 
శర్మద।! జివ్వానై కుడువ సబ్బున రుద్దు పనేల? రంగరాట్‌! 19 
తా॥ రంగనాథా! నీవు కర్మకు అంటనివాండవు. నీ కర్మలు మరియు 
జన్మలు విలక్షణమైనవి. నేను కర్మ బద్ధుండను. నేయి జిడ్డు చేతుల నంటును. 
ఆ చేయిని తౌడు సున్నిపిండి వేసి కడుగుకొననగును. రుచి సుఖమునిడు 
జిహ్వ-పై నేయివడిన అది తినిన ఆ జిహ్వను సబ్బుతో తొడుతో వ్యభమొనర్చు 
అవసరము లేదుగదా! 
నన్ను ననన్యచింత(గొని నమ్మి భజించిన వాని నేను నా 
కన్నుల( గన్నువెట్టికొని కాచుచునుందును రేబవళ్ళు నం 
చన్నవి విన్మరించితివ యమ్మను నమ్మి నచంటి బిడ్డనే 
నన్నెము పున్నెముం దెలియ నన్నెటు (బోతువొ 'రంగాడ్వరా! 20 
తా॥ ఆనన్య భక్తితో నన్ను నమ్మి సర్వదా నన్ను భజించు వానిని నేను 
కన్నులలో కన్ను పెట్టుకొని రేంబవళ్ళు కాపాడుచుందునని గీతలో నీ వన్నమాట 
మరచితివా, రంగనాథా! నేను నీవు తల్లివని నిన్ను నమ్ముకొని యుష్ను చంటి 
బిడ్డను అన్నెము పున్నెము తెలియని వానిని నన్ను నీ వెట్టు సంరక్షించెదవో? 
తెలియరాకున్నది. 
SSP.6 


నాలుగునాళ్ళ జీవితము నా (ప్రభు కర్పణ సేతు నంచు నం 

దా లొలుకన్‌ మనోజ్ఞగతి నవ్వుచు నాత్మసమర్చణార్థులౌ 
పూలయెడంద మీదు పదపూజకె వాసన లొప్ప నామనం 

బేల వెలార్చు తుచ్చవిషయేం దియవాసన రంగరాడ్యరా! 91 


తా॥ నాలుగు రోజులుండి పోయే నా జీవితమును నా ప్రభువైన భగవా 
నుని కర్పింతునని అందముగా నవ్వుచు ఆత్మ సమర్పణము జేయుటకు వచ్చు 
పూల హృదయాలలో మీ పాద పూజ జేయు వాసనలే ఆ నువాసనలుగా నొప్పారు 
చున్నవి. కాని నా మన న్నను పుష్ప మేటికో తుచ్చములైన విషయ వాసనల 
విరంజిమ్ము చుండును, రంగనాథస్వామీ! 
[(శమపడి లక్ష్య మంట విసరన్‌ వడి నిల్వక పర్వులెత్తి, హు 
స్త్రమునకు నందకుండ 6 జను చంచలకందుక మీమన మ్మనన్‌ 
జెమరుచు చేతి |వాతవలె చెప్పిన దప్పుడె విస్మరించు చుం 
డు మతియు వీని నమ్ముట లెటుల్‌ దయంజూడవె రంగరాడ్వరా! 22 


తా॥ |శమచేసీ లక్యమునకు తాకునట్టు విసరినను అచట నిల్వక పరు 
గులు పారుచు చేతికందకుండు చంచలముగా పోవు చెండు నా మనస్సు. ఇంక 
చెమట పెట్టు చేత్మివాత వలె ముందు (వాయుచు పోగా వెనుక నుండి చమటలతో 
చెరుపుచు వచ్చునట్లు చెప్పిన జ్ఞానము నప్పుడే మరచు నా బుద్ది స్వామీ! వీని 
నమ్ముట లెటులు? దయ నాపై | పసరింపంజేయవే రంగనాథా! 
శనక పక్నినై యెగసి సీకడకుం బరతెంచ నెంచినన్‌ 
దానది నీవికుంఠభువిదర్శన మబ్బునె నేను మీనమై 
కానగ వత్తు నిన్ననినం గన్సడు నెట్టులు కీరవార్థియన్‌ 
నే నిను గాంచ రంగప్పురి నిల్చితె తృప రంగరాడ్వరా! 28 


తా॥ నేనొక పక్షినై యెగసి నీ వద్దకు రాందలంచు కొన్నను తానా 
వైకుంఠ లోకము దర్శనము దొరుకునా? నేనాక చేవనై నిన్ను చూచుటకు 
పయనించి వత్తమన్న ఆ పాల సముదమైనను కనబడునా? స్వామీ! రంగనాథ 


(భూ! నేను నిన్ను దర్శించుకొన సులభముగా వీలువడునని తలంచి రంగ 
సరీలో నిల్చిపోయితివా, తండ్రి! 


శ్రీరంగ న్రవరాజము §3 


విత్తము తోడ గెల్బుటకు వీలెడి నిన్ను రమాధినాథునిన్‌ 

సత్తను జూపి గెల్తుమన(జాలుదుమే నిను విశ్యపాలు వి 

ద్యత్తు వెలార్చి గెల్బుట లబద్ధము నిన్‌ బరతత్వరూపునిన్‌ 

బత్తి ననన్యముం గన నవశ్యము వశ్యు(డ వీవు రంగరాట్‌! 24 
తా లక్ష్మీ నాథు(డవగు నిన్ను వి త్రముతో గెలువ తరమా? బలముతో 

నిను గెలుతుమనిన విశ్వామంతటికి దొరవగు నిన్ను గెలుచుటలు కల్ల. విద్యావిజ్ఞాన 

ముల జూపి నిన్ను గొల్లమనిన పరతత్యన్యరూపుని నిన్ను వేదములే చెప్పలేవు. 

నేనెంత? ఆర్థబలముతో ఆంగబలముతో విద్యాబలముతో నిన్ను ఎన్నడును 

గెల్యలేము. అనన్యభ కి కికే సీవు తప్పక వశుండ వగుదువు, శ్రీరంగనాథా! 


భిన్నమతాల జాతులకు భేద మెటున్నను నిర్గుణుండుగా 
నెన్న పరాత్సరుం డొకండ, యెప్పుడు తా సగుణత్య మొందుచో 
భిన్నవిభిన్నరూపముల వెల్లును; పక్షుల రంగులేవి యే 
నెన్నంగ గుడ్డరూ పాక జె, ఏర్పడు పిల్చలు వేర రంగరాట్‌! 25 
తా॥ వివిధ విజఖేదాలు గల జాతులు మతాలు ఏవి ఎట్టున్నను నిర్గుణ 
రూపముతో నున్న దేవుడవై తే అందరికి నీవొక్క_డివే. సగుణరూపముతో దర్శేస 
మిమ్మ దలచిన అనేకరూపాలుగా సాక్కాత్కరించెదవు (గుడ్డరూపము( 
జూచిన రూపములేక అన్ని (గుడ్డరూ పొక్క టే, రూపములున్న పక్షుల రూపులు 
భిన్నముకదా! శ్ర సీరంగనాథా! | 
చక్కదనాల మో మెద విశాలము, జానువు లంటు వాహువుట్‌ 
చెక్కిన శిల్పమ టొడలు చేరెడు చేరెడు కండు నవ్వినన్‌ 
౧ (op 
చుక్కల నీను వల్వరున సొంపులు వంపులు దీరు ముక్కు, మీ 
కెక్కడ దృష్టి సోకునొ యొకించుక గాంచిన రంగరాడ్యరా! 96 
తా॥ చక్కదనములన్ని ఓక్క. దిక్కునకు వచ్చినట్లున్న సీ ముఖము, 
మోకాలు వరకు [వేలాడు దీర్భ బాహువులు, చెక్కి చేసిన శిల విగ హమువంటి 
ఒడు పైన దేహము, చేరలంత కండ్లు, నవ్వినపుడు చుక్కల చేరువలె కనబడు 
పలువరుస, సొంపులు బయల్పడు నట్టుగా వంపులు దీరియున్న నీముక్కు--ఇట్లు 
వర్జిస్తూ కనురెప్ప వాల్చక మిమ్ము చూచిన మా దృష్టి సీకు సోకునేమో స్వామీ! 
రంగనాథా! 


84 శీ స్తవరాజ పంచళతీ 


శ్రీరాజిల్లు లసద్భుజాంతరతటిన్‌ జెల్వారు శ్రీకౌన్తుభా 

కారంబుల్‌ గన పూర్వశై లతటసాకాద్భూతబాలార్కశో 

భార క్రిం గలింగించు దాసనయనాబ్ద శ్రీ వికాన పభా 

పూరంబుల్‌ (ప్రవహింప నాదు కయిమోడ్సుల్‌ రంగనాథ|పభో! 217 
తా॥ లక్ష్మీదేవితో నొప్పు సుందర వక్షస్థలము ఒప్పారు నీ కౌన్తుభమణిని 

గాంచిన తూర్పు దిశలో సాకాతృ_రించిన బాలసూర్యుని ర క్తిమను గలిగించు టే 

కాక దర్శించు దాసుల నేతకమలముల వికసింపంజేయు కళలను (వవహింపం 

జేయుచున్నది, అట్టి నీ వక్షస్థలమునకు నాకేల్మోడ్చు లర్పింతు రంగనాథా! 


తిలకమదమ్ము |కొంజెమరు తేమ నొకించుక జాణ దానితో 
నలికమునందు ముంగురులు నట్టిటు దాంగురుమూంతలాడ. గుం 
డలమణికాంతి గండముల నాట్య మొనర్చుచు సుస్మిత ద్యుతిన్‌ 
వలపుల, గూడ గన్దావ కృపాల్దిని వీడుచు నాడు రంగరాట్‌! 28 
తా॥ తిలకముగా సవరించిన కస్తురిచుక్క. చిరుచెమటల తడికి ఒకింత 
శార(గా ఆ ఫాలతలముపై ముంగురులు అట్టిటు (వాలి డాంగురుమూంతలాడ(గా, 
కుండలముల మణికాంతి చెక్కు-ల-పె నాట్యమాడుచు చిరునవ్వు లాలికించు 
వలపుల [గుమ్మ రెంపయగా నీ కనుదోయి దయాసమ్ముదములో ఈ(దాడుచున్న వి 
రంగనాథా! 
చక్షుకోతవిభుండు తావకవపుస్సౌందర్యసారామృతం 
బశ్షీణంబగు కాంక్ష హెచ్చ ద్విసహ్న సాక్షి పభాలోకనన్‌ 
నిశ్నేపంబటు (గోలి తృ ప్రిందనర న్నేనంచు వేమోములన్‌ 
వీక్షింపం జనుదెంచు భక్తజనుల న్వేరీతు లూరించెడిన్‌. 29 
తా॥ ఆదిశేవృండు నీ శరీర సౌందర్యసుధలను తరుగని కోరికతో రండు 
వేల కంటి చూపులతో పెన్నిధిని వలె [గోలుచు ఎన్నటికిని నాకు తృప్తి 
కలుగుచు లేదని వేయిమోములతో, నిన్ను వీక్షింప వచ్చిన భక్తులను వేయిరీకుల 
ఉళరించుచున్న ట్లగపడు రంగనాథా! అనంతకాలమునుండి ఆనంతుండు నిన్ను 
దర్శెంచుచు తృ ప్రినాందండే? ఇటే దర్పంచిపోవు మా భగవదనుభవమెంత 
ప్రభూ! 


శ్రీర ంగ స్తవరాజము 85 


ఉదరదయామృతో దధి మహోర్మికలై వశులొప్ప వానివై 

ముదమగు తారహారముల ముద్దగు నుర్వులు పర్వులెత్త సొం 

పుం దనరు నుళ్ళరూ పమరు పొక్కిలితో నయనాబ్దిజీవన 

ప్రదమయి యుంట దాని నెడంబాయవు దృక్కు_లు, రంగరాడ్వరా! ల్‌ 


తా॥ ఉదరమనెడి దయాసము[దములో అలలై వళులొవ్నయగా వానిపె 
ఆడుచుండు ముత్యాలహారములో అలలపై తెల్లని నురువులై ముద్దుగా వర్విడు 
చుండగా చక్కని పొక్కిలి (బొడ్డు) సుడివలె కనబడ(గా భక్తుల కన్నులనెడి 
కమలములకు జీవనముల (కమలముల రకించ(దగిన సీరు) నొసంగునద్దై. 
యుండుట నా చూపులు నిన్నెడంాయ! జాలవు రంగనాథా! 
హ_స్థివిపన్నివార! కరియట్టులె నే భవసాగ రమ్మునన్‌ 
నిస్తులమో హదాహమున నీచమమత్వజల్మగహ్మగసన్‌ 
మస్తకయు క్రి జ్ఞానలవమ్మాతవిహీనుండనై చరింతునే 
హస్తయుగమ్ము నెత్తి బహుశార్తినివేడెద, రంగరాడ్యరా! 31 
తా॥ ఏనుగు ఆవదను నివారింపజేసినవాండా! ఓ శ్రీరంగా నేను గూడ 
ఏనుగు వలెనే సంసారమనెడి సరస్సులో తులలేని మోహమను దప్పితో మమత 
యనెడి మొసలిచే తలబట్టి యీడ్వ(బడిన వాండ నగుట వివేకములేనివా(డ వై 
చరించుచున్నాను. నా రెండుచేతుల నీకు నమస్కరించు చున్నాను. ఆ ర్తితో వేడు 
కొనుచున్నాను రక్షింపుము రంగరాజా! 
సౌందర్యార్గవదుగ్గమున్‌ స్మరసుమాస్త్రవాతముల్‌ బిట్టు నా 
నందో[బహ్మ యటన్న నాద మొలయన్‌ (దచ్చన్‌ భవద్‌రూపపా 
(తం దీపించు సుధాభిధాననవనీతస్ని గ రాకాళశిన్‌ 
కందోయిం గల తారకల్‌ వలచె నే గాదందునా? రంగరాట్‌! 82 
తా॥ సౌందర్భసము[ద మనెడి పాలను మన్మథుని బాణము లనెడి కవ్వము 
“ఆనంధో బహ్మ” అనెడి నాదమ్ము చుట్టగా తరచి కీసిన వన్నెరూపప్మాతలో 
(పకాశించ6గా సీ వదనచందుని నా కన్నులనెడి తారకలు వలచి వచ్చి దరింజేరి 
హోజాలకున్నవి. చందుని తారకలు (కంటిపాపలు) వలచుట సహజము. నేను 
కాదను బెట్టు |భూ. శ్రీరంగనాథా! 


86 శ్రీ స్తవరాజ పంచకశశి 


మోహనరూప కల్పలత మొగ్గలు పూవులు విచ్చ రూపుతో 

స్నేహ మొనర్చు గ్యాతరమ శిల్పకళాంబుధి |దచ్చ వారిజో 
ద్యాహకనుస్మి తాననము దర్పకునై నను చిన్నబుచ్చ, ది 

గ్యాహినులం దపాంగతతి కై రవమాలలం గూర్చు రంగరాట్‌! లికి 


తా॥ మోహనకరమగు రూపమనెడి కల్పలత మొగ్గలు పూవులు విచ్చి 
నట్టు న్నిగ్గతను శోభలతో శరీరము శిల్పకళాసము[దమును తరచి తీసిన సార 
మట్టుండ?గా కమలము వికసించి నట్టున్న చిరునవ్వుతో. గూడు మొగము 
మన్మథుని వంచన 'సేయంగా దిక్కులలో చూపుల శోభలు కలువపూల 
మాలలు! (గుచ్చినట్టు పంక్తులు దీర్చుచుండ(గా నొప్పు ఓ చక్కని రంగనాథ 
స్వామీ! 


సౌందర్యావని కెల్ల మారజనకస్థామ్ము న పొట్టం దా 

నం దూగాడెడి హారహీరమణిసంతాన మ్మజాండోత్కరా 

లం దీపించు నుడుచ్చటాన్విత విసీలవో్యమసీమాకృతిన్‌ 

గందోయిం గనిపించె విశ్యసృజునిం గన్నయ్య రంగేశ్వరా! 84 


తా॥ నీ పొట్ట సౌందర్య ప్రపంచమునకు సీమాభూమి, మన్మథుడు పుట్టిన 
చోటు దాగపై_ దూగాడు హారములలోని వుజవై డూర్యాదికరత్న ములు 
(బహ్మాండములపై నల్లని యాకాశములో తారకల సమూహము _వకాశించు 


చున్నట్టు కందోయికి కనిపించుచున్నవి. _బహ్మదేవునే నీ పొట్ట తాను కన్నది 
కదా, రంగనాథా! 


దరణిన్‌ దార సుతాలయార్థఘనతా[దవ్యమ్ముల న్నమ్ముచున్‌ 

పరసౌఖ్యంబులె లేవటంచు మమతన్‌ బాధం బడున్‌ మూఢు6డే 
సరణిం దాను స్తనంధయుండు జననీ స్తన్యమ్ములం (గోలుచున్‌ 

మరి వేరొండు పయోధర మ్మలరుటన్‌ భావించండో రంగరాట్‌! శీరి 


తా॥ పపంచములోని భార్యాబిడ్డలను గొప్పదనమును ధనములను 
నమ్ముకొని పరలోకసుఖములే లేవనుచు మమతతో వివేకహీను(డై బాధపడును. 
ఈ జీవుడు ఒక చంటిలోని తల్లిపాలను (గోలుచు రెండవ్యవక్క- పయోధరము 
వేరొకటి కలందని చంటిపాప భావించకున్న ట్లు ఉండును గదా, రంగనాథా! 


శ్రీరంగ స్త్రవరాజము ర్‌ 


ఆరయ నుదుంబరావనిరుహమ్మవు నీవ విరాట్స్వరూప! యా 
తరుఫలరాజి విశ్వముఖదర్శితదీవ్యదజాండకోటి, త 

త్పలవరిదీ ప్త కీటక వితానమె |పాణిచయమ్ము పూయకే 

యలరు ఫలా ప్రి పి సనీతలంచి నంతనె రూపిలు సృష్టి రంగరాట్‌ 1 86 


తా॥ నీవొక మేడిచెట్టు వు, ఓ విరాట్స్యరూపా! ఆ చెట్టు ఫలములే సకల 
(బహ్మాండములు. ఇ ఫలములలో దీపించు కీటక సమూహమే ఆ _బహ్మాండముల 
వెలుగుచుండు |పాణికోటి. పూయకుండనే కాచెడి కాయలు సంకల్పంతోనే 
నిర్మింపంబడు |బహ్మాండములై రూపొందినవి రంగనాథ స్వామీ! 


జాయాప్పు తమమత్యబంధ మిడు సీసంసారము న్నమ్మువా( 

డో యెందున్‌ (శమలొందు దీనుండగు( దానోడుం |బపంచాజిలో 

సీ యం[ఘిద్య్వయ మ్మాశయించు నెడలన్‌ దీనుండు దీరుండగున్‌ 
శేయోాదాయక మౌ పరార్థసుఖముల్‌ చెందున్‌ సదా రంగరాట్‌! తి? 


తా॥ భార్యా ప్యుకతులపైన గల మమతతో తనను గట్టివేయు ఈ సంసా 
రమును నమ్ముకొని యుండువా(డెప్పుడు కష్టముల పాలై. |పాపంచిక యుద్ద 
ముటో దీనుండై తానోడి పోవును. నీ పదయుగము న్మాశయించిన వాండో దీను+ 
డై నను ధీరుండగును. (శేయస్సును PE పరలోక సుఖముల జెందును 
శ్రీరంగ నాథా! 


చదువదియో పరార్థసుఖసొధము( జేర్ప్చంగ బోధ సేయుచున్‌ 

విధి సదసద్వి వేకముల వేమరు( జెప్పుచు దారి జూపినన్‌ 

చదివియు దాని నాచరణ సల్పని పండితుండన్న చేతిలో 

సదమలదీప ముండి పృధ సల్పెడి యంధు(డు, రంగరాడ్యరా! 88 


తో॥ పారమార్థిక సుఖ సౌధమునకు దారి చూపించుచు సదసద్వివేకముల 
విధిగా బోధించునదే చదువు. ఆ చదువులు చదివి దానిలోని ధర్మముల నాచర 
ణలో పెట్టంజాలని పండితుండన్ననో చేతిలో దీపము! బట్టుకొనిపోవు అంధుండు 
గదా, రంగనాథా పళూ! ఆ దీప మది ఇతరులకు అవసర వడునదే కాని తనకై 


యవసరపడదు గదా! 


88 ఢీ స్తవరాజ వేంచకశశి 


అర్థమునెంత( గూర్చినను నజ్జుండ నై తిని జన్మ స్వార్థతన్‌ 
వ్యర్థముగా గతించె( బర మార్థము నుంత గడింవ దేహమే 
సార్ధకమయ్యె మోరభవసాగర మీదంగ6 నావ జిక్కె వే 
దార్జములేమొ తెల్సినటు శాంతి లభించెను రంగరాడ్వరా! 39 

తా॥ అర్థమును (ధన్రమును) ఎంత. గూర్చినను జన్మ సార్గకము(గాక 
వ్యర్థముగా గతించెను. వరమార్థమును కొంచెమేని గడించినచో జన్మ సార్థక మైన 
దయ్యెను. సంసారసాగరము నీందయుటకు ఓడ చిక్కె.ను. వేదార్థము లేవో తెలిసి 
నట్టు మనస్సుకు శాంతి లభించెను రంగనాథా! 


ఇనుకను చక్కె_రం గనంగ నేకవిధమ్మునం గానిపించు నా 

యిసుక జలమ్ములం గరుంగ దేండ్డకొలందిగ నాని పొత్తు తా 
పౌొసంగిన యంత నీరమయి పోవును చక్కర మానవాళిరూ 

పసమత నుండనేమి? హరిభ క్రిరతుల్‌ స్థితులయ్య! రంగరాట్‌! (0 


తా॥ ఇసుకను శర్కురను చూచినచో రెండును ఒకే విధముగా గనిపిం 
చును. ఆ యిసుక 'మాతము నీటిలో నేండ్దకొలందిగా నున్నను కరుగక అళ్లే 
యుండెను. శక్కర మ్మాతము నీటితో పొత్తుగలసి నంతనే కరంగిపోయి నీళ్ళు 
అయిపోయెను. రూపము లందరివియును మనుజులవే. అందు హరిభ క్రిలో కరిగి 
పోయెడివారు మధురమగు చక్కెరవంటివారు రంగనాథా! 


ఫలమది కుళ్ళిపోయి తన (పక్కల [పక్కల నున్న బుట్టలో 

పల(గల వండ నెల్ల సహవానగుణా ప్రిని కుళ్ళంజేసిన 

ట్టిలసయి నను నట్టులె నిహినగుణంబుల. దెళ్ళ నాదు మి 

తుల పతితాత్ములం సలిపి రూపరజేసితి రంగరాడ్యరా! 41 


తా। ఫల మొకటి తాను కుళ్లిపోయి బుట్టలో తన (వక్కప్రక్కల 
నున్న 'వండ్ల నన్నిటిని సాహచర్యగుణముతో కుళ్ళ జేసినళ్చీ (పపంచముతో నేను 
గూడ చెడుగుణములతో. నళించుచు నా మ్మితులను గూడా పతితులను కేన్‌ 
నశింప(జేసినాను రంగనాథ, వభూ! 


శ్రీరంగ స్తవరాజము ర్‌ం 


ఉన్నతమౌ మహాపదవి నుండి యిదే యొక స్వర్గ సీమ యం 

చెన్నగ నేనె యందలి మహేంచుండ నంచు. దలంచుచుంటి నా 
యున్నత పర Ae దలనొకె_డ వీడు శిరోజముం బలెన్‌ 

నన్నెవ రడ్లరైెరి యవినాశపదమ్మిడ. గొల్లు రంగరాట్‌! 42 


తా॥ ఉన్నత పదవిలో నుండి ఆదే ఒక స్వర్గమని భావించుచు ఆందలి 
మహేం్యదుండ నేనేనని విజ్ఞపీ(గు చుంటిని ప్రభూ! ఆ ఉన్నత పీఠము విడిపోయి 
నప్పు తలనుండి విడిపోయిన వెండుకవలె జూచి నన్నెవరుసు అడుగరైరి. 
అందులకే నీదగు నశించని పదమును నాకిమ్ము శ్రీరంగా! 


తరుణికి నాథువై నటులె తల్చికి బుతునివైనె చిత్త మె 

ప్టిరవుగ నుండియున్‌ వరుస నెల్ల పనుల్‌ పొనరింతు రెట్టులో 

సరసిజనాభ! నాకటులె స్వాంతము నీపయినుంచి సంసృతిన్‌ 

నెర వెడి శక్తిం గల్ల బొరి నీ పదభ క్రి నొసంగు రంగరాట్‌! 48 
తా యువతికి తన నాథునిపె మనస్సుండియును, తల్లికి దన చిట్టి బిడ్డ 

"పైనే ఎప్పుడును చి త్తముండియు _కమముగా ఇంటి పనులెల్ట చేసికొనుచు నెట్టుం 

దురో అవే ఓ కమలనాభా! నా మనస్సును గూడా సదా సీపై నుంచి సంసార 

కార్యక తువుల నిర్వహించెడి సీ పదభ క్రి నిమ్ము. 


కర్మ మొనర్చు పట్ట నిను గాంచమి నేనదికారి నంచు నా 

ధర్మము వీడి దుఃఖిలితి దాసుండ నంచు. దలంతు నిష్ట ను 

మర్మ మెరింగి నిన్‌ దెలిసి మత్సరమున్‌ విడి సౌఖ్య మందితిన్‌ . 
నిర్మమతన్‌ గదా జగతి నిర్మలము క్తి ఘటించు రంగరాట్‌! 4&4 


తా॥ కర్మలు చేయునప్పుడు నిన్ను తెలియక నేనే అధికారినని ధర్మ 
రహితుండనై దుఃఖించితిని. ఇపుడు నీకు దాసుడ ననెడి మర్మమును దెలిసికొని 
నీ గొప్పతనమును గు ర్తెకఠింగి మమతల వీడి మాత్సర్యమును బోనాడి క ర్తవు 
నీవే కర్మాధికారము నీదే యనుకొని నిర్దిప్పండనై సుఖముగా నుంటిని ఈ 
నిర్మమత్వమేకదా ముక్తి ఘటింప( జేయునది ఓ రంగనాథా! 


90 శ్రీ స్తవరాజ వంచశతి 


కర్ణములందు. |బాకృతికగాధల నూరక నూరిపోయు నా 
దుర్ణయశాలురం గలిసి దుస్తరబద్ధుడ నై నళించితిన్‌ 

కర్లుడు శల్యు సారథినిగా. గొని యాత్మవినష్టి నొందె న్లో 
పూర్ణమహత్వ! నిన్‌ సఖుని బొంది నరుండు తరించె రంగరాట్‌! 45 


తాః కర్ణములలో ఊరక |పాకృతవిషయములనే నూరిపోయు నీతి 
బాహ్యుల వెలిమిచేత బద్దుండనై సకించితిని. కర్ణు(డు శల్యుని సారథిగా. 
జేసికొని ఆత్మనాశము నొందినట్టు నిన్ను సఖునిగా6 జేసికొని శరుండు తాను 
తరించెనుగదా రంగనాథా! 


ఒక్కె.డ సర్యజీవతతి నున్నది నీవె యటంచు గొల్పునీ 

చొక్కుపు భక్తు. డాపదల (సుక్కియు శీలము వీడకుంట తా 
నెక్కువ వాసి కెక్కు మెజు(గెక్కు_ను గాదె పసిండిగిండి మేల్‌ 
చెక్క_డ మొంద పోగరల చెక్కుల నొక్కు. అెనంగి రంగరాట్‌! 46 


తొ; సీ వొక్క_(డవే సకలజీవులలో నున్న వాడ వని నిను గొల్బు 
చుండు నీ భక్తుం డాపదలలో చిక్కి యు శీలము ఏీడనివాడై వన్నెవాసీం గాంచి 
కీర్తి కెక్కును. పసిడి భృంగారము చక్కని చెక్కడము నొంద పోగరలతో. 
నొక్కంబడి చెక్కు బడుట సనహజమేకదా రంగనాథా! 


భవహరమౌ త్వదీయమృదుపాదసమ్మాశయణం బొనర్చియే 

నవధియె లేని సంసృతిమహాబ్ది తరింపయగ జంక నేలరా? 

సువిబుధ సేవ్యవిష్టుపదసుందర సీమ. జరించు పక్షికిన్‌ 

మివులు మహాబ్దిదా(ట భయమే? వరదాయక। రంగనాయకా! 47 


తా॥ పాపహరమైన నీ పాదముల నా|శయించినవా(డు అవధిలేని సంసార 
సాగరమును దాయుటకు భయము జెందనేల? దేవతలచే చేవింపండు రంగ 
నాయకా! విష్ణువద(ఆకాశృసీమలలో( జరించు పక్షికి సమ్ముదము దాంటుటతై' 
భయమెందులకు? ఓ వరదాతా! రంగనాథా! 


శ్రీరంగ స్తవరాజము 91 


సరసిజనాభ! మాయ, యమనంయుతు నన్ను స్పృశించు( గాని నీ 
దరి. బరతెంచి నిన్నొకటం దాకంగ నేకరణిన్‌ సమర్థమౌ! 

ఖరకరు కాంతిసంతతుల( గప్పి యదృ్భశ్య మొనర్చు మేఘ మా 
తరణి వదీ ప్తిబింబమును దాం;కంగతాలున? రంగనాయకా! శీర 


తా॥ రంగనాథా! పాపములతో కూడుకొనిన నన్ను మాయ తాను స్పృశిం 
చును గాని నిన్ను తాకుటకై శక్తి గల దెట్టగును? సూర్యుని కాంతుల మేఘము 
దాచ(గలదేమో కాని సూర్యుని దాకి జీవనముతో మనగలదా? 


కోసెడివారికైన దను గొవైడివారికి నైనం బెంచ నీర్‌ 

వో'సెడివారికై నం దరువుల్‌ సమపద్దతి నీడనిచ్చు నీ 

దాసులు ద్వేష మూడ్చి సమతంగని మేలొనరిం తు వై రమున్‌ 
గోసెడివాండె వైష్ణవుండగున్‌ దగ నంటిని రంగనాయకా! 49 


తా॥ వృక్షములు తమను కో సెడివారికై నను గొడ్డలితో గొట్రైడి వారికై 
నను పెంచుటకు నీరు పోసెడివారికై నమ సమముగా నీడనిచ్చుచుండును. ఆశే 
సీ దాసులు వైష్టవులు ద్వేషరహితులై శతువునకును మేలుచేతురు. రంగనాథా! 
వైరమును గోసినవాండే వైష్టవు! డగునుగదా రంగనాథా! 


భవము తరింపం జేయంగం గృపామతి నిచ్చితి విం|దియాళి( దా 
మవియొ మమత్వముం బెనిచి యాత్మ కె బంధనకార కమ్ము లౌ. 
(బవిమలరూప! నాల్క_6 గుడుపన్‌ దంతములీయ నవ్వియే 

తవిలి పమాదతన్‌ గజచు( దదసనన్‌ దెరువెద్ది? రంగరాట్‌! 50 


తా॥ సంసారమునుండి తరించుటకై ఇందియా లన్నిటి నాసంగితివి. 
ఆపియొ మనుకారమును బెంచి ఆత్మ కే బంధనకారులై నవి. ఓ పవిత్ర మైన 
స్వరూపము గలవాండా! నాల్మ్కను తినబెట్టుటకు పండ్లునిచ్చిన అవి పమాద 
వశమున ఆ నాల్కానే కరిచి కష్ట పెట్టుచుండెను. ఇంక ఊపాయమెయ్యది రంగ 
నాథతస్వామీ! 


రం శ్రీ స్తవరాజ పంచశతి 


చదివిన వన్నియుం (బకృతిశాస్త్రములే భవదీయతత్వ మా 
చదువులతోడనే తెలియ సాధ్యము. గామిని సీవె లేవనున్‌ 
సదమలతేజ! భూమి మని సాధ్య మదెట్టగు నీత నేర్వశే 
యుదనిధి నున్న శౌ కికసముజ్వలమౌ కిక మొంద రంగరాద్‌1 51 


తా॥ రంగనాథా!చడివిన వన్నియు భౌతికశాస్త్రములే.నీ తత్యమా పాక్ళత 
శాస్త్రములచే తెలియకుండుటచే నీవే లేవందురు. ఓ నిర్మలమగు తేజస్వరూవుండా! 
కేవలముగా భూమిమీద మ్మాతమే నడువ నేర్చినవానికి ఈంతనేర్చి సము దములో 
మున్గిననే కాని లభించని ముత్యము లెట్లు దొరుక గలవు? 


బొమ్మను నమ్మి యింతకును బొమ్మ నొసంగిన యమ్మ పీడ, తా 

నిమ్మహి నాడుచుండు శిశు వించుక నాశలిబాధ పెట్ట నా 

బొమ్మను వీడి యమ్మ యని బోరున నేడ్చెడి రీతి మేటి క 

ష్టమ్ములు దాపురించునపు డజ్ఞుండు నిన్‌ గని యేడ్చు రంగరాట్‌! ర్‌2 
తా॥ ఒక శిశువు బొమ్మను నమ్మియాడుకొనుచు బొమ్మ నిచ్చిన 

యమ్మను మరచి యుండును. ఆకలి బాధ పెట్టినపు డాబొమ్మను విడిచి 

“అమ్మా” ఆని యేడ్చు విధముగా, అజ్ఞాని కష్టములు దావురించినపుడు నిను 

గురించి యార్తుండై యేడ్చును గదా శ్రీరంగనాథా! 


నిశలు పవళ్ళు సంనరణనీరధిలోన షడూర్మి మాలికా 
వశత నడంగి రాగరసవార్థి( జెలంగెడి దారప్ముతన 
[కశతమహాగళగసితరమ్యవివేకులరై న మాదృశుల్‌ 
పశువులు నీటు దర్శనసుభాగ్యము( గల్లునదెట్టు? రంగరాట్‌1 ర్‌లి 


తా॥ రా తింబవళ్ళు సంసార సము[దములో, ఆకలి, కోరిక, మోహము, 
దుఃఖము, ముసలితనము, మరణము అను షడూర్ములు విజృంభించ, వాని, 
తాకిడికి ఆణ(౦గిపోయి మమత యను నీటితో నిండిన యాసముదములో బార్య 
బిడ్డలనెడి నూర మొసళ్ళనోళ్ళతో (మింగంబడిన వివేకము, గల పకళువును 
నేను. నాకునీ దర్శనభాగ్యము చిక్కునా రంగనాథా! 


శ్రీరంగ స్తవరావిము 93 


అఘమూలంబయి కర్మకాండమయి కామాకారశా ఖాశిఫా 
లఘురూపంబయి (భాంతిపర్ణసుమనోలంకార మై వైషయీ 
నిఘసాద్యల్పఫలాఢ్యమౌ భవమహానీపాాగ మందుండి దే 
వ! ఘనాపజ్జలధి న్మునింగితి ననుం బాలింపవే రంగరాట్‌! ర్‌డ్తీ 
తా॥ పాపమే వేరులై, కర్మమే బోదెయె కోరికలె కొమ్మలై యూడ లై 
(భాంతియే అకులై పూవులై విషయవాననకే ఫలముటై అల్పసుఖములతో( 
గూడిన ఈ కడిమి చెట్టు కొమ్ములనుండి ఆపద యనెడి సముదమున మునింగి 
తిని, నన్ను పాలింపవే రంగనాథా! 


స్వామీ! వేరొక దిక్కు-6 గాంచని(క నా సర్వస్వము స్నీవె, నే 
కామాంధుండను గాన నిన్నిదినముల్‌ గానంగ లేనైతి నిన్‌ 
ధీమాంద్యంబున జవ్వనంపు మదిరం దీపించు మైకమ్ముతో 
సీమై( దోంచు జరాభరా ప్తి నెటకో యేగెన్‌ (ప్రభూ! రంగరాట్‌! 55 
తా॥ స్వామీ రంగనాథా! నాకు వేరొక దిక్కులేదు. ఇక నా సర్వస్వమూ 
నీవే. నే కామాంధుండను గావున బుద్దిమాంద్యముచే నిన్ని దినములనుండి నిను 
గాంచ లేనై తిని. యావనమను కల్లుతాగి మత్తెక్కి పడియుంటిని. ఆ మైకము 
తాను నా శరీరమునందు ఆవేశించిన ముసలితనముతో నెచటికో వరువిడిపోయి నది 
రంగనాథా! 


వనితల [వాలుచూపులకు (వాలుచు గాశుల |భూవిలాస న 

ర్తనలకు నాట్యమాడుచు స్మితసృురదాననపద్మసద్మబం 

ధనమున( (బాణపంచక మద|భమరాళి బలిం బొనర్చు యౌ 

వనమదిరాపమ త్తతలు వ్యర్థగతిన్‌ దిగజారె రంగరాట్‌! 56 
తా॥ స్త్రీల వాలుచూపులకు వలచి వారి పాదాలపై |వాలుచు వారి బొమః 

దీవియలెట్లాడి న నా కనుసన్నలలో నట్టాడుచు, వారి నవ్వుముఖము లను పద్మ 

(వసూనబంధనములలో పంచపాణము లనెడి మదించిన తుమ్మెదల బలిచేయు 

చుంటిని, ఈ బలిసేతకు కారణమైన యౌవన మనెడి మదిర(కల్టు)మత్తు. చూచు 

చుండం(గానే వ్యర్థముగా దిగజారిపోయెను గదా రంగనాథా] 


94 శ్రీ స్తవరాజ వంచశతీ 


వేడుక వచ్చినాండ పృథ్వీతలయ్యాతకు, జూచుచుండంగా 

మూ(డవ జాముమించెం దుదముబైను దెచ్చిన రొక్క మెల్ల యీ 
నీడ యదేమొ? యవై పుడమిం బొడవై నడయాడసాగు, దా 
గూడంగ౮ బోవునో తిమిరకూటనిగూఢనిశీధి రంగరాట్‌! ర్‌ 


తా॥ ఉత్సాహముతో పృథ్వీతల మను తీర్ధయ్యాతకు వచ్చినాను. చూచు 
చుండగా వార్థక్య మనెడి మూండవజాము మించినది. వెంట(దెచ్చిన ఆయుర్ధాయ 
మను వి త్రమంతయును వ్యయమైనది. సాయంకాలపు నా నీడ పొడవ నదై 
ఆంధకార బంధురమగు Hoare ఫోవుచుండెనో యనునట్టుండెను. 
నా జీవిత సమయకమి(క కొంచెమే మిగిలియున్నను నీ స్మరణ సేయలేనై తిని 
రంగనాథా! 


అరుసముతో(డ భార్యయని యాత్మజుండంచును నెన్ని యెన్నియో 
బరువులు మోసి మోసి కడు వంగను కుంగను మూ(పులున్‌ జరా 
శరధితరంగఫీకరవిసార మనన్‌ ముడుతల్‌ వడెన్‌ గే 
బరమున మృత్యుభోగ్యమయి పండెను వే తలకాయ రంగరాట్‌! రీరీ 
తా॥ సంతోషముతో భార్య బిడ్డలు అనెడి బరువులను మోసి మోసి 
నా భుజములు చాల |కుంగినవై నడుము వంగిపోయినది. ముసలీతన మనెడి 
సమ్ముదములోని భయంకరములై న తరంగములవలె ఈ శరీర మంతట చర్మము 
ముడతలు పడినది, మృత్యువునకు రుచి గూర్చునట్లు నా తలకాయ పండి 
పోయినది. ఐనను నే నిన్ను స్మరించనై తిని రంగనాథా! 


పురుషుండ వీవు తక్కు. జనముల్‌ నిజ మారయ స్రీలు మాయని 
ద్దుర నొగి మునియున్న మము దుర్మదులన్‌ గనువిప్పొనర్చి సి 
రృరకరుణాకటాక్షముల. బాలనసేయుదు వీవ, మాకు దు 

ష్కర మది“వెట్టి మేలొ-లుపు గానము! బాడునదెట్టు? రంగరాట్‌! 


తా॥ నీ ొక్కండవే పురుషుండవు. నిజము విచారించిన తక్కిన జనమ 
లందరును స్ర్రీలనియే చెప్పవలయును. ఏలయన, మాయా న్మిదతో మునిగి మడ 
మత్తులమై పడియున్న మాకు కనువిప్పు నొనర్చి సీ నిర్హేతుక క రుణాదృష్టిత్‌ 
మమ్ము మేల్కొ-లిపి రక్షించువాండవు నీవొక్కండవే. 'మేమది చేయంజాలమ 
రంగనాథా! ఆడుకోడి= పెట్టల వంటి మేము పుంజువంటి పురుషోత్తము(డవ/గ 
నిన్ను వలె మేల్కొల్చు గానము పాడంగలమా? 


శ్రీరంగ స్త్రవరాజము ౮5 


ధర నశియించు వస్తుసముదాయము వై గల కోరుకలెన్ను యెం 
దరయంగం దుప్పువట్టి చెడు నల్పములై మనుతుచ్చలోహముల్‌ 
వరద! యనశ్వరమ్మగు భవత్‌పదసంగతి( దేలు కోరికల్‌ 

నిరతము |తుప్పులేక మను నిస్తులహేమనిభాలు రంగరాట్‌! 60 


తా॥ ప్రపంచములో అశాశ్యతములై నశించు వస్తువులపైం గల వాంఛ 
లన్నియు నిజము విచారంచినచో (తుష్పుపట్టి చెడిపోవు తుచ్చలోహముల వంటివి, 
పరదుండవగు ఓ రంగనాథా! నశించని మీ పాదసేవ చేయు కోరికలు, ఎప్పు 
డును [తుప్పు పట్టి నశించని విలువైన బంగారము వంటివియే కదా! 


కండబలమ్ము తోడ వెలి(గలైెడి శ|తుల( గాల్చు కంటెనున్‌ 
గుండెబలమ్ము తోడ వినిగూఢత లోగల శ తుషట్క_మున్‌ 
చెండెడివాండె వీరుడని చెప్ప(ంగ నొప్పును, కామ మూడ్య వే 
రొండొక శతు వుర్వి నిక నుండుటలెట్టు పొసంగు? రంగరాట్‌1 61 


తా॥ వెలుపల నున్న శృతువులం గండ బలముతో గెల్బుట కంచెను 
గుండె బలముతో హృదయములో దాంగియున్న కామ్ముకోధ, మోహ,లోభ, మద 
మాత్సర్యము అనెడి యార్లురి నంతశ తువులను చం'పెడి వాండే [పపంచములో 
నిజమైన వీరుడని చెప్పవలయును. ఈ ఆరుగురు శృతువులకు మూలమైన కామ 
మును గెల్చిన ప్రపంచములో మాకు మరియొక శృతువుండుట పొసయునెట్టు 
్రీరంగనాథా! 


మిగిలిన దేవతాతతికి మీకును భేద మదేమి? యన్న నో 
నిగమవిహార1! వార లవనీీపజనేంచ నధర్మశీలు ర్రి 

వగతి యనన్‌ వరాలిడిరి వ్యాాఘము వై దయంబూని రెక్కులన్‌ 
దగులుచునట్టు మీరొ యవి ధ్వంస మొనర్తురుగాదె రంగరాట్‌! 62 


తా॥ వేదములలో విహరించువాండా, ఓ రంగనాథా! మిగిలిన దేవత లకును 
మీకును నొక గొప్ప భేదమున్నది. మిగిలిన దేవతలు (పజలను బాధ పెట్టు 
[కూర రాక్షస [పవృత్తి గల వారలు. మీరేగతియని (పార్టించినచో పులులపె 
దయంబూని వానికి రెక్కలు _వసాదించినట్టు నిర్షిచారముగా నా రాక్షసులకు 
దివ్యశ కులు సమకూడునట్టి వరములు (పసాదించెదరు. అట్టి వరములను మీరు 
అదనెణింగి ధ్వంసము చేయుదురు గదా రంగనాథా! 


96 శ్రీ స్తవరాజ పంచ శత్తీ 


సారాసారవిచారముం దెలిసి యీ సంసారమున్‌ రోసి, ని 
స్పారంబై న సతీసుతాలయవపుస్పంబంధముం గోసీ ను 
శ్రీరమ్యంబగు సీ పదాబ్బ్దయుగళిం జింతింప6గా నోడు; స్వీ 
యారోగ్యంవిడు నె నాషద కటుక రుచ్యుంబై మనున్‌ రంగరాట్‌! G8 


తా॥ నిత్యమేది యనిత్య మేది యని గు రైెరింగి అసారమై యశాశ్యత మైన 
యీ సంసారమును రోసి, ఆలువిడ్డల తో(గల శరీరసంబంధమును తెగ(గోసి, 
సంపత్కరములును సుందరములును అయినట్టి మీ పాదయుగళిని చింతించుటకు 
వెనుకం బోవును. ఆరోగ్య పదమైన యౌషధ మెప్పుడై న రోగికి రుచించునా? 
రంగనాథా! 


వేదమయుండు సర్వగుండు విష్ణువు వీడి తదస్య దై వముల్‌ 

మేదిని గొల్చువారికి సమేయదము క్రిఫలమ్ము చిక్కునే? 

బోదెకు (కిందనుండు తరుమూలమునన్‌ జల మీయకుండ నా 
మోదత వృక్షశాఖలకు మూర్ణత నీరిడ నౌనె? రంగరాట్‌! 64 


తా॥ వేదమయు(డును సర్వత వ్యాపించి యుండువాండగు విష్ణువును 
విడిచి ఇతరదైవములను సేవించువారికి మొ క్రిఫలము లభించునా రంగనాథా! 
బోదెకు [కింద నుండు వేరుకు జలము పోయక తక్కిన కొమ్మల( దడుపువారికి 
ఎచ్చటనై నా ఫల్మపాప్తి గలుగునా? అది మూర్థత్వము కాదా? 


ఎడ6ద దశేందియాల్పవిషయేచ్చలకున్‌ వశమె చెలంగినన్‌ 

బడి నశియించు సంసృతివిపత్క_రజాలమునందు నెందు నా 

యెడ(ద సుధీవివేకవిషయేచ్చలలో విహరించ సంసృతిన్‌ 

విడువ6గం జేయు (బహ్మపదవిం గని ముక్తిని బొందు రంగరాట్‌ 165 


తా॥ హృదయము దశేందియవిషయసుఖములకు వశమై యుండుచో 
సంసార మను విపత్క_రమగు వలలో బడి నశించకుండునా? ఆదే హృదయము 
సద్బుద్దికి సంబంధించిన నడి ఇష యములయందు విహరించినచో సంసారబంధ 
మును విడిపించు (బహ్మవదవిని గాంచి ముక్తిని పొందదా రంగనాథా! . 


కనుట [పధాన మండు భువి, గాంచినవెల్ర నశించు నంచు. దా 
మనుకొన రెప్పుడేని 'హృదయమ్మున య భవబద్దబుద్దులె 

మనమున నాంట. జెప్పు (శుతిమం్యతగతార్ధరపాన్యసంగతుల్‌ 

వినుచె |వధాన మందురు వివేకధనుల్‌ వరదాత[! రంగరాట్‌! 66 


తా॥ వర వదాతా రంగనాథా! సంసారపాశముల( గట్టుంబడిన బుద్ది 
గలవారు కనునట్టి వస్తువులెల్ల నశించునవే యను జ్ఞానము లేనివారలై , కనుటయే 
(పధానమందురు. “ సదసద్యివేశి ముగ లవారు మన నస్సు కక్కు. నట్టుగా. నువదేశించు 
వేద వతివె* దితములగు మంతముల మం కార్భముల వానిరహస్మముల వినుటయే 
పధానమని శ్ఞానధనమే ధనమని భావింతురు కదా! 


ఐహికవసుసంతతులు హానియు వృద్దియు( గల్లి యెందునున్‌ 
దేహికెదో కళంకమును దెచ్చును చోందురు నంద మొప్ప(గన్‌ 
uu చింతన హానియు వృద్ధిలేకయే 
దేహికి నిష్క_శంకతను దెచ్చు రవింబలె రంగరాడ్యరా! 67 
తా॥ రంగనాథా! ఇహలోకమునకు సంబంధించిన వస్తుసమూహములు 
"పెరుగుట విరుగుటలు గలవియై వాని నాశ్రయించిన దేహికి హానివృద్దులు గల 
ట్‌ వలెనే ఏదో కళంకము నాపాదించునుగదా! శ్రీహరిపాదపద్మ చింతన 
ములు ఏ హానియు వృద్ధియును లేని సూర్యుని వళనే తమ నాగశ్రయించిన వారికిని 
నిష్కకంకతయు మరియు మిక్కి-లి (పకాశమున చేకూర్చును గదా! 


కుతుకము తోడ ర క్రముల( Ue | కోల్ప్చులి గోవు. జంపుచున్‌ 
సతతము నాల పులవు సల్పుచు పొలను |గోలు భూసురుం 
డతులిత దై వభావమున నాసురశ క్రి మృతమ్ము( (గోల, సం 
తత మమృతమ్మునే యుభయతారకమై చనః (గోలు రంగరాట్‌! 66 
తా! రంగనాథా! |కోలుపులి ఉత్సాహముతో గోవును చంపి ర క్రములను 
పానము చేయును. (బాహ్మణుండో గోవు నొక దైవభావముతో పూజించి 
"పెంచుచు పాలను మ్మాతమే (కోలును, ఇట్లు, రాక్షస! పకృతి మృతాహారమును 
భుజింపంగొ దైసీవక్ళతి తనను రక్షించుచు గోవును గూడ రక్షించుచు నొప్పారు 
శ్షీరమువంటి యస్ఫుతమును పానము చేయును గడా! పులి గోవును చంపి శని 
తాను మాత్రమే |బదికిన, (బ్రాహ్మణుడు పాల (గోలుచు తనను గోవును 
రక్షించుచుండుట లతని కర్మ ఉభయతారకము కదా! 


S5P._7 


9g _ శ్రీ స్తవరాజ వంచశశి 
నల్రనిమేను సీరములు నవ్వులు ఫేనము, న్మేతమీనముల్‌ 

చల్లని పాణిపాదములు సంచలితోరుతరంగసంగతుల్‌, 

వెల్ల నఖాలు ముత్తెములు విదుమ మోష్టము, నాఖి చ|కమై 
యుల్లసిలన్‌ దయాబ్ది వయి యొప్పుచు నుందువు నీవు, రంగరాట్‌! 6) 


తా॥ శ్రీరంగనాథా! తమ నల్లని మేను సమ్ముదోదకము కా(గా మీ నవ్వు 
లా సము[ద జలముల పై దేలియాడు నురుగులు కాంగా మీ న్నేతము లందు 
కదలియాడు చేవలుగా, కదలియాడు హ స్తపాదములు అందు చలించు తరంగ 
ములు కాంగా, మీ హస్తపాదముల నఖములు తామా సముద మందలి ముత్య 
ములు కాంగా దేవరవారి ఆధరము (ప్రవాళ లతగా తమ నాభిసుడియై యొప్ప 
చుండగా మీరొక దయాసముదముగా సాఇుత్యరించుచున్నారు. 


నీ పదసీమ దండవిది నిర్భరుల్తై పడియుండువారి ను 

శ్రీపద మంటి యాశయణసిద్దిని మద్భర మెల్టవారె నా 

(పాపని యెంచి సంసరణవార్టీని నే తరయంతు నావ, తా 

నో పయి( దేలి యా శితులనుం దరి జేర్చును గాదె రంగరాట్‌! 0 


తా॥ ఓరంగనాథా! మీ పాదసన్నిధిలో దండాకారముగా నిర్భరులై పడి 
యుండు వారి శ్రీవదముల సమ్మాశయణ మొనర్చి నాకు వారే దిక్కని తరింకు 
నని దృఢ విశ్వాసము గల్లియున్నాను, పడవ తాను సమ్ముదము'పైన తేరియాడుగు 


తన నాశయించిన వారి నందరిని గూడా తరింపజకేయుటకు సమర్థవంత మై 
యుండును గదా! 


తామె వెలుంగనౌ నొరులు ధాాతి వెలుంగ(గ రా దటంచునున్‌ 
వ్యోమ పథమ్ము నంటి ముద మొందెడి తారలు స్వార్థులం బలెన్‌ 
సోముడు తావెలుంగుచును సోదరవిశ్వమునుం (బకాశిలన్‌ 

కామదు( డౌచు త్యాగి వలె కాంతిలు చుండును గాదె రంగరాట్‌! 71 


తా॥ శ్రీరంగనాథా! _పపంచములో తామే |పకాశించవలె గాని మరొకరు 
(పకాళించరా దను స్వార్థపరులవలె ఆకాశవీధిలో తారలు నవ్వి యాడుచున్నవి. 
నేను |పకాశించుటలే కాక సోదర (పపంచమును గూడ వెలిగింపం జేయవలె 


నను త్యాగివలె జనుల కోరికలను దీర్చు చం్యదుండు నిరంతరము హాని వృద్ధు 
లకు గురియగుచున్నాడు గదా! 


శ్రీరంగ స్రవరాజము 99 


తామె వెలింగి విశ్వవనుధన్‌ వెలిగింపంగ లేని తారకల్‌ 
వ్యోమమునందు కోటులుగ నున్నను లాభమదేమి? స్వామి! తా 
సోముని భాతి నీజగతి శోభిలం జేయును సద్దురుండు తత్‌ 
సోమునకుం (బకాశమిడు సూర్యు(డ a కదయ్య రంగరాట్‌? 72 


తా॥ శ్రీరంగనాథా! తామే (వకాశించుచు విశ్వమును (వకాశింప6 
జేయలేని తారక లను స్వార్థపరులు కోట్టుగా నున్న |పయోజనమేమి? _పభూ! 
శ్రీరంగా! చందునివఠె వెలింగి పవంచమును సద్దురుండు వెలింగించునాండు 
an ఆ సద్దురువునకును చందునకు సూర్యుండు _పకాళమిచ్చుచున్న ట్రై 
దేవరవారు తాను తరించి జగమును తరింవంజేయు శ్ర క్రి నొసంగుదురు కదా! 


భోగులు త్యాగులంచు నిల( బొల్బెడి మానవజాతి యంతయున్‌ 
రాగవిరాగసంగతుల రాజిలు చుందురు గాదె, వీదిలో 

భోగుల జీవనమ్ము విషపూరితమై పరు జంపు, ఆ ఘన 

త్యాగుల జీవన మృమృతధారి భువిన్‌ |బతికించు రంగరాట్‌ | 78 


తా॥ శ్రీరంగనాశా! ప్రపంచములోని మానవజాతి యంతయును, 
మమతాబంధముచే మరియు వైరాగ్యముతో కూడుకొనినవారై. (కమముగా 
భోగులని త్యాగులని రెండువిధములుగా నుందురు కదా! అందు మమతాబంధము 
గల భోగులు విషవూరితులై పరుల: జంపి తాము |బతుక( దలంతురు. మరియు 
వై రాగ్యసంపన్నులగు త్యాగులు ఘన( మేఘ)జీవనమ్ము గల్లి, అమృకర్తారు లై 
తమ జీవనము నొరులకిచ్చి దతికింతురు కదా! 


(ప్రభవ మొదల్‌ క్షయాంతముగ భాసిలుచుండెడి కాలమానమో 
విభవము లొప్ప (పాణులవి వి స్పృతకాలమహార్దవమ్ములో 

గబగబ బుద్బుదమ్ము లయి కన్‌బడు నాడు నడంగు సంతత 
మ్మిభవరదా! క్షయ మ్మడ(చి ఏలవె? ముక్తి నొసంగి రంగరాట్‌1 4 


తా॥ శ్రీరంగనాథా! కాలమాన మంతయు “పభవ” పుట్టుక మొదలుకొని 
“క్షయ” నాశముతో అంతమగునదే కదా! మన జననమరణములను దెల్పుట 
కీకొలత యేర్చడినను కాలమొక మహార్ణవము వలె అనంతమైనదే కదా! ఈ 
అనంతకాలార్డవములో నీటిబుడగలవలే నిరంతరము గబగబ పుట్టి కనబడి 
విభవ మొప్పంగా కొంతకాలము నటించి క్షయించి అదృ్భశ్యమగును గదా! 
ఓ కరివరదా! నాశ మెరుంగని ముక్తిపద మొసంగి నన్ను పరిపాలించు దాతవు 
నీవే! 


166 శ్రీ స్తవరాజ వంచళకి 


తల్లి యొనర్చు పాకవిధి తండి యొనర్చెడి కర్షక|శ్రమల్‌ 

పిల్ల డెరుంగకున్న సరివేశకు భోజన మబ్బకుండునే 

వెల్లగు జ్ఞానకర్మలు లభింపమి నేమి ss a 

సల్రలిత ప్రస శ్రి త్రి యది చాలదె ముక్తి నొనంగ రంగరాట్‌ 75 


తా॥ ఓ శ్రీరంగనాథా! పసిబిడ్డ త ల్లిచేయు వంట విధానము మరియు 
తండి సేయు ధాన్యమును పండించుటకై _శమించు “కృషి” వ్యవసాయపు 
కష్టనష్టము లేమియు తెలియకున్నను సమయమునకు భోజనము జిక్క 
కుండునా? ఆళ్టే సాధకులకు సాధనములగు జ్ఞానకర్మల రహస్యములు విధాన 
ములు తెలియకున్నను ఉపాయోషేయములు నీవేయను గురువు లిచ్చు [వప శ్రి 
మార్గము ఒక్కటే ము క్రి సద్చుటకు సరిపోదా? 


బీకటిం బోలు నజ్ఞు దశ చిన్నని దీపమునై వెలుంగుచున్‌ 
ఈ కుతలమ్ము నేన వెలింగించితి నంచు "నహంకరించితిన్‌ 
వేకువ లంటి శ్ఞానగతి వెల్లు నహస్క-రు( గాంచి యాత(డే 
లోకము వెల్ల జేీయునని లొంగుచు వెల్‌ వెల( బోదు రంగరాణ్‌! 6 


తా॥ (క్రీరంగనాథా! చీకటిని బోలు ఆజ్ఞానదశలో నేనొక చిన్నదీపము నై 
వెలుంగుచు, నో (ప్రపంచమును నేనే వెలే(గించుచున్నానని అహంకారము 
నొందితిని. చేకువ వంటి జ్ఞానదశలో, సూర్యుని కాంతితో వెల్లు (పవంచమును 
గాంచి ఈ యహన్కరుండే యీ (సపంచమును వెలుగించువా(డని తెలిసీ 
సూర్యుని ముందు వెలుగ లేని దీపమువలె వెలవెల బోయితిని గదా! 


నిర్భరమాయదౌ మహిమ నిన్‌ సుం లేదు నన్ననన్‌ 
దుర్చులు6 డంచు నెంచి తన దోర్చులసంహతి పీడ వెద్రైడిన్‌ . 
దుర్భుగలోహపిండమును తుప్పు స్పృశించును గాని శుద్దమౌ 
కర్చుర మంటుచున్‌ జిలుము షు గూర్చున, దెట్టు? రంగరాట్‌ 1 


తా॥ శ్రీరంగనాథా! మజ యాత్మలు 'భరింపరాని యా మాయా 
మహిమ మది నిన్నేమ్మాతము నంట? జాలదు. దుర్చులుండనై న నన్ను మ్మాతము 
తన బలపరా కమములచే నాక్రమించి విపరీతముగా పీడ పెట్టుచున్నది. వికార 
. ములు పొందు ఇనుమును “తుప్పు” “చిలుము” స్పృళించునుగాని చొక్కమగు 


బంగారమును తుప్పు స్పృశించి నల్హ్లదనమును గలి(గించి నశింపం జేయలేదు 
కదా స్వామీ! 


శ్రీరంగ స్తవరాజము 101 


హరిణ మటుల్‌ ధనాళ హృదయమ్మును లాగును బుద్ది తానునుం 
బరవశయై యటే చనును బాయక లక్షణుదోలె నిం| దియా 

అరసి దశాస్యు చందము నిజాత్మ హరించును మూ కుటుంబదు 
ర్భర|శ్రమ లెల్ల రామవనవాసమెయా' గదె? రంగనాయకా! 78 


తా॥ శ్రీరంగనాయకా! సీతను లేడివలె ఈ ధనాశ నా హృదయము 
నాకర్గించుచున్నది. బుద్ధి కూడ సీతచే నాజ్ఞాపింప(బడిన లక్ష్మణుని వలె 
బరవశయె యటే పోవుచున్నది. ఇది పొంచి హశే్యదియములు దశవదనుండగు 
రావణుని వలె నావృదయగతమగు ఆత్మను హరించి బంధము చేకూర్చును. 
ఓర్వంగరాని నా కుటుంబ శమలన్ని శ్రీరామవనవాసమే కదా! 


రాముడు మాయలేడి. గొని రా వనవీధులనేంగ లక్ష్మణ 

స్వామిని రాము డాపదల వ ర్తిలె పొమ్మని తిట్టి పంపు నా 

భూమిజ రాము వీడు దళం బొందెను, భాగవతోపచార మ 

బే మము హర్యన్నుగహవిహీనుల. జేయదె? రంగరాడ్వరా! 79 


తాగ: రంగనాథా! రామచందస్వామి మాయళలేడిని గొని వచ్చుటకు నె 
పర్ణశాల విడిచి వనవీధుల కేగినప్పుడు లక్ష్మణస్వామిని గాంచి సీతాదేవి రాము 
డొపదలలో( జిక్కుకొనినాండు వమన లక్ష్మణుని అపార్థము. జేసికొని తిట్టి 
పంపినది. ఆ పావవశముననే సీతకు రామవియోగకష్టములు పాపి పించినవి. 
ఆే మమ్ము గూడ భాగవతాపచారము శ్రీహరి యన్ముగహమునకు 
దూరులనుగా. జేయకుండునా? 


"'పేరునకే యశోకవనపేశలతల్‌ విన సొంపు సీతకై 

కూరిన కోకసంతతులు కోటుల కెక్కు_వ లై మాకు సం 
సారమునందునం గలుగు సారము నెంచంగ నేతివీరయై 

ధారుణి బంధహేతువయి తామనుచుండును రంగరాడ్యరా! 80 


తా॥ శ్రీరంగనాథస్వామీ! అశోకవన మను చేరు మా[తము వినుటకు 
వీనులకు సొంపుగా సుకుమారముగా నున్నది. కాని యందు సీత తానుండి 
పొందిన శ్రమలు కష్టములు కోట్ల కెక్కు_వలుకదా! ఆరే మాకు గూడ 
సంసార మను పేరు “సమ్యక్‌ సార”మని వీనుల విందుగా "లాసించును కాని' 
మేము సంసారములో మమతాబంధములో? బడి యనేక కష్టముల ననుభవించు 
భున్నాము. నిజముగా సంసారమను పేరు “నేతివీర” వలె సామమ్మాతమే కదా! 


102 శ్రీ స్తవరాజ పంచశతి 


పాసీయంబని యెండమావులకునై పర్వెత్తు లేడిం ఐలెన్‌ 

హీనంబౌ విషయాదులం గుడువంగా నేతెంచు బద్దాత్ముండున్‌ 
తానోశాంతి విదూరు(డై సతము బాధం వెందు సంసారపా 

రీణుండై నశియించు సీచుడయి మారీచుం బటెన్‌ రంగరాట్‌! 81 


తా॥ న్రీరంగనాథా! మంచినీళ్ళని |భమించి యెండమావులకు పరుంగెత్తు 
' లేడిపిల్లవలె అత్యంతహీనములై న విషయాదుల ననుభవింపంగా. నేతెంచు 
బద్దాత్ము(డు తాను శాంతిసౌఖ్యముల కెంతో దూరముగా నుండి నిరంతరము 
బాధపడుచు సంసార మునందుం జిక్కి, సీచుండైన నూరీచుని వలె నశించును గదా! 


వసుధ కళతప్వుతపరివారము, సీతకు( దాము లంకలో 

మెసవ(గ కందమూలముల మేకొని యిచ్చెడి రాక్షసాంగనా 

. విసరము వోలె నెందు రఘువీరునికన్న [పపంచ భోగముల్‌ 

పస గలవంచు( జెప్పుచును |బహ్మపద మ్మెడంబాపు రంగరాట్‌! 01 
_ తా॥ శ్రీరంగనాయకా! ఈ [వపంచములో భార్యాప్పుతాదులు తాము 

సీతకు లంకలో చుట్టు(జేరి బాధించుచు( గందమూలఫలములు రాముని సహవసతి 

కన్నను అత్యంత భోగ్యములని చెప్పుచు తినుమని యిచ్చు భ యంకరరాక్షసాంగ 

నలవంటివారే కాదా! _పాపంచికభోగములు భగవదనుభవము సాటి ఏనాటికైనా 

యగునా? 


ఖలుండగు రావణుం దునిమి కంధి తరింప(గ (జేసి నిన్ను స్వ 

స్థలి గొనిపోవు రాము(డని జానకి. గాంచి కపీం!దు( డన్న టుల్‌ 

బలిమి నహమ్ము దున్మి భవవార్థి తరింప(గ(జేసి తత్‌పర 

స్థలి. గొనిపోవు శౌరి యని సద్గురు మం్యతము. దెల్పు రంగరాట్‌! 88 

తా॥ శ్రీరంగనాథస్వామీ? సీతను గాంచి హనుమంతుండు! “తల్టీ! 

దుర్మార్గుడైన రావణుని చంపి సమ్ముదమును దాటించి నిన్ను అయోధ్యకు 

శ్రీరామచం[ద్మవభువు కొనిపోవు” నని నిజమును చెప్పినట్టే మా ఆత్మలకు 

శ్రీసద్గురు వొసంగు మం్మతము తాను గూడ 'ఓ బద్ధాత్మా[ నిన్ను బాధవెట్టు 

అహంకారమును నళింపంజేసి సంసారసముదమును దాటింపంజేసి ఆ పరమ 
పదము శ్రీమన్నారాయణు6డు మిమ్ము కొనిపోవునని తెలును కదా! 


శ్రీరంగ స్తవరాజము 103 


పావని లంక సీత దరి వచ్చి వచించు విశిష్ట భాషణల్‌ 
శ్రీవిభుం గూర్చి సద్దురుండు చేతనునిం దరియింపం జేయు సం 
భావనజేసి తెల్పు వర భాగవతాదిపురాణశాస్త్రముల్‌ 
(దొవిడసత్మ్‌పబంధగతతత్వరహస్య పబోధ రంగరాట్‌! 84 
తా॥ రంగనాథస్యామీ! నాండు శ్రీ ఆంజనేయస్వామ్‌ లంకలోని సీతాదేవి 
మీపమునకు వచ్చి ధైర్యము సంతోషము కలుగునట్టుగా చెప్పిన మాటలవలెనే 
ద రువు అస్మదాదుల దరికి విచ్చేసి భారత భాగవత భగవద్విషయ భాష్టాది 
రాణ శాస్త్ర (గంథములు తెల్పు త త్వరహస్య _పబోధము లుండును గదా! 


as 


శ్ర 2 


మారుతి జానకీసతికి మంజులమ్ముదిక సీయ నామె తా 

గూరిమి రాఘవుండు నను గౌంచరుంగన్‌ జెర వీడు నంచు నో 
రూరంగ తృప్తింగాన్నటు గురూత్తము. డార్ద9త తాపము[దలన్‌ 
గూరంగం జేయ ్రీపతిని గూడుట తథ్య మటందు రంగరాట్‌! 85 


తా॥ శ్రీరంగనాథా! శ్రీ ఆంజనేయస్వామి సీతాదేవికి మనోహరమైన 
రామాంగుశీయక మ్ముదను దెచ్చి యిచ్చిన నామె తాను తన విభుండగు (శ్రీరామ 
చం్యదస్వామి తనను గొనిపోగలండు, నా చెరవీడు నని ధైర్యముతో నుండి 
తృప్రిగాంచి నటులు, గురూ త్తములు కరుణతో లభింపం జేయు తప్త ముద 
లును తప్పక |శ్రియఃపతి సన్నిధి లభించ6 గలదని యాత్మ దలచుపే కదా! 


హనుమకు సీత రాఘవున కర్పణ చేయంగ శీర్షరత్నమున్‌ 

గొనుమని యాయ “ధన్యతను గొంటినినే”నని యెంచి నట్టులే 
మననగు సద్గురుం డిడిన మం తమహామణి మాకు జిక్కినం 

తనె తరియించె జన్మ యిల ధన్యత చేకురె నందు రంగరాట్‌! 66 


తా॥ శ్రీరంగ నాయకా! ఆంజనేయునకు సీత శ్రీరామ చండున కొసంగు 
మని శిరోమణి నొసంగిన శ్రీ ఆంజనేయస్వామి నేను ధన్యుడ నైతినని భావించి 
నళ్హే ఇష్టమగు సద్గురుం డిడిన తిరుమం్యత మను మణి మాకు లభించెను, మా 
జన్మ తరించెను మాకు ధన్యత చేకూూరెను ఆని ముముక్షువృ భావించుటలు కాదా! 


104 శ్రీ సవరాజ పంచశతి 


నిరతము ఖీతి. గొల్పు ర జనిచరకాంతల నుధ్య సీతనున్‌ 

వఎజవకు మంచు దేర్చెడి మైనము సతి విధమ్మునన్‌ న మహో 
పరుషపు సంసృతిడ్‌ వివిధబాధలు( జేందెడి మాకు సత్తణిన్‌ 
దురితహరమ్ము భాగవత దుర్హభమైతియె కాపి రంగగాట్‌! 87 


తా॥ శ్రీరంగరాజా! నిరంతరము భయ పెట్టు రాకనస్త్రీల మధ్య సీతను 
గాంచి భయ మింతయు నలదు అని ఓదార్చు విభీషణుని ప్వుతిక యగు (తిజట 
విధమ్మున మహాభయంక శమైన సంసారములో అనేకబాధలు: బొందు మాకు 
ఓదార్పుగా జ్ఞానవిషయము నుపదేశించు భాగవతమై[తి గూడా సింతటిచే కదా। 


శ తుల రావణాదులనుు సంహరణం బొనరించ నా మహీ 

పుుతిక రాము గూడికొనిపోయి యమోధ్య సుఖా ప్తీం గాంచిన 
ట్లాతముతోడ నేను నితరాంతరదై వతపాళి వీడి మీ 

సోత్రము సేయు భ క్రతతితో మిము గూడి సుఖింతు రంగరాట్‌1 రీరీ 


తా॥ క్రీరంగనాథా! రావణాదిశ| తులను సంహరించిన పిదప నా సీతాదేవి 
శ్రీరామచర్మదుని గూడికొని పోయి అయోధ్యలో సుఖముగా నున్నట్లు నెను, 
ఇతర దేవతలను, ఇతర సాధనములను, ఇతర మం్యతములను పారదోలి 
మీ భక్తులతోంగూడి మీ సన్నిధి (జేరి సుఖ శాంతులతో నుందును. 


ఆరయ లోంతుగాను మతి నారసి చూచిన గాని నాకు నీ 

వో రసరూప! కానబడి యెందును నూసాకు గోచరించ వీ 

ధారుణి నెందు లోంతుగను (దవ్విననే రసరూపమైన యా 

సీరము. గొంచనౌం గదర నసీరజలోచన! రంగనాయకా! 89 


తా॥ క్రీరంగనాథా! ఇం దియములకు అతీత మై బుద్దికి నెంతో 
సూవ్మముగా జ్ఞానన్నేతముతో విచారించిననే గోచరించు రసరూవము సీది ఆక్టే 


రసరూపమైన జలములు ఈ భూమి నెంతో లోతుగా తమ్యిననే. నే త్రపర్యముగా 
దర్శంచుటకు వీలగును కదా! 


శ్రీరంగ స్తవరాజము 105 


ఉదధి తరంగ సంహతుల నుక్కి_రి బిక్కిరియై మునుంగు చా 
ర్తి6 దనరు వాని కెం దవలి తీరము. జేర్చెడి వా(డె కావతెన్‌ 
పదవులు నన్న వస్త్రములు భాగ్యము లీత్తు మటన్న నేల? మో 
క్షదుడవు నీవె కావలె సశ క్త సురాధము లేల? రంగరాట్‌! 90 
తా॥ శ్రీరంగస్యామీ! సము[దతరంగములలో మునుంగుచు నుక్కిరి 
విక్కి రియె ఆర్తి జెందువాని కెందును వానిని తీరమునకు జేర్చెడివానిదే 
అత్యవసర మైనట్టు సంసారసము[దములో మును(గు మాకు పదవులు భాగ్యములు 
అన్నవస్త్రములిచ్చెదమనువారేటికి? మోక్ష మొసంగి తరింషంజేయు నీవే కావలెను 


కదా! 
tec Wo. MMI 

తానీ భూమియు నాకసమ్ము దిశలున్‌ స్తంభమ్ములున్‌ కుడ్యముల్‌ 
నానావస్తు వితానముల్‌ ధరణిలో నాచేత జూడంబడున్‌ 
గానీ నన్‌ గనలే వ దెట్టొ యటులే నన్‌ గాంతు వీవో! హరీ! 
నేడో నిన్‌ గనలేను నిన్‌ గనెడి కన్నే యిమ్ము రంగేశ్వ్యరా! ర్ట 

తా॥ (శ్రీరంగనాథా! చ (వపంచములో భూమి ఆకాశము దిక్కులు 
స్తంభములు గోడలు మొదలగు అనేకవస్తువులు నాచేం జూడంబడును గాని 
నన్ను చూడలేవు. అశ్హే సీవ్ల నన్ను జాడ గలవుం గాని నేను నిన్ను చూడలేక 
పోవుచున్నాను. కావున నీవు దయతో సిన్ను జూడంగల కన్నునే అనగా జ్ఞాన . 
మునే (పసాదెంచుమా! _ SUSI] 

Us లలు న at 

ఆకాంశం బది శాంత మై వివిధ వర్ణాకార రేఖాఢ్యమై kL 
తాకున్‌ భూమికి వంగి [వాలు నదిగో! దర్శించవే మన్నటుల్‌ 
నాకున్‌ దేహము తోడ. గూడి మృతి(సున్‌ వార్డక్య రోగాదులున్‌ 
సోకున్‌ నేను నశింతు నంచు వగతున్‌ కుదుండ రంగేశ్వురా! 92 


తాః శ్రీరంగనాథా! ఆకాశము కాంతమగు నాకారము గలదియై అనేకము 
లగు. రంగులు గలదియై రూపములు. గలదియై సుందరమైన స్వరూపము 
గలదియై భూమిపైకి వంగి వాలి తాకుచున్నది. అదో! చూడుము నిజమో 
కాదో! అని ఒక ఆజ్ఞాని పలికినట్లు నేను కూడ ఆత్మరూపు(డనగు నాకును 
దేహముతో పాటుగా ముసలితనము చావు రోగాదులు సోకును, నేను నకింతును 
అని భయవడు కుదుండనైన ఆజ్ఞాసిని (శియఃపతీ! నన్ను కరుణించుము,. 


106 శ్రీ స్తవరాజ పంచళతీ 


ఆడవిం బోయెడివారు కొంద రొకటై యాత్మీయులన్నెంచు చొ 
క్క_(డు లేండేమని తన్నుందా మరచి లెక్కల్‌ వెట్టు నొక్కౌాక్క-6డా 
జడు(డౌ |భాంతు(డు స్వస్వరూప గత విజ్ఞానం విటుల్‌ తెల్య క 
క్కడ తత్వజ్ఞుండు. గాంగలండు చెపుమా కంజాక్ష! రంగేశ్వరా! 98 
తా॥ శ్రీరంగేశ్వరా! అరణ్యములో [ప్రయాణము చేయువారు కొంద 

రొకటిగా పయనించుచు తమవారందరు వచ్చుచున్నారా అని లెక్కి.ంచుచు తనను 
గణించుట మరచి ఓక్క_(డు తక్కువగా ఉన్నాడు అని _పతివాC డ్రై తనను 

తాను మరచి యెంచుచు ఆ ర్రిని చెందినట్లు (భాంతిం బొందు జడు(డు స్వస్వరూవ 
విజ్ఞానము లేకుండా తత్వము గు ర్రైరంగినవాడెట్లు కాగలుగును? ఓ వద్య్మాశా! 
తెలీయంజేయవే! 


అగ్నియొ పాతనుండి కయి నంటిన గాల్చును పాత కాలె నం 
చజ్ఞత, బల్కు-చుందును మదాత్మ గతంబయి శక్తి వీవు సం 

మగ్నత నుండ కర్త వయి, మత్‌కృత మీపను లన్ని యందునే 
భగ్నమతిన్‌ నినుం దల(ప6 బాయు నహంకృతు లెట్టు? రంగరాట్‌1 94 


తా॥ ్రీరంగనాథా! (కాంగిన ప్మాతలో నున్న అగ్ని కాల్చుచుండంగా 
పొ కాల్చిన దని అజ్ఞానముతో ( బల్కుచున్నా(డన్లు. ఆస్టే నా యాత్మలో 
నున్న శ _క్తివై నీవే యన్ని పనులు నెరవేర్చు చుండ(గా ఈ పనులకు క ర్తను 
నేనే యనిలుద్దిషానుండనై పల్కు-చుంటిని. నీవే యీ పనులన్ని యొనర్చుటకు 
మూలకారణు(డవని తెలియను. ఇట్టి నా యహంకారమెట్టు పాసి చను స్వామీ! 


అనలము పాత్ర నుండి చన నయ్యది కాల్చక యున్న నగ్నియే 

చనె నింక పాత కాల్చుటకు శ క్రము కాదను తత్వబుద్ది( దె 

ల్యును నిక నై సీ కరుణ లోపము నందిన కార్యవిఘ్నముల్‌ 
వెనగొన సీ వినా యిల చలింపదు పూరియు నందు రంగరాట్‌! 96 


తా॥ శ్రీరంగనాయకా! పాత్ర చల్లారి యగ్ని పాత నుండి న్నిష్కా 
మించిన పీదవ మో నగ్ని చల్లారిపోయి నది. ఇంతవరకు పాతలోనుండి 
అగ్నియే కాల్చినది ప్యాతకు కాల్చు శక్తి లేదు అని నిజమును తెలిసిన ట్రై సీ 
కరుణ లోపించి కార్యములో విఘ్నవరంపర లెదురై నపుడు పరమాత్ముని కృప 
లోపించిన గడ్జిపోచయును గదలదు. కావున (పతి పనికి కర్తయు నతండే యని 
యనుచుందును. , 


శ్రీరంగ స్త్రవరాజము 107 


వింతగు సీ మనః పకృతి ఏస్తృతమౌ తన జ్ఞానశ క్రితో 
చెంత ( గలట్టి వస్తువుల. జెప్పు ఘటంబు పటం విదం చయ 
సాంతము లోహముం బలె సుసాధ్య మిదందు స్వభావశ క్తి ని 
ట్టింతగ జ్ఞానశ క్తి యను నియ్యది (భాంతి. గదయ్య రంగరాట్‌ 1! 96 
తా॥ రంగనాథస్వామీ! విచ్శితమైన యీ మన స్పభావము విస్పుటమైన 
తన జ్ఞాన శక్తితో సమీపము గల వస్తువుల నిది ఘటము ఇది పటము అని 
అయస్కాంతము లోహమును వలె పరిచయము చేయును గాని యాత్మయను 
నది వేరొకటి లేదందును. అయస్కాంతములో నున్న మ శ క్రిని జ్ఞాన 
tf గక యనుట లాశ్చర్యము కదా! 


ఆరయ కాంత/పస్తర మొ యా యసిపిండమునే దా 

వేరొకదాని నంటదు రవ్మిపభ యట్టులు న్‌వా సర్వమున్‌ 

ఏరుపడంగం జేయు పరమేశ్వరరూపుండ వై వెన జ్ఞాత వం 

చేరు (గహింతా నిన్ను నదియే కదె తత్వపిమర్శ్‌ రంగరాట్‌! 97 
తా॥ విచారించి చూచిన సూదంటురాయి యొక ఇనుమునే (గహించుగాని 

తక్కిన విడమరిచిచెప్పు జ్ఞానము నేల కలిగి యుండదు? కావున నిది స్వభావ 

శక్తియె ఆదియు నినుము వరకే పరిమితమై యున్నదని తెలియవలెను. 

రంగనాథా! నీవో సూర్యునివలె నీవస్తు విది యీ వస్తు విది యని వర మేశ్వరు. 

డవగు జ్ఞాతవలె ఏర్పాటు సేయు వాండవని |గహించును గదా! ఇట్టిదే నిజమైన 

విమర్శ యగును. 

అరయ నిందియాళి విషయా ప్రనుఖాకృతు లంచు నమ్మినన్‌ 

ఖర రిపుషట్క-_దుర్భరముఖమ్ముల కమ్మెను నన్ను నట్టులే 

ధరణి కళ్ళతసోదరసుత పకరమ్మును నస్మదీయ మం 

చు రహీ6 దలంవ జన్మమరణోగభవాంబుధి ముంచు రంగరాట్‌! 95 


తా॥ శ్రీ రంగనాథ |పభో! ఇందియములు నాకు విషయ సుఖము 
లొసంగు ఆప్తులని నమ్మితిని. ఆవి నన్ను నమ్మించి కామ (కోధలోభ మోహ మద 
మాత్యర్యము లను అరిషడ్వర్గమునకు అమ్మివేసి మోస మొనర్చెను. ఆ విధము 
గనే బార్యబిడ్డలు అన్నదమ్ములు మొదలగు చాంధవులు నా వారని నమ్మి వార్తి 
సేవ చేసిన వారు నన్ను జనన మరణ రూపమగు సంసార సము[దమున ముంచిది 
గదా! 


108 ఢీ స్తవరాజ వంచశతి 


ఉధధిని దేలియాడు నురు వూర్ములవై( బయినంటు(గాని తా 

నుదనిధి లోతులం గల సముజ్యలరత్నములంట( జాలునే 

పదిపది జన్మమృత్వువుల( బాల్పడు జీవు( డదెట్లు జన్మము 

శ్రిద నిగమాంతతత్యమును దెల్యగ( జూలును దాను రంగరాట్‌! 99 
తా॥ శ్రీరంగనాయకా! సముదము'పై( దేలియాడు నురుగులు అలల 

పెననే తేలియాడును గాని అట్టడుగున నున్న సమ్ముదములోని ముత్తెముల 

నంటలేవు. అభ్రి వదేపదిగ జన్మ మృత్యువు లను తరంగముల మై దేలియాడు 

జీవుడు జన్మముక్తి నొసంగు వేదాంతతత్వరహస్యముల( దెలియ? జాల(డు 

కదా! 


కాలిన వస్త్ర మెట్లుడికి (కమ్మర ధారణముం బొనర్చు6గా 

వీలు నొసంగదోయటులె విజ్ఞులు( దాల్చిన జ్ఞానవహ్నిప 

జ్వాలితమౌ శరీర మది జన్మల కక్క_రరాక ముక్తిసం 

చాలకనత్‌సమ్మాశయణ సన్నిధిం |గాలును రంగరాడ్యరా! 100 
తా॥ శ్రీరంగా! ఎట్టు కాలిన వస్త్రము తిరిగి కట్టుటకు ముట్టుటకు 

అక్క_రరాదో ఆకే తత్వజ్ఞులగు పన్నులు దాల్చిన జ్ఞానాగ్నిచే దగ్గమైన 

శరీరము తానది తిరిగి జన్మల నెత్తుటకు కర్మసంబంధము కాలిపోయినది కావున 

అకగ్థారరాక ము క్తిపదసన్ని ధిని సమా(శయించి యొవ్వును గదా! 


పథితసముదసంగతతరంగములే జనియించి సాగుచున్‌ 

నిధనము నొందు; సందమది నిశ్చలతన్‌ మనియుండు నెప్పుడ 

వ్విధి (పకృతి పభూతవరఠివేష్టిత పాణిచయమ్మె డిందు మూ 

లధనము. బోలు నీ ప్రకృతి లావరు నెట్టులు? రంగరాడ్వరా! 101 
తా॥ శ్రీరంగనాథా! (వఖ్యాత మగు సమ్ముదపు తరంగములే పుట్టి 

సాగుచు పోయి, ఆ స్తమించును గదా! సమ్ముదము తాను చలనము లేక యెప్పటి 

వలె నొప్పియుండును. ఆర్చే యీ |వకృతినుండి పుట్టిన (పాణులే కొంత కాలము ' 

జీవించి నశించును. మూలధనము వలె నున్న యా (పకృతి లేకుండ( బోవృనది 

ఆసలే కాదు అని తెలియవలెను, 


శ్రీరంగ స్తవరాజము 109 


చిత్తము శుద్ది చేయునది శ్రీహరి నామ నిరంతర స్మృతుల్‌ 

మతత్తత దాని నేమరిన మానస మంటి చరించు దుర్గుణాల్‌ 

చెత్తయు నాంచునున్‌ సరసి. జేరంగనీక కరాన దోసి కిం 

చిత్తును నావ తిరి యట చేరవె నాంచును పాచి రంగరాట్‌! 102 
తా॥ శ్రీరంగనాథ వభో! చి త్రమును నిర్మల మొనర్చునది నిరంతరము 

సాగు శ్రీహరి నామ స్మరణములే కదా! ఆ నామస్మరణము మరచితినా ఈ 

మనస్సులో దుర్గుణములు నిండి చరించును. అష్ట సరస్సులో నాంచును జేరనీయ 


కుండా ఎప్పుడును చేతులతో వానిని (తోసివేయ వలెను గాదా! కొంచెము సేపు 
చేతుల నాపీన తిరి వెంబడే నాచు వ్యాపించుటలే కదా! 


అజ్ఞానం బది రాజ్యమేలిననె కాదా కామ కోదాదులున్‌ 

విజ్ఞానా ప్పవివేక హారులగు( బృధ్విం జీ(కటుల్‌ మూ(గినన్‌ 

(పజ్ఞాచక్షువు మూసివై చి ధన సర్వస్వమ్మునుం దస్కరుల్‌ 

ఆజ్ఞం బెట్టుచు కొట్టి దొంగిలిదురో యజ్ఞైశ! శ్రీరంగరాట్‌! 108 
తా॥ శ్రీరంగనాథా! అజ్ఞానము బుద్దిలో రాజ్య మేలిననే కదా! విజ్ఞాన 

ముతో లభించు వివేకమును కామ క్రోధాదులు హరించును. ఆప్టే వృధ్విషె 

చీకట్లు వ్యాపించిననే కడా! (పజ్ఞా నేతమును మూసి దొంగలు ధన సర్వస్వ 

మును దొంగిలిందెదరు ఇవ్యనిచో కొట్టి ఆజ్ఞలో పెట్టి కొనిపోవుదురు. 


యుక్తాయుక్త వివేకరాహితిని సీచోద్యోగయై యన్యసం 

సక్తాత్మన్‌ జరియించు జారిణియొ (భష్టస్వీయసద్వర్హయౌ 

నిత్యానిత్యవివేకరాహితిని నే నింద్యాత్మ సంస్కాంరినై 

యత్యంతం బితరాంత ర్యాశితుడ మోక్షానర్హుండన్‌ రంగరాట్‌! 104 
తా॥ శ్రీరంగనాథా! మంచి చెడ్డల వివేకము గోలుపోయినచో నీచమైన 

వ్యభిచార వృత్తిలో జొచ్చి కులట అన్య స్పర్శగల్లి తన ఉజొతగౌరవమునే గోలు 

సోవును, అ ట్రే నిత్యానిత్య వివేక విహీనత్యము వల్లనే కదా! నేను నిందింవ 

దగిన ఆత్మ, సంస్కారము గలిగి ఇతరాంకరసాధనాంతరమంతాంతర, 

దేవతాంతరముల న్మాశయించి మోక్ష [పా పికి అనర్ష(డనై పోవుదును. 


lio శ్రీ స్తవరాజ పంచళ 


ఆధుల కిల్లు, వ్యాధులకు నంగడిసంత, దరి్శిదబాథధకున్‌ 

బా దఘకార్య సంతతికి (పాణము, నాశయవిమ్న రాశికిన్‌ 

మదిని నాటపట్టు, తలమించిన భారము, నారకమ్ముకున్‌ 

బోందగ రాచబాట భవభూరిభర మ్మెటు. దోతు రంగరాట్‌! 10 
తా॥ శ్రీరంగనాథ (పభో! ఈ సంసార భారము ఇది తాను చింతలకు 

ఇల్లు, రోగముల అంగడి సంత. దరద బాధకు పాదు. పాపసంతతులకు( 

(బాణము సదాశయముల వినాశమునకు ఆటపట్టు. తలకు మించిన భారము, 

నరక మునకు బోవుటకై రాజమార్గము. ఈ సంసార భారము నెట్టు జన్మ జన్మ 

లకు. దొల(గించ6 గలవో స్వామీ! 


ఆరయ కర్మ చేయట నహంకృతి బుద్ధియు. దత్‌ఫలా ప్రిలో( 

గూరు మమత్వబుద్ధి వెద( గూడంగ నీయక సర్వకాలముల్‌ 

కూరిమి మీర దాస్యమతి( గొల్చుచు భాగవతాళిసేవలో 

తీరిక లేక కర్మములదే పనిసేయుటె ముకి! రంగరాట్‌! 106 
తా॥ శ్రీరంగస్వామీ! కర్మ మొనర్చుటలో అహంకారము, కర్మ 

ఫలములపై మమకారమును హృదయములో నెప్పుడు జేరనీయక కర్మను 


భాగవతదాన్య మను శక్రైంకర్యములో నియమించి ల్‌ కర్మలాచ 
రించుటే ముకి మార్గము కదా! 


అధిపతి కెందు( నతృలము నర్పణ సేయుచు వ తా 
విధవరొ! నా పొలమ్ము పయి వే6ంబడి నీదగు నెడ్డు సస్యముల్‌ 
ముదముగ మేయుచుండె నని మూర్గు నొకన్‌ వెస మందలించిన 

ట్లు ధరణి నా యహం మమతలుం గన, బేరుకె కాదె రంగరాట్‌! 107 


తా శ్రీరంగా! పాలికా(పు “పాలేరు” తన కృషిఫలితము నంతయును 
భూమీకామందుకు( జెంద( జేయుచు, తాను కాపలాకాయు చేనిలో ఒక మూర్భు(డు 
దొంగచాటుగా ఎడ్డ మెప్పచుండగా. గాంచి ఆరే విధవా! నా పొలము వండి 
సీ యెద్దులు మేయుచున్న వి తొల(గించుమని మందలించుటలో నా చేను ఆనినపుడు 


గల అహంకారము మమకారము పేరుకే కదా! అట్టి ఆహం మమతలు బాధా 
హేతువులు కావు స్వామీ! 


స్తవరాజ పంచశతి 


శ) మదలర్మేల్మంగా నమేత శ్రీ వేంకపేశాయనమ; 
శ్రీమతే రామానుజాయనమః 


శ్రీ వేంక కేశ్వర స్రవరాజము 


శ్రీలకీరుచిరాననోత్సలశశీ! శ్రీవత్సచిహ్నాంకితా! 

నీలాంభో జమనోజ్జ్ఞగా త విలస్మ రేజప త్రేక్షణా! 

బాలార్క పతిభాసమానవదనా పధ్వాంత నిర్వాపణా! 
తై9లోక్యాభయదానభ[దకరము దా! వేంకటాద్రి ప్రభూ! | 


తా॥ వేంక టేశ్వరా! శ్రీలత్షీ మనోజ్ఞముఖ మను రలువకు చందు(డ వై న 
వా(డా! శ్రీవతృమను నల్చ్హనిమచ్చ వక్షమున(గలవా(డా ! నీలమేఘమువంటి 
సుందరశరీరమున నొప్పారు కమలపష్యతములవంటి కన్నులు గలవా(డా! బాల 
సూర్యుని వలె పకాశించు మోముతో ఆపద లను చీంకటుల! బావువాండా! ముల్లో 
కముల కభయ మొసంగు కరముద గలవాడా! 


శ్రీ కరశేషశె కె లవరశ్ళంగతటోదృవభ కృకల్చకా 

చోక్రహసుస్మ కాంచితీమనోజ్ఞ ప్రసన్న కృపా వలోకనా 
నేకసుమాభిరామ! యమని కరణాభయహ హస్తపర్దది 

వ్యాకృతి! దాసవాంఛిత నిజాం ఘిఫల్మపద! | వేంకటేశ్వరా! లై 


తా॥ సంపత్కరమైన శేషగిరిశిఖర పదేశమున నుద్భవించిన భక్తుల 
పాలిటి కల్పవృక్ష మైనవా(డా! చిరునవ్వులతో గూడిన మనోజ్ఞ ములగు (పసన్న 
మైన కృపాదృష్టులనే అనేకపుష్పములతో నొవుచు పావములం చావు అభయ 
హ స్తవతముల దివ్యాకారములుగలవా(డా! దాసులు కోరుకొను నిజపాదము లను 
ఫలములుగలవా(డా! వేంక టేశ్వరా! 


శ్రీ వేంకటేశ్వర స్తవరాజము 113 

శ్రీరమణీ మణి ప్రణయ చి త్తసరోరుహ భృంగ! మార వి 

సార ధనుర్విము క్త శతప్మత (వవర్షదపాంగ!। భకికూ 

పార నిమగ్నచి త్త నిజభ క్రవరేక్షణ! చాతకోల్ల న 

స్నీరద సుందరాంగ! రమణీయ కళాంగజ! వేంకటేశ్ళ్యరా! త్రి 
తా! శ్రీదేవి యొక్క చి త్తకమలమున వసించు తుమ్మెదరూ పైనవాండా!. 

మన్మథుని ఎక్కిడిన ధనుస్సునుండి విడివడిన కమలప్మతములవంటి కృపాకటా 

కములు గలవాడా! భ క్రిసమ్ముదములో ముని(గిన స్వంతభక్తుల చూపు లనెడి 

చాతకములకు మేఘమువంటి సుందరశరీరము గలవాడా! దిన్యకళలచే మన్మ 

థు(డ్రై నవాండా![ వేంక టేశ్వరా! 


శ్రీదయితా మనోహర! విశిష్ట గతి న్నిను బాడు నా చతు 

ర్వేద నినాదముల్‌ విపులవిశుత దార్శనిక (ప్రమాణ సం 

వాదములున్‌ చతుర్ముఖ శివ |పముఖాఖిల భ కకోటి మీ 

పాదములే శరణ్య మని పల్కుచునున్నవి వేంకటేశ్వరా! శ్తీ 
తా॥ లశ్ష్మీనాథా! చక్కని రీతిలో నిన్ను బాడు ఆ నాల్లు వేదముల 

ధ్వనులు మ్మిశుతి కక్కిన వివరముగల _ప్రమాణములగు దర్శనముల సంవాద 

ములును, (బహ్మ శివుడు మొదలుగాగల భ క్రసమూహము మీ పాదములే శరణ 

మొందం దగినవని రక్షకములని పల్కు-చున్నవి వేంక టేశ్వరా! 

శ్రీధరణీ మనోహర! యశేషత నిన్గానియాడ నోడరే 

వేద పురాణశాస్త్ర కృతి వీధుల శర్వపితామహాదులం 

చే దిగులొందనేల? జలమెల్లయు( _దావక నీదు పాదగం 

గోదక మాత్మతర్షమును నోసరం జేయడె వేంకటేశ్వరా! 5 
తా॥ శ్రీ దేవీభూ దేవులకు ఖభర్తవైనవాండా ! వేదపురాణకాస్త్రచర్చులతో 

హర్మబహ్మాదులు6 గూడ నిను గొనియాడ నోడిపోరా? యని నేను భయపడు 


చేల? దప్పినార్చుకొనుటకు గంగోదకమంతయు. [దాగవలసిన అవసరమేము 
న్నది? చేంక టేశ్వురా! 


RSC.8 


114 శీ స్తవరాజ పంచశతి 


నీదు పదమ్ములం గడుగు నీరము లౌటనె కాదె గంగ |బ 
హ్మాదిసురల్‌ నుతింప గరళాశను( డౌదల( దాల్చ్ప( గల్మష 
చ్చేదకమై, భగీర థవిశిష్టతవఃఫలసారమై, (వేజా 

మోదకరంబునై , సగరము క్రిదమై మను వేంకటేశ్వరా! గ్ర 


తా॥ ఓ వేంక టేశ్వరా! నీ పాదములు కడుగుకొను సీళ్ళగుటవల్ల నేకదా! 
గంగను (బహ్మాదిదేవతలు పొగడుట, ఏషము గళమున ధరించు శంకరుడు తల 
ధకంచుట, పాపముల నశింపంజేయు శక్తి కలదగుఏ భగీరథు తవస్సుతో(గాని 
భూమికి దిగిరాకుండుట, [పజామోదమును బొందుట సగరులకు ము క్తి పదమై 
యొప్పుట గల్లి యున్నది గదా! 
పాదయుగంబు కల్పతరుపల్టవపుష్పకృతంబు, స్వచ్చుగం 
గోదకసన్మరందకృత యోగి జనేక్షణభృంగసమ్మ దో 
త్పాదకరంబు, నిత్యనిజభ క్రమహో| గభవాబ్దితారక 
శ్రీదవహ్మితయుగ్మమయి, చెల్వమరున్‌ ధర వేంకటేశ్వరా! 7 
తా॥ మీ రెండు పాదములు కల్పవృక్షము యొక్క. చిగుళ్ళను వూవులను 
మెదిపీ చేయంబడినవి. అందలి తేనెయే గంగోదకము. దాని గోలు తేంట్టు 
నీ భ క్రిసల్పు యోగిజనుల నల్లని చూపులు. ఆ తేనె వారికి మోదమిచ్చును. నీ 


రెండు పాదములు నీ భక్తుల ఘోరనంసారసముదమును దాటించు జంట 
ఓడలై ళోభిలును వేంక టేశ్వరా! 


సుందరరూప! నీదు పదశోభల. (గోలెడి కంటిపాప లిం 

కెంద రదేమి చెప్పినను నెందును గాంచవు; తల్లి చన్నులన్‌ 

విందులు (గోలు పాప లవి వీడు మటన్నను నేడ్వుకుండంగా 
నుందురె, తావకాంఘి విడ నొప్పదు నా మది వేంకటేశ్వరా! రి 
తా॥ ఓ చక్కదనాల వేంకటేశ్వరా! సీ పాదాల సౌందర్యమును (గోలు 
కంటిపావలు ఇంకెంద రెన్నివిషయాలు జెప్పేనను వానివై వై పుం గాంచవు. తల్లి 


చనుబాలు (తాగు చంటిపాపలు వానిని విడిపించిన నేడ్వకుండంగా నుందురెట్టు? 
జ విధముగానే నా హృదయము మీ పాదధ్యానము విడంజాలదు. 


శ్రీ వేంక పేశ్వర స్తవరాజము 


115 
దివిభువులన్‌ బదద్వయి మితిం దగ గొల్బు తివికమాకృతీ! 
భవదమలాం ఘియుగ్మమును బాయక కొల్చెడి భ కకోటి వై 
భవయుత భు క్రిముక్తు లన( బాణితలామలకంబులై చనన్‌ 
రవిశశిదివ్యదీధితుల రాజిలకుండునె? వేంకటేశ్వరా! ర 


తా॥ దివి భువులను రెండడుగుల మేరకు గొల్బు ఓ (తిమ్మిక మా! 
వేంక టేశ్వరా! మీ యడుగు దోయిని గొల్చు భక్తులును మహావై భవముతో 
నొప్పారు భుక్తి ముక్తులు వారికి కరతలామలకములై పోవ నూర్యచందుల వలె 
దివి భువుల వెలిగించుచు నుండరెట్టు? 


నవసంధ్యారుణశోభలన్‌ బదము |కిందం (దొక్కు సుస్నిగ్గకె 
రవసీలాంబుజముల్‌ పదాల: బడుచున్‌ రాంజేయు నక్షతవై 
భవసర్యస్యము గోట మీటు నని మీ భవ్యాంికిన్‌ దృష్టిదో 
షవినిర్ము క్తి కిడున్‌ నివాళి పదభూషల్‌ వేంకట్నాదిపభూ! 10 
తా॥ సంజ కెంజాయల పదాల (కింద (దొక్కిపట్టుచు, సుందరములగు 
కమలముల కలువల కాళ్ళబడి రాంచేయుచు చుక్కల శోభలను గోట మీటుచు 
(పకాశించు మీ పాదాలకు దృష్టిదోషము తగులకుండా మీ నవరత్నములు 


పొదిగిన పాదభూషణములు తమ సహజములగు కదలికలతో నివ్వాళు లర్చించు 
చున్నవి గదా ఓ వెంక చేశ! 


హరి! యుష్మ న్మృదుగుల్బ్ప యుగ్మ రమణీయాకా ర రేఖా ద్యుతుల్‌ 
హరియించున్‌! హరినీలసన్మణిమనోహారి పభాపూరమున్‌ 
మొరయించున్‌ సుమరాళ మంజులగుణామోఘ్మశుతుల్‌ చారునూ 
వురమంజీర విభూషణ ధ్యనుల నెప్టున్‌ వేంకట్నాదిపభూ! * 1i 


తా॥ హరీ! వేంకటేశ్వరా! మీ చీలమండల అందాల రూపురేఖలు 
ఇం[దసీలమణుల కాంతిసంతతుల హరియించుచున్నట్లున్నవి. అందలి నూపుర 
ములు, మంజీరములు (పాజెవులు _ కాళ్ళకడియములు) ఆమోఘములైన వేద 
నినాదము లొనర్చ్బు కలహంసల జంటలు కలహించుచున్నట్టున్నవి కదా! 


స్రవరాజ పంచశతి 


(ఈ 


116 


కమఠమువెన మందరనగ మటు జంఘిక లంఘు లంటుచున్‌ 
(గమగతి మంథన మ్మొలయఃగా జనియించు సుధారసమ్ము నా 
నమరరురిన్‌ సృజింప( గనకాంబరడంబ రచారుతాబ్దీలో 
సుమశరముద్దరమ్ము లన శోభిలు చున్నవి వేంకటేశ్వరా! నం 

తా॥ కూర్మావతారము పైన మందరగిరి పర్వత శిఖరము వెలింగినట్టు 
మీదగు మీగాళ్ళ పైన పిక్కలు శోభిలుచు మీ సౌందర్య సమ్ముదపు టడుగుందట్టి 
ఆనందామృతమ్మును (దచ్చుచున్నవా యనునట్లు సురగంగల సృజింప( గనకాం 
బర మను సువర్ణ సముదములో మన్మథుని ముద్దరమ్ము లనయా విరాజిల్లు 
చున్నవి వేంక టేశ్వరా! 


శ్రీసతి తావకీనమృదుశ్రీపద సే వ లొనర్చ నేర్చుమై 

నోసరకన్‌ పదాబ్దముల నొత్తంగ జంఘికలన్‌ మనోజ్ఞతన్‌ 

భాసిలు త త్సతీపరమపావనదివ్యకరారుణాంగుళుల్‌ 

భాసురమేఘసంతతుల( బర్ఫ్వు( దటిద్గతి వేంకటేశ్వరా! 18 
తా॥ లక్ష్మీదేవి మీ మెత్తని పాదాల నొక్కింత నేర్పుతో నొత్తుచుండంగా 

మీ పిక్కల-పై(గదలియాడు ఆమె పరమ సమ్మితమైన కోమలములైన ఎజ్జని 


(వేళ్ళు గాంచిన (వకాశించెడి మేఘమండలములో పర్వెత్తు మెణుపు తీగ లె 
కనంబడుచున్నవి కదా వేంక టేశ్వరా! 


కోమలగూఢ జ తువులకున్‌ బయి నొప్పెసలారు నూరువుల్‌ 
శ్రీమహితంబులై మరియు శ్రీలలనా సహితంబులై లసత్‌ 
భూమహిళాయుతంబయి విభూతుల రెంటికి మీర లొక్క.రే 
సాము లటంచు నిభ్బువిని జాటుచు నుండెను వేంక టేశ్వఠా! 14 
తా॥ వేంకటేశ్వరా! ఉభయ లోకముల దొరా! సుకుమారములై ఎము 
కొలు తేలి లేకుండా నున్న మోళకాలి కీళ్ళకు పెన నున్న తొడలు సంపత్కర 
ములై లక్మితోం గూడుకొన్నవై భూదేవితో గూడ (వకాశించునవై ఈ లోకము 


నకు మరియు పరలోకమగు పరమ వదంబునకు ఈ రెండు విభూతులకు దొరలు 
శ్వీరేనని ఈ (సవంచము నిండ చాటుచున్న వనం జెలును. 
| రా 


శ్రీ వేంకటేశ్వర స్రవరాజము 117 


ఊర ఏకి తావకీనరుచిరోరుతటమ్మున( బుట్టుటం గదా! 

సర్వజనమ్ములుం బొగడు చక్కనిచుక్క యన న్వెలింగె దు 

ర్గర్వము మీర రంభ తమ కాళులకున్‌ సరి రాదలంచి యీ 

యుర్వి శిరమ్ము |కిందగుచు నొప్పగ నిల్చెను వేంక టేశ్యరా! 15 
తా॥ ఊర్వశి మీ చక్కని తొడలనుండి పుట్ట ట వల్లనే గదా సర్వజగ 

త్తులు హైగడు నటువంటి చక్కని చుక్కగా (ప్రకాశించుచున్న ది. అది గాంచీ 

రంభ గర్వముతో. గూడినదియై మీ పాదములకు సరి రాం దలంచినదియై మీ 

శ్రీపాదముల సౌందర్భమునకు సరిరాలేక తల్మకిందులు నొనర్చి (రంభ)ఆరటి 

వృషమై దిగులుపడి నిల్చిపోయెనో? స్వామీ వేంక టేశ్వరా! 

(పావృట్కా-లవినీలనీర దశరీరా! తార్జ్యపృష్టోపరిన్‌ 

శ్రీవామామణి నంకమం దిడి నభస్పీమన్‌ (బయాణించుచో 

సొవర్ణాభరణా ప్రహీరసవిధాంచత్సన్మసారమ్ముగాన్‌ 

సేవింతున్‌ మహనీయవ్మిగహుని నిన్‌ శ్రీవేంకటా[ద్మిపభూ! 16 
తా॥ తొలకరి మబ్బుల వంటి నల్లని సుందర మైన శరీరము గలవాడా! 

గరుత్మంతుని మూ(పు'పైన లక్ష్మీ దేవిని తొడపై కూర్చుండ బెట్టుకొని ఆకాశ 

మార్గములో! (బయాణించు సమయమున బంగారునగ లోం బొదిగిన వ[జమునకు 

సమీపములో నున్న ఇందనీలమణిని వలె మీ మహనీయ వ్మిగహము సేవ 

సాయించును గదా వేంక టేశ్వరా! 

విష్ణుకళా త్వదీయకటి విశ్వవిహారసమ స్తభూతవ 

ర్జిష్ణువు జీవకోటిపరి వేష్టిత రాజద జాండ పిండ మం 

దోష్టకరంబు హాటకసముజ్వలవర్హ దుకూలకాంతి భా 

జిష్షు వటంచు స్వాంతమున. జింతన చేసెద వేంకటేశ్వరా! 17 
తా॥ వైష్టనకళలతో నొప్పువాండా! మీ కటిభాగము (మొల) విశ్వమంత 

టిలో విహరించే సమస్తభూతముల! బెంచునదియు, సమ స్తబహ్మాండముల పై 

పొదిగి వెచ్చదనము నిచ్చునదియు, (కోడి పిల్లలను సేయుటకు ముందువలె) 

పచ్చని బంగారు కాంతుల నీను పీతాంబరములచేం |బకాశించునదై యున్నది 

కదా! యని హృదయములో మిమ్ము భావింతును శ్రీవేంక చేశళ్యరా! 


118 శ్రీ స్తవరాజ పంచశతి 


హరిసీలాభమృదూదరావని గభీరావ ర్తనాఖీ హదాం 
తరసంజాతమనోహరాబ్దసుఖసద్మంబందు వాగ్భర్త బం 

భరమై వేదమరందపానరతి నున్మత్తుండనైై సేయు ను 
స్వరసామ్మశుతి. దృ ప్రి గాంతువె పరేశా! వేంకటాదిపభూ! 18 


తా॥ ఇం దనీలమణివర్ణ ము( బోలు మెత్తని మీ యుదర పవంచములో 
లోతుగానుండి సుడులు చిరిగిన మీ నాఖీసరస్సులో బుట్టిన సుందరమగు కమల 
మను ఇంటిలో నా [బహ్మదేవు. డొక తుమ్మెదయై వేదసార మను తేనె పానము 
సేయుచు నున్మత్తుని వలె నుండి చేయు సామగాన్మళుతిని సంతోషించుచున్నావా! 
వేంక చేశ్యరా! పరమునకు దొరయైనవా(డా! 
కాస్తుభరత్నచం దసువికాసక మై సరస పవూర్ణ మె 
నిస్తులహీరమౌ క్రికవినిర్మితనిర్మలహారపూర్ణ మై 
శ_స్సనవాంబుద ద్యుతి విసారిభ వత్సుహృద బ్దపీఠి6 దా 
విస్సృతి వెల్ల నబ్ది యని వీడదు నిన్‌ రమ వేంకటేశ్వరా! 19 
తా॥ కొస్తుభరత్న మనెడి చందునితో( గూడినదియై రస స్వరూపమైన దై 
హారములతో వెలుంగు తులలేని వ్యజవై డూర్యాదినవరత్నములతో( గూడినదై, 
ప్రశస్తమైన తొలకరి మేఘవర్గములో నుండునదై విశాలమైనదై యుండుటచే 


ఇది నా తల్లి యిల్లగు సముదమే యని [భమపడి లక్ష్మీదేవి నిత్యము నీ 
వక్షమును విడనాడకుండు నే మో? వేంక పేశ్వరా! 


అతులిత రామణీయకమహార్దవ మందున. బుట్టి రత్నసం 

తతులను జుట్టిలక్మి కయిదండల నండగ నుండి వేదసం 

గతిం గొను నీ గళంబు వరకంబువుకే సతతంబు సద్దుణ 

(పతతుల. జెప్పుచుం (బణవపాఠము నేర్పదె? వేంకటేశ్వరా! 20 


తా॥ శులలేని సౌందర్యసమ్ము దములో బుట్టి అందలి రత్నసమూ 
హముతో( జుట్టుముట్ట(బడి, లక్ష్మీ దేవికరకమలములలో ఆటవస్తువుగా నలరి, 
వేదములను పఠించుచుండు నీ కంఠము. శంఖమునకే (పాంచజన్యము) గుణము) 
ధ్వనించుటలు నేర్పుచు ఓంకారపాఠ్యకమముల వల్రైవేయుటను చెప్పుచున్నది. 


కదా వేంక టేశ్వరా! అనగా నీ కంథము శంఖమును మించిన సుందరత 
గలది సుమా! 


వేంక టేశ్వర స్తవరాజము 119 


(౫ 


శ్రీప! స్వభ కషట్పదసు సేవ్యభవద్వదనారవిందసం 
దీపితమంజులాధరము నిస్తులభాగ్యరమానురాగని 

శ్షేపము, దంతపంక్తులు విశిష్టశుచిస్మితకుందకుట్మలా 

క్షేపకకాంతి న్నాశితుల సిల్లుటిరుల్‌ దునుమాడు శ్రీపతీ! al 


తా॥ ఓ శ్రీపతీ! సి భక్తులను తుమ్మెదలకు సేవించ దగిన నీ ముఖ 
కమలము నందు (పకాశించు సుకుమారమైన అధరము (కిందిపెదవి) తులలేని 
భాగ్యము గల లక్ష్మీదేవి యొక్క | పేమనిదానము గదా! ఆ పలువరుస తెల్లని 
(శేష్టమైన నగవుల మొల్ల మొగ్గల నావ్షేపించుచున్నది. ఆ దంతముల నగవు 
కాంతి నీ భక్తుల కష్టముల రూపమున నున్న అంధకారమును తరిమివేయు 
చున్నది గాదా! 


హన 


భఛాసుర్థభూయుగమ్ము సుమబాణుని దివ్యశరాసనమ్ముగా 

నాసికయున్‌ స్మితమ్ము నటనాంచదపాంగము లయ్యనంగ బా 

ణాసనము క్త చంపక సుహారకృతార్జునమల్లికాంబుజ 

(పాసములై జగన్నయనపర్వములై మను వేంకటేశ్వరా! 22 
తా॥ సీ బొమదోయి మన్మథుని ధనుస్సుగా'|బకాశింప నందు దానినుండి 

విడింబడిన సంపెంగ మొల్ల మొగ్గల గుత్తి కమలపుష్పముల ననుకరించుచు 

ఆందు అనగా బోొమదీవె (కింద పి నానిక చిరునవ్వు నటించు (కేగంటి చూపులు 

మన్మథుని వూలబాణాల జ్ఞప్తికి దెచ్చుచున్న వి వేంక టేశ్వరా! 


సీటగు పద్మరాగహరినీలహరిణ్మణి హీరతారసత్‌ 

కూటమహోజ్వలార్హ మణిగుంఫితమై పదియారువన్నె మే 

ల్హాటకరత్నదీప్తి పి( దనరారు కిరీటము (పాజ్నగ్యాగ స 

ద్వాటి జనించు భాస్కరుని భాతి పలుంగిడు వేంకటేశ్వరా! 28 
తా॥ స్వచ్చమైన పద్మ రాగములతో నిందనీలమణులతో వ్యజములతో 

ముత్యములతో పొదుగంబడిన సీ మేల్మి పెడికిరీటమును గాంచ సీ నల్లని 

తనువుపై ఆది తూర్పుకొండ శిఖర్మాగముపై సగము మ్మాతమే ఉదయించిన 

సూర్యబింబమువలె చెలుంగుచున్నది వేంక టేర్యరా! 


120 శ్రీ న్లవరాజ వంచళశి 


నిండగు చెల్వపుం గొలని సీరజళశోభల నొప్పు న్మేతముల్‌ 
మండితరత్నదర్పణసమద్యుతి( (గాలు కపోలపషాళి సీ 
రెండలు గాయ, కర్గ్ణభృతహీరమసారరుచి ప్రపూరన 
త్కుండలయుగ్మ మర్యమవిధు.పభ లీనెడి వేంక సేశ్యరా! 94 
తా॥ సౌందర్యసమ్ముదములో వికసించిన కనులముల వలె |పకాశించు 
నీ కన్నులును, మణిదర్పణములవలె నున్న సీ చక్కు_లు, వానిసై వ! జముల 
నీలమణుల కాంతులతో (ప్రకాశించు చెవులలో వెల్లు కుండలములు నీరెండ 
గాయుచు సూర్యాచం్యదులవలె (ప్రకాశించుచు మనోజ్ఞముగా నున్నవి 
ఓ వేంక చేశ్వరా! 


సిలకలావిలాసముఖనీరజ! చందనమార్గబిందుకో 
భాలలితో ర్యపుం| డయుతఫాల మపారకృపారసాబ్టిలో 
బాలశశాంకు(డై యెస(గ( బల్మరు నాట్యములాడు ముంగురుల్‌ 
మేలములాడు.6 జం|ధరత మేఘకదంబము వేంకటేశ్వరా! 25 
తా॥ నల్లని కళల మొగముతో నొప్పు ఓ శ్రీనివాసా! శ్రీగంధము కస్తూరి 
గూర్చి నిర్మించిన నిల్వునామముతో నొప్పు నీ నొసలు కృపారససముదములో'( 
బుట్టిన పిల్ల చం్నదుని బింబమై యొప్పార దానిపై నాట్యాల నొనర్చ్బు ముంగురులు 
బాలచం[దుని గప్పి యాడు మేఘమాలల వలె శోభల నీనుచున్నవి గదా! 


మానుగ శేషపీఠమున మాసతి భూసతి చేరి కొల్వంగా 

జొనువు లంటు హస్తములు చారుమదేభకరాభశోభలై 

కానంబడన్‌ ద్వదీయనువికాసవిలాసకృతావతారముల్‌ 

మానసగోచరమ్ములగు మార్గము జూఫవె వేంక చేశ్యరా! 26 
తా॥ ఆదిశేమ( డనెడి మృదువగు పీఠముసెన శ్రీదేవి భూదేవి చేరి సేవ 

లొనర్చుచుండ(గా మోకాలివరకు (వేలాడు హస్తములు మదించిన ఏనుగు. 

గున్న తొండములవలె (పకాశించుచు కనంబడ(గా అత్యంతవిలాసముల నీను నీచే. 

ధరింప(బడిన అనేకావతారరహస్యములు నా మనస్సునకు గోచరమగు మార్గముల 

నుపదేశింపవే వేంకటేశ్వరా! 


శ్రీ వేంక టేశ్యర సవరాజము 121 


సురుచిరదృక్సరోజముల సూనశరుం (బసవించు మించు 
హరియణగు శ్రీనివాసు (సణయామృతపూర్ణమనస్సరోవర 
స్పురితతరంగడోలికల సాంపుగం దూంగెడి రాజహంసిసుం 

దది యలమేలుమంగం గొని దర్శన మీయవె వేంక'టేశ్యరా! 97 


శ్ర 


తా॥ ( కేంగంటి చూపుల నీను నేతకమలములలో మన్మథుని |వసవించు 
మెజపు(దీవె,  శ్రీహరియెన శ్రీనివాసుని (పేమామృతవూర్ణహృదయ సరోవర 
తరంగము లనెడి ఊయెలల పెన అందముగా తూగియాడు రాజహంసి యగు 
సుందరి శ్రీ అల మేల్మంగతో! గూడి సొంపుగా దర్శన మీయవే శ్రీనివాసా! 


బాహువు లొప్పు దేవరకు, అబంచశిరోర గదివ్యశోభకున్‌ 

దోహదమై విసీలమృదుదోర్యుగ మందున శంఖచ కముల్‌ 
మోహనమౌ శిరోమణుల. బోలును జానువు లంటి (వేలు మీ 
బాహుయుగంబునం దమరు పద్మగదాదులు వేంకటేశ్వరా! 28 


తా! దేవర బాహువులు ఐదుతలలు గల ఫణులవలి కోభల సీనుచున్న వి, 
ఆ నల్లని బాహువులలో శంఖచ[కములు సర్పముల శిరస్సులపై (వకాశించు 
మణులవలె _పకాశించుచున్నవి. ఇంకను మీ బాహువులలో వద్మము, గద 
మొదలగు ఆయుధాలు మిక్కిలి శోభల నీనుచున్నవి శ్రీవేంక టేశ్వరా! 


పరమపదమ్మునం దలరు భక్తజనాళికి దర్శనమ్ము దు 

ష్కరమగు ధారుణి న్వసతిగాం గొన నిర్ణరపాళి దూరమౌ 
సురనరతిర్యగాి దయం జూడ(గ నుండెద నందుబాటులో 

తిరుమల నంచు సీ కొలువు! దీర్చితివా యిట వేంక చేశ్యరా! 29 


తా పరమవదములో నీవుంటే భ క్రజనులకు దర్శనమిచ్చుట' దుర్తభ 
మనియు, మరి భూమిపై నుంటే దేవతాదులకు దర్శసమొసంగుట బాల కష్టమని 
తలంచి; నరులకు, సురలకు, పశు, పక్షి, మృగాదులకు దర్శనమొసంగుటకు 
అందతికి అందుబాటులో నుండు పద్ధతిలో తిరువతి కొండపై వసించీనావా 
చేంక టేళ్వురా! 


122 శీ స్తవరాజ పంచశతి 


తావక దివ్య మంగళ సుధామయ నిగహ దర్శనమ్మునన్‌ 

బావన మయ్యె జన్మ భవబంధము లూడె, మహాఘవార్డికిన్‌ 

నావ లభించె, మోరమగు నారకబాధ నశించె, ము క్రికిన్‌ 

[దోవ జనించె నిన్ను కనుదొన్నెల: (దావెద వేంక చేశ్వురా! 8( 
తా॥ నీ దివ్యమంగళవ్మిగహమును దర్శించుటవల్ల నా జన్మ పావనమై 

నది. సంసారబంధములు తమంత తాము ఊడిపోయినవి. పావసము దము 

తరింపంగా. జక్కని ఓడ లభించినది. భయంకరమగు నరకబాధ నళించినది. 

ముక్తికి [తోవ దొరికినది. ఇట్టి నీ సౌందర్యము నా కన్నులనే దొన్నెలళో( 

దనివిదీర( (దావువాండను శ్రీనివాసా! 

నలువ శయింప సోమకు(డు నాలుగు వేదములన్‌ హరించి యా 

జలనిధిలోన దాగిన రుషమ్మయి వానిన్‌, బట్టి చంపి మిన్‌ 

కులజుని కిచ్చినా వటులె కొల్పడు జ్ఞానము నాకొసంగి సం 

నరణమహాబ్ది ని స్త్రరణశ క్తి నొనంగవె వెంక టేశ్వరా! 81 
తా॥ బ్రహ్మ దేవుడు పడుకొని యుండగా సోమకు(డను రాక్షసుడు 

నాల్లు వేదముల హరించి సముదములో దాగుకొన్న చేప రూపు ధరించి వాని 

బట్టి చంపీ ఆ వేదములు తిరిగి _బహ్మ కొసంగితివి. అశ్రు నేను ఆనేక జన్మల 

నుండి పో(గొట్టుకొ నిన ఆత్మజ్ఞానము నాకిచ్చి సంసారసము దమును దా(ట(గల 

శ్రి నొసంగవే వేంక టేశ్వరా! 

అమరజనావనార్థము మహామృతపాన మొసంగ వార్టిలో 

కమఠమ వౌచు మందరనగమ్మును మూంపున దాల్చినాండ వే 

కుమతి ననాదికర్మకుల గోత భరమ్ము కరమ్ము నోర్చి న 

న్నమరుని జేసి (బోవ బరువా? కరుణామయ! వేంకటేశ్వరా! 2 
తా॥ దేవతలను రక్షించుటకు అమృతపానమును వారికిచ్చుటకు సము 

[దములోం దాంబేలువ్నై మందరవర్వతభారమును మూం6పుపై దాల్చినా(డవే! 

అట్రై ఈ దుర్మార్యనికి అనాదినుండి సంపా ప్రించు కులగోతభారముల అత్యం 

తము (శ్రమపడి మోసి నన్ను జరామరణరహితమైన ముక్తి నొసంగి (బోవవే 

వేంక టేశ్వరా! 


శీ వేంక చేశ ర స్తవరాజ ము 123 


ఆదివరాహరూపమున నటిని మున్షి కలంగు నట్టి యి 

మేదిని ముస్తె చందమున మేదుర దంష్టింక నుద్దరించినా 

వే? దురితాబ్దిలో మునిగి యెంతయు వందురుచుంటి నన్ను నో 

శ్రీ దయితా! సముద్ధరణ: జేయవె పాయక వేంక టేశ్వరా! లికి 


తా॥ ఆదివరాహరూపము' దాల్చి సముదములో హిరణ్యాక్షుని చే మంచ 
బడిన యీ భూమిని తుంగగడ్డ వలె సీ తెల్టని కోరసై నెత్తి ఊద్దరించినా(డవు. 
అభ్లే పైవసమ్ముదములోంబడి మునింగి యెంతయో బాధవడుచుంటిని. ఆ నా 
(పకృతిని సముద్దరించC దప్పక నన్ను కాపాడవే వేంకటేశ్వరా! 


నరసింహాకృతితో హిరణ్యకశిపు న్నాశంబు( గావించి శ్రీ 

వర పహాదుని దావకీనపదసద్భుక్తాగగణ్యున్‌ దయా 

పరతన్‌ (బోచితి వాసురీ పకృతి తద్భంగిన్‌ శ్రమల్వెట్టు( ద్వ 
చ్చరణాహాదుని నన్ను (బోవవదె? శ్రీశా! వేంకటాద్రి పభూ! త్రి 


తా॥ శ్రీనరసింహావతార మును దాల్చి హిరణ్యకశిపుని జంపీ నీ పాద 
భక్తులలో మొదటివా(డగు (పహ్హాదుని దయతో. గాపాడినావు. అధే ఆసురీ 
(పకృతితో నిరంతరము బాధపడు నీ పాదభక్తుని నన్ను రక్షించ వెందులకు 
ఓ వేంక చేశ్వరా! 


అల బలిచక్రవర్తి (తిపదావని నీయ. (దివిష్టపమ్ములన్‌ 

గొలిచి (తీవికమాకృతి నకుంఠగతిన్‌ దదహంకృతిన్‌ రసా 

తల మడంగార (6 [దొక్కి-తివి తద్గతి మామక దుష్టగర్వమున్‌ 
బలింగొని నీ పద మ్మొసంగి పావను జేయవె వేంకటేశ్వరా! శీలి 


తా॥ నాడు బలిచ[కవ ర్తి మూడడుగుల భూమీ నిచ్చిన మూడు 
లోకములను కొల్చుకొని వాని యహంకారమును పాతాళలోకము అడం 
పోవునట్లుగా( (దొక్కితివి. అట్టే నాదగు అహంకారమును గర్వమును బలిగా6. 
గొని సి పదము నొసంగి నన్ను హైవను జేసి ఏలుకొనవే శ్రీవేంక చేశ్వరా! 


124 శ్రీ స్తవరాజ వంచశశీ 


పరశువు కేలం దాలిచి యపారవివక్షకులక్షయమ్ము గా 
నిరువదియొక్క మారులు నిహీననృపాలుర. చెండి యివ్వసుం 
ధరను జయించి మించితివి తద్గతి నామది న్మాకమించి న 
చ్చరితము రూపుమాపు రిపుషట్కము(. దుంవవె వేంకటేశ్వరా! 86 
తా॥ పరశువు కేల దాల్చి వరశురామమూ ర్రివై ఆత్యంతముగా శతు 
కులము వినాశము పొందగా నిరువదొక్ళ-మారులు నీచులగు నృపాలుర క్షీ 
యాధముల(జెండివై చి యతిశయించితివి. ఆ్లేనా బుద్ది న్నాకమించి యున్న నా 


సచ్చర్మితను నశింప జేయుచున్న కామ్మకోధాదుల నశింపయజేయ వెందులకు 
వేంక పేశ్వరా! 


దశవదనుండు శానకిని దస్కరణ మొనరించి యేంగ నా 

పశువును సంహరించి సతి బంధవిము క్రి నొనర్చినా వవో। 
దశరథరామ! నన్నటులె దర్ప మెలర్ప దశేందియమ్ములున్‌ 

వశ మొనరించె నేల భవబంధము( బాపవు? వేంక పేశ్వరా! 87 


తా॥ దశవదనుడగు రావణుడు జానకిని దొంగిలించుకొని పోగా ఆ 
పశువును చంపి సతియైన సీతకు బంధవిము క్రిని చేకూర్చినాండవు. ఓ దశరథ 
రామ! నా ఆత్మ నట్టులే. దశేందియములు తమ వశ మొనర్చికొని బంధింఛినవి. 
ఏల నాయీ బంధమును నశింపంజేయవు వేంక టేశ్వరా! 


కురుసభ దుస్ససేను(డతి క్రూరత( జీరలు లాగువేళ, దు 
రృరగురుదుఃఖత ప్త యయి (ద్రౌపది కృష్ణ యటంచు వేడ నం 
బరముల నక్షయమొస(గి మానము. గాచితి వట్టులే జరా 
మరణభయాతిరి క్రతను మండితు. జేయవె వేంకటేశ్వరా! 88 


తా॥ కౌరవ సభలో దుళ్ళాసను( డతిక్రూరముగా (ద్రౌపది చీరలనొల్బు 
చుండగా ఆమె భరింపరాని. దుఃఖవేదన గలదై ఆ్రిగొని “హా!కృష్ణా!' యని 
య్యాకందన మొనర్చ్పంగా అక్షయ వస్త్రముల నొనంగినాడవు. ఆమె మానము! 
గాహిడినొవు. నొకటులే జరామరణ'ములు లేనీ ఆక్ష యశరీ రము నన్ను గహీంబ్లి 
ద యజూతనా' చేంక టేశ్వరా![ 


శ్రీ వేంకటేశ్వర స్తవరాజము 


125 
నర్వజ్ఞాండవు సర్వసాక్షి వయయో! స్వామీ! జగన్నాథ! యో 
యుర్విన్‌ ధర్మ వథమ్ములన్‌ నడవగా నూహించి భకాళికిన్‌ 
నిర్వాణమ్ము నొనంగ సరషసమతన్‌ నిర్మించి బుద్దాకృతిన్‌ 
నిర్వేదమ్మును బాపి యేలితివి తండీ! వేంకట్నాది ప్రభూ! 89 


“తా! సర్వజ్ఞుండ వు, సర్వసాక్షివైన బుద్ధరూప్పండవై న ఓ జగన్నాథా! 
ఈ వవంచములో ధర్మమును సర్వ సమతను నిల్ని భక్తులకు నిర్వాణము 
నొసంగి. (పోచితివి. జరామరణ జన్మాది బాధల (వజకు( బాపి, కాపాడినావు. 
ఓ తండి! నీవే ఆ బుద్దాకృతివి వేంక చేశ్యరా! 


కలిని. గరాళహేతి( గొని కాపురుషాధమజాతులందరిన్‌ 

బలి(గొనం గల్సి_రూపి వయి, వైదికధర్మము నుద్దరింప(గా 

వెలసిద వంట, నా హృదయవీథుల న ట్రై నధర్మతండముల్త్‌ 
కల(తలు వెట్టు వాని నెటు ఖండన జేతువొ వేంకటేశ్వరా! 4&0 


తా! కలికొాలములో భయంకరమగు ఖడ్గమును బూని, దుష్టవాతుల నన్నిం 
టిని చెండివై చుటకు కల్కిరూవమును ధరించి వెదిక ధర్మాలను రక్షింవంగా 
నవతరించెదవట. అపై హృదయ |వవంచములో అధర్మ తండములు నన్ను 
కల(త వెట్టుచున్నవి. వాని నే రీతిగా ఖండింతువో వేంక టేశ్వరా! 


జలఫలప్యత పుష్పమధు సంతతి గైకొని వూజసేయంగా 

దలంచితి స్వర్ణ నిష్క_రజత (పవిదీప్ర ధనాళి గాదెలో 

పలనిడి సీ బుణమ్ములను బాప(గ నెంచితి భూనశీ రమా 

లలనలు నీదు భార్యలని లక్ష్య మొనర్పక వేంక టేశ్వరా! 41 


తా॥ వషతమో పుష్పమో ఫలమో .జలమో గైకొని, నీ వూజ సేయ 
నెంచితి. కాని ఇవన్నియు భార్యయైన భూదేవి ఇచ్చినవే యని తెలియ జాల 
నై తిని. అశు వెండి, బంగారు నాణిముల నగల తీసికొని నీ గాదెలో వేయ. 
దలంచితిని. కాని ఇవి నీ భార్య యగు లక్ష్మీదేవి ఇచ్చినవే యని మది 
విచారించ నైతిని. కావున నీకు సమర్పించ నా దనునది నా యొద్ద ఏమిలేదు 
థ్రీ వేంక చేశ్వరా! 


కరర శీ స్తవరాజ పంచశశి 
అన్యుల మోసగించుటకునై సిజవిద్య నశక్తు( గాంచి దొ 
ర్ణన్య మొనర్ప బాహుబలసంపద నాశల( బెంచి దీ ప్పసౌ 
జన్యము గోలుపోవుటతె చాల ధనమ్ము గడించువాండ నే 
ధన్యత నొంద సీ చరణదాస్యము( గోీరను వేంక టేశ్వురా! 49 


తా॥ ఇతరులను గాంచి మోసము చేయుటకు విద్యను, ఆశే ఆశరక్తులను 
దౌరన్య మొనర్చి నొప్పించుటకు బాహుబలమును అదె, అశ ల? బెంచి సౌజన్యము 
గోలుపోవుటకు చాలా ధనమును సంపాదించ నుంటిని కాని, లోకోపకార మునక 


కాదు. ఇన్నిటి నార్జించి ధన్యత నాందుటకు నీ చరణ దాస్యమును గోరనై తిని 
వేంక చేశ్వరా! 


కలుషిత బుద్ది నిం దియనుఖ|వతతిం గలకాల మన్ని తే 

ప లనుభవించినన్‌ విషయవాసన లింకను హెచ్చు, సంసృతి 
(పశయపయోధి జారజలపాన మొనర్చిన దప్పి తీరునే 

ఖలుడ (ను పాదతీర్ధ మొస6గన్‌ వలె శ్రీకర! వేంక చేశ్యరా! h8 


తా చెడుబుద్దితో నిందియ సుఖముల నెన్నింటినో ఎన్నిమారు లను 
భవించుచున్నను జతను ప... వాసనలు హెచ్చుచున్న వే కాని తృ ప్తిగూరుట 
లేదు. సంసార సముదములోని విషయవాననలనెడి ఉప్పునీరు నెంత( _్రావినను 


దప్పి తీరు ననెడి మాట కల్ల. సీ పొద తీర్థ మైన గంగా పానమును కోరిన కాని 
దప్పి తీరదు గదా వేంక టేశ్వరా! 


మానస మందు నా దురభిమానము పో దెవరెన్ని జెప్పినన్‌ 

జ్ఞానము రాదు, కర్మ యన సాధ్యము గా దెద భకక్తిలేదు, నీ 
ధ్యానము నిల్వం బోదు, భవదారుణదావశిఖా ర్రజీవనో 

ద్యానుండ నీదు చల్చని పదమ్మును నమ్మితి, వేంకటేశ్వరా! 44 


తా మనస్సులోని దురభిమానము పోదు, ఎవరెన్ని జెప్పినను జ్ఞానము 
రాదు. కర్మకాండ నాచరించుట నా వలన కాని కష్టతరమైన పని. భగవంతుండ 
వగు నీపై భక్తిలేదు. నీ పాద ధ్యానము చంచల హృదయములో నిల్వంబోదు. 
సంసార దావాగ్ని తో దగ్ధము కావింపం బడుచున్న జీవిత మనెడి ఉద్యాన వనము 
గల్లి యున్నాను. సీ చల్లని పదముల నమ్మితి చల్లార్చవే స్వామీ వేంక చేశ్వరా! 


శ్రీ వేంక పేశ్వర స్తవరాజము 127 


కుటిలత దుర్ణనుండ నయి కూశ( బవితుని యట్లు పృథ్విలో 

నటన మొనర్చి సజ్జనుల నమ్మిక పువైడు నట్టొనర్హు స 

నిటువతె సేయుటంతయును నీవు హృదంతర మందు నుండి య 

న్నిటి గమనింతు వంచెరు(గ వంచన పొందితి వేంకటేశ్వరా! 45 
తా॥ కవటబుద్ది నగు నేను దుర్జను(డనై గూడా వృథ్విలో పన్నితుని 

వలె నటించి సజ్జనులకు నమ్మిక పట్టున ల్లార్చితిని, నాయీ కపటవ ర్తనము 

నంతయు నా హృదయములో నుండి నీవు చూచుచున్నావని తెలియును. మోస 

పోయితిని. నన్నెట్లు క్షమింతువో వేంకటేశ్వరా! 


ధనగర్వంబున6 గొన్నినాళ్ళు యువతీ తారుణ్యభో గాఢ్య యో 
వనగర్వుంబున( గొన్నినాళ్ళు పదవీ పాశ న్య గర్వాహతిన్‌ 
ఘనవిద్యాకులపు తమి తవసనుధాగర్వాంధతన్‌ మిమ్మునే 
కనులం గానక యుంటి నస్టిరనుఖౌఘ్మపా ప్తి శేష్మాదిపా! 46 
తా॥ కొన్నాళ్ళు ధనగర్వముతో, యువతులతో రతిసుఖభోగాలతో 
కొన్నాళ్ళు, యొవనగర్వముతో కొన్నాళ్ళు, ఉన్నతపదవి నధిష్టించి యున్నాననే 
గర్వముతో విద్యాగర్వముతో కొన్నాళ్ళు, గొప్ప మతులు గలరనే గర్వముతో 
నిన్నే కన్నుల గానకుంటిని. అన్సిర సుఖసంవదల నమ్ము కొనిన దుర్మాధ్గు(డ 
నేను వేంక టేశ్వరా! . 


బాల్యము స్వప్న సమ్మితజపాకలికాకృతి నేం జిత్రచాం 
చల్యము గొల్చి యావనవసనంతమునున్‌ మధుపానమ త్తతా 
తుల్యతనే6గె, వార్థక ము దోచెనయో క్షణమాత పుష్పని 
ర్మాల్యము రీతి జీవనసుమ మెపుడర్పణ జేతు శ్రీపతీ! 47 
తా బాల్యము స్వవ్నతుల్యముగా దాసనపు మొగ్గ వలె రెన్నాళ్ళుండి 
పోయినది. కల్లు (దాగిన మత్తువలె నాల్లు గడియ ee చిత్తమును చలింప 
జేసీ యౌవనము గతించినది, ముసలితనము ముడిచి విడిచిన పువ్వువలె క్షణ 
మాతములో వచ్చి పైనంబడినది. ఇంక నే నెప్పుడీ జీవిత మనే సుమమును 
(పువ్వును) సీ పాదవూజలో నర్పింతును వేంక టేశ్యరా! 


128 శ్రీ స్తవరాజ సంచళి 

కలిలో నీ సరి దైవతం బెచటనుం గానంగ రాంచంచు భూ 

వలయం బంతట డప్పు గట్టుకొని శేవం జాటంగానేల? తి 

ర్మల సర్వోన్నతపీఠ మీయ నతి పేమన్‌ భ క్రలోతమ్ము స్ట్‌ 

చరణాబ్దమ్ముల స్వర్ణవృష్టి గురిపించన్‌ వేంకటా ది పభూ! కీర్త 
తా॥ కలికాలములో నీ సమానుండగు దేవుండు లేడు. లేండని పపంచ 

మంతట డప్పు గట్టకొని చాటి చెప్పవలసిన పనేమి? తిర్మలయే సీకు సర్వ 


దేవతల కంటె మహోన్న తపీఠ మిచ్చినది. మిక్కిలి పేమతో భక్షలోకము నీ 
చరణకమలముల వద్ద బంగారు వర్షము గుభిపించుచున్నది. అదే నీ పర్వత 


మునకు సాక్షి శ్రీవేంక టేశ్వరా। 

భామ యెడంద మోహమధుభాసిత కాంచనకుంభయుగ్మమై 

కామతమోంధకారములుగా తలలెత్తు కుచమ్ము లంటి య 

న్నా మొదలేమొ యాత్మపతన్మపతి నాదట స్తన్యపాయినై 

యీ మహి. జచ్చి పుట్టు మతిహీను(డ నైతిని వేంకటేశ్వరా! 49 
తా॥ ఆడదాని యెడంద మోహ మను మదిరతో నొప్పుచున్న బంగాడ 

కుండల జతతో కామాంధకారముల తలలె త్రం జేయుచున్నదా యనునట్టున్న 

కుచద్వయము నంటి మొదలేమొ యాత్మనాశము గొనితెచ్చుకొని తరువాత 

వాటి నంటి చనుబాలు దావుచు ఈ (_వపంచములో చచ్చి పుట్టు బుద్ధిీహీను(డ 

నైతిని శ్రీవేంక చేశ రా! 

శయ్యాభోజనసౌఖ్యసంగ తుండనై సంతుష్టచిత్తుండనైై 

నెయ్యం బొప్పంగ రేంఎవళ్ళు దినముల్‌ నిశ్చింతగా6 బుత్తు నే 

నయ్యారే! మృతి నిత్యసన్నిహితమై యాకొంచు నేతెంచె, నో 

యయ్యా! దాని నెజింగి నీ స్మరణ సేయన్‌ వేంకటా(ద్రిపభూ! 50 
తా॥ షడసో పేతముగా భోజనము సేయుట, పట్టుపరుపులలో హాయిగా 

నీదురించుట లనెడి సౌఖ్యములలో మైమరచి సంతో షపరవళు(డనై. |పేమతో 

ర్యాతింబవళ్ళు జీవితపు దినములన్ని నిశ్చింతగా గడుపుచుంటి. ఇంతలోనే 

జరా? మృత్యువు నిత్యము సమీపించుచు ఆకలి(గొని అరుదెంచినది, దానిని 

'తెలిసిగూడ ఓ వేంక పేశళరసాఇమీ! నీ న్నరణ నామజవము చేయలేన్సైతిని, 


శ్రీ వేంక చేశ్యర స్తవరాజము 129 


తనువును యొవనమ్ము నల దారసుఖార్థము ధారవోసితిన్‌ 

ధనమును ప్ముతమ్మితమమతాసుఖసంగతి కై వ్యయించికిన్‌ 

మనమును నిం్ధదియ [ప్రియ (వమాద వినోదముకై లయింతు వా 

క్కును సహితమ్ము నీ భజనకుం గయిసేయను వేంక టేశ్వరా![ 51 
తా॥! నా తనువును నా యౌవన మంతా భార్యాసుఖము కొటకే ధారవోసి 

నాను. నా ధనము నంతయు పుత్రుల యొక్క మి తుల యొక్క మమకారముతో 

నేర్పడిన వారి వారి సుఖాల కొజతై వ్యయపరచినాను. నా మనస్సు నెప్పుడు 

ఇందియపీయ సుఖాల [పమ త్తత( గూర్చు వినోదాలకై లయింపజేసితిని. కడకు 

వాక్కునైనా నీభజనకై వినియోగించ లేనై తిని స్వామీ వేంక 'టేళ్ళరా! 

కొమ్మలవై రమించు వెను కోతి మన మ్మతిచంచలమ్ము గే 

హ మ్మ రివర్గ్షషట్క_మున కార దశేం్యదియ సంతతుల్‌ లులా 

యమ్ములు పల్యలాభ విషయాల్చసుఖమ్ముల మున్ల నేగి మా 

ర్ల్షమ్మును దప్పు నెప్పగిది గమ్యము. జేర్తువొ వేంకటేశ్వరా! ర్‌2 


తా॥ మనస్సు కొమ్మల (శ్రీల) పె రమించు కోతి అతిచంచల మైనది. 
కామ క్రోధాది-అరిషడ్యర్గమునకు ఇల్లెనది. హౌరా! .దశేం దియసమూహము అదొక 


దున్న పోతులమంద. అల్బవిషయసుఖా లనెడి బురద గుంటలలోనే మునుగు 
టకు పోయి గమ్యమునకు మార్గమును దప్పును. పెట్టు గమ్యమును జేర్చెదవో 
వేంక పేశ్యరా! 

“ధర్మము నాచరింపు( డ”ని తా నుపదేశ మొసంగు నెందు దు 
ష్కర్మము లాచరించుచును సత్పురుషుం బలె మామకాత్మ యో 
నిర్మలతేజ! జారగతి నీచము సేయకు. డంచు6 జెప్పంగా 

నర్మిలి వారకాంతలకు హక్కైటు లుండును వేంకటేశ్వరా! ర్‌కి 


తా నా ఆత్మ ఓక (పక్క తాను దుష్కర్మల నాచరించుచునే సత్పురు 
షుని వలె ప్రపంచమునకు ధర్మము లాచరించవలెనని ఉపదేశ మొనర్చు 
చుండును. ఓ నిర్మలతేజా! జారత్వము కడు నీచమైన వృత్తి దాని మానుకొన 
వలెనని చెప్పుటకు వారకాంతకు ఏమి హక్కు_న్నది? దానిని విని లోకము పరిహ 
సింపదా (శ్రీవేంక టేశ్వరా! 


SSP.9 


130 శ్రీ న్రవరాజ పంచశః 


పుస్తక మంటు శబ్దముల పోలిక భూతము లొప్పు శబ్ద వి 
న్య స్తములైన యరము లనన్‌ సకలాత్మలు వెల్ల నరభ్ళ 
med సక థి ణి (En 
న్నిస్తులమోదకారకవినిర్మలమౌ రనరూవ మొంచు6 ద 
త్పుస్తకసార మీవె యని బుద్ది గహింతును వేంకటేశ్వరా! ర్‌ 
తా॥ పుస్తకములో నున్న శబ్దముల వలె (ప్రపంచములో భూతరా? 
ఒప్పియున్నది, శబ్దములలో నున్న అర్జముల వలె సక లభూతస్థితమ ల 
ఆత్మలు తామవి | పకొశించును. అర్థములలో నిండి ఆత్మానందము చేకూర్చు 
. వినిర్మలమైన రసరూపమగు ఆ పుస్తకసారమువు నీవే యని నా బుద్ధిలో 
(గహించితిని వేంక టేశ్వరా! 
ఏనొక [పక్క నా దనెడి దెల్హ్లయు నింకొక వక్క నుంతునే 
దైన వరింపు మీ వనుట లర్జునుం డెంతొ వివేక దృష్టితో 
నేనను నీవె నాకు వర ణీయుండ వంచు జయమ్ము( గాంచె న 
'బ్రేనును నిన్నె కోరి తరియింతు భవాబిని వేంకటేశ్వరా! రర 
తా॥ కృష్ణుని వద్దకు అర్జనుండు. మరియు దుర్యోధనాదు లిద్దరును 
యుద్ధనహా యమునకు వచ్చినారు.” కృష్ణుండు వారిం గాంచి నేనొక 'వైపు, 
నాదంతా ఇంకో వైపు ఉంచుచున్నాను. అర్జునా! సీవు నన్న్నైనను కోరుకొనుము, 
లేదా నాదనెడి యావదా స్తేనై నా కోరుకొను మని వచించెను. వివేక వంతు(డై న 
యర్జునుండు నేను అనబడు కృష్ణుని వరించి నాది అనంబడు మాయను విసర్థించి 


యుద్దములో తాను వజయు( డయ్యెను. ఆప్టే నేను నిన్నే వరింతును 
వేంకటేశ్వరా! 


_ లీల యకోద (తాళ్ళకు వలెన్‌ దమి పోతన వేళ్ళవౌ ప్రబం 

ధాలకు భ క్రి గట్టుంబడినాండవు త్యాగయ భావరాగతా 

శాలకునున్‌ వపండ వయినా(డవు తద్గతి నాకు సాహితీ 

లీలలు గానడోలలును లేవెటు మెచ్చెదో వేంక టేశ్వరా! 5a 
తా॥ విలాసముగా యశోద (తాళ్ళకు కట్టుబడినళ్లే _పేమతో పోతన 

కవీందుని |వేళులకు కట్టుంబడినాండవు. ఆతని కావ్యాలకు కట్టుబడి పోయినావు. 

అచ్లే త్యాగరాజులవారి భావ రాగ తాళ బద్ధమైన గాన శానములకు వళుండ 

వైనావు. ఆ రీతిగా నిను నేను కట్టివేసి వశుసి జేనికొనవలెనన్న నా కటువంథ 


సాహిత్యలీలలు, అటువంటి గానడోలలు లేవు. నీవు నన్నె ట్టు మెచ్చెదవో 
వేంక చేశా! 


శ్రీ వేంకటేశ్వర స్త నవరాజము 131 


కృపణు బుండు (కూరచిత్తుండు నికృష్ణచరితు(డు దుష్టమి తుడున్‌ 

శ్యపచక్రియాకలావు నెటు సత్కృపం గాంచుట లంచు నెంచెదే 

యపుడె జనించు వత్సమలినాదిక మావులు పొట్టంబెట్టి స 

త్యపం గొని శ్షీరవర్షముల. ద్భ ప్రీ నొనంగవే వేంక టేశ్వరా! ర్‌? 
తా॥ లోభుండు 'కూరమైన మనస్సు గలవాడు, నీచమైన చరిత్ర 

గలహా(డు, దుషసహవాసము గలవా(డు, చండాలుని వంటి నీచకర్మకలాపములు 

గలవాడు- పీన నెట్టు కృవతో( జూడ వలెనని భావించెదవా? తండీ! ఆవు 

అప్పుడే పుట్టిన తేగేదూడ శై పె నున్న మాలిన్యము నంతా పొట్టంెట్టుకొని అనంగా 

నాకినై చి నిర్హేతుక కృవతో రుచియైన క్షీరధారలతో ఆ తేగను తృ ప్తివరచుట 

లేదా | శ్రీనివాసా! 

ఆణుగతశ క్రియే యిటు లజాండమునం బరిణామశీలమై 

బొనరుచు 'వస్తుజాలమును బొందికగా నణువుల్‌ వికేందతన్‌ 

దనర పదార్థనాశమగు( దత్క్బృతికరర్త రయె లేంటందు. జే 


తనగత సర్వనామపరతత్వ మెరుంగను వేంకటేశ్వరా! 58 


తా॥ పరిణామశీలమైన అణుగతశ _కియే అనగా పరమాణువుల కేందీ 
కరణమే పదార్థాలసృష్టిచేయును. అణువుల వికేర్యదికరణ మే పదార్థనా శమునకు 
“హేతు వగును గాని పదార్థముల నెవండో సృష్టించుచున్నాండని ఎవీండో నాశము 
చేయువాండొక 6 డున్నాండనుటలు శుద్ధాబద్ధములని యందును. కాని సర్యనామ 
మగు (నేను) ఆను చేతన సాపే వే. ఈ "సకల వస్తుజాలముల సృష్టిస్టితిలయము 
లకు మూలహేతు వని తెలియ! జాలనై తిని వేంక టేశ్వరా! 
చిలుకకువన్నే లందములుచిందెడికన్నులు లేడి కౌర! కో 
కిలలకు గానమాధురి శిఖి పకరమ్ముల నాట్యభంగిమల్‌ 
పులికి మనోజ్ఞచర్మ మిడి పొందికనందములున్‌ వివేకమున్‌ 
గలిపి మనుష్యజాతి కిడ(గా నిను గొల్వరు వేంకటేశ్వరా! ర్‌ి 
తా॥ చిలుకకు వన్నెలు, అందములు జిందెడి కన్నులు లేడికి, కోకిలలకు 
గానమాధుర్యము, నెమిళ్ళకు నాట్యభంగిమలు, పులికి సుందరమైన చర్మము 
లిచ్చి వానిని లోకులతో మెచ్చింప( జేసినావు. పెజంతుజాలమునకు ఒకొక దానికి 
ఒకొకటి నిచ్చినావు కాని మనుష్యునకు అన్ని "యందచందములే కాక మంచి 
చెడ్డల దెలియు వివేకమును గూడ నిచ్చితివి. ఐనా కృతజ్ఞుండై నిను గొల్చి 
తరింపలేండయ్యెను వేంక టేశ్వరా! 


132 శ్రీ స్తవరాజ పంచళతీ 


(పకట మృగేక్షణా చలదపాంగ దరస్మిత వాగ్విలాస కృత్‌ 

సకల సుఖాళ మచ్చులిడి సంసృతిజాలము వై వ మానస 

మొక విహగమ్ముగా (భమల నొంది వలందగ6 జిక్కి యేడ్చు ద 

ర్పక మృగయావరీరితు (డం బాహి కృపార్లవ। వేంక టేశ్వరా! 80 
తా॥ లేడివంటి కన్నులు( గల ఆడవారి యొక్క చంచలములైన కడ 

గంటి చూప్పలు చిరునవ్వులు సరసమైన వాగ్విలాసము అనెడి నకలసుఖాల 

మచ్చులిడి సంసార మను వల నొడ్డ నా మన సక పశియై ఆ వలలో బడి 

యేడ్చుచున్నది. నా భాంతియే న 'న్నిట్లానర్చినది. నేను మన్మథుం డనేడి వేట 

కానిచే వంచితుండనై తిని, కృపాసముదా' ఓ వేంక చేశ్వరా! 

నిను సీలాంబుద దేహభారు వికసన్నీ రేజ ప తేక్షణున్‌ 

వనమాలాధరు శంఖచ।|కకరు శ్రీవత్సాంకు( వీతాంబరున్‌ 

ముని హృద్గ్దోచరు మామనోహరు( కృపాపూర్ణావతారున్‌ సదా 

కనులన్‌ మూసిన విప్పినన్‌ గనంబడంగా నిమ్ము శేష్మాదిపా! ర1 


తా॥ ఓ వేంక టేశ్వరా! శేషగిరినివాసా! నల్పని మేసుము వంటి దేహము 
గలవాని, వికసించు కమలషతమ్ముల వంటి కనులుగలపాని, వనమాలాధరుని, 
కం కులు కరముల యందు దాల్చ్బువాని, శ్రీవత్సచిహ్నము( గలవాని, 
పీతాంబరము ధరించువానిని, మునుల హృదయమునకు మ్మాతము తెలియు 
వానిని, లక్ష్మి మనస్సును హరించువానిని, కృపామూర్తిగా రూపు. గొన్నవానిని 
నిన్ను నా కనులు మూసీనా విప్పినా కన రానిమ్ము. 


తల్లియు( దండి యన్నయును దైవము తోడును నీడ సద్దురుం 

డెల్లరు నీవ యంటి నెద నెల్పపుడు న్నిను నమ్మియుంటి సీ 

కల్ల (పపంచమందు. గల కారణ బాంధవులన్‌ ద్యజించి సీ జ 

సల్టలితారుణాబ్ద పద సన్నిధిం గంటిని వేంకటేశ్వరా! 62 
తా॥ నా తల్లి దండి ఆన్నయును దైవము నా తోడు నీడ నా గురువు 

అందరును అన్నియును నీవే యంటిని. నా హృదయములో నెల్బ్లపుడు నిను 

నమ్మి యుంటిని. ఈ కల్ల (పవంచములో గల కారణ. బాంధవులను ' విడిచినీ 


మృదులమైన ఎజ్జని వన్నె గల. పాదనన్నిధిని పొందియుంటిని, ఓ వేంక టేశ్వరా! 
ఎట్టు రక్షించువా(డవో? 


శ్రీ వేంక పేశ్వుర స్తవరాజము 133 

శ్రీకర! శ్రీనివాస! నరసీరుహలోచన! పాపమోచనా! 

[పాకటవై భవా! వరద! భ క్ర్షజనావన! లోకపావనా! 

ఓ కరుణాసము[ ద! పురుషోత్తమ] మాధవ! దీనబాంధవా! 

నా కెపు డిట్టు నినొగడు నాల్క. నాసంగుము వేంక టేశ్వరా! 68 
తా॥ ఓ శ్రీకరా! శ్రీనివాస! కమల షృతముల వంటి కనులు గల వాండా! 

పాపముల నుండి విము క్తి. బడయ( జేయువా(డా! దివ్యవై భవము గలవా(డా! 

వరముల నొసంగువాండా! భక్తజనుల రక్షించువాండా! లోకమున నందరికన్న 

సవ్మితుండవైనవాండా! ఓ కరుణాసమ్నుద! పురుషోత్తమ! మాధవా! దీన 

బాంధవా! నాకెప్పడు గూడ నిన్నిట్టుం బొగడు నాల్క. నొసంగుమా |పభూ! 

వేంక చేశ్వరా! 

స్‌దు కృపాకటాక్షరస నిర్భరవృష్టి నపేక్ష సేయ కే 

నా దగు పుణ్యకర్మములె నాకమహాసుఖసడ్యి శేషస 

మ్మోధము లంద జేయునని బుద్ది. దలంచితి వృష్టి లేమి ని | 

మేదిని శుష్క_సస్యకృషి మించి ఫలించునె? వేంక'టేశ్య్ణరా! 64 
తా॥ నీ నిర్హేతుక జాయమాన కరుణా రస వర్షమును ధిక్కరించి నా 

పుణ్యకర్మములే నాకు నాకలోక సుఖ సంపదలతో నొందు సంతోషములకు 

గారణములని బుద్ధిలో దలంచి కొని యహంకరించితిని. నిజము విచారించిన 

బడ దైవ కృవ "వలన పడకున్న _పైరుపంటల మొలవేసి నే నెంత కష్టించిన 

ఆ సస్యజాలము లెండునే కాని వండవు కదా వేంక చేశ్వరా! 

ఏకాంతంబున నేను నీ కయి (పియా! యెంతే నిరీక్షింప(గా 

వీక న్వచ్చిరి చోరు లార్గురును నా విత్తమ్ములం దోంచంగా. 

నేకాకిన్‌ హరి! నేను చచ్చితిని నీవే దిక్కన న్నాదు ఏ 

డ్బాకర్షించి బిరానం (బోచితివి నీవై వేంకటా[ద్మిపభూ!1 65 
తా॥ [పియుండ వైన వేంక టేళ్యరా! నేను ఏకాంతములో సీక్రై నిరీక్షించు 

చుండ(గా ఆరుగురు దొంగలు వచ్చినారు. నాదగు నీపై నున్న (పేమ ధనమును 

చొంగిలింపం దలపడినారు. అప్పుడు నేను నాకు వేరెవరు దిక్కులేరు నీవు దప్ప 

అని శరణాగతి నొనర్చినాను. అపుడు నీవు నా యేడు నాకర్ణించి ల బిరాన 

వచ్చి రక్షించి పీడా విముక్తి. గావించినావు. 


134 శ్రీ స్రవరాజ వంచళి 


భువి యుద్యానము భూతకోటి తరువుల్‌ వూ మం టం 

చవు లూరించు మరంద మీవె యది యాస్వాదించు లేం సెల ఖే 

కవరేణ్యుల్‌ పసరాకులం దినెడి నింద్యంబై న తమన 

ను విహీనేం దియసౌఖ్యమోది నయి యుందున్‌ వెంకటా ది వభూ! 6 
తా॥ ఈ [ప పపంచమే ఒక యుద్యానవనము, ఈ విశ్వములోనున్న భూత 

జాలమే ఈ ఉద్యానవనములోని వృక్షములు, అ భూతకోటిహృదయములే ఆ 

వృషములథై వికసించు పూవులు. ఆ పూలలో నున్న తేనె నీవే. ఆ తేనెను 

(గోలు తుమ్మెదలు సీ భక్తులు. నేనో-అ వృక్షముల ససరాకులు అను ఇం దీయ 

విషయాదులం దిను నింద్యమైన ఆకుపురుగును, ఎన్నడు భాగవతకృప గల్లి నీపై 

(పేమతో ఆనందముగా నుందునో వేంక పేశ్వరా! 


జగమొక నాటకం బటులె చం దుండు Sr దివ్విటీలు, రే 

ల్పగళులు తీయు వేయు తెర పద్ధతు లాత్మలు పె పాత లీ శరీ 

రగతులు వేషధారణలు, రంగ పచేశవినిష్క-మాదు థె 

న్నగ జననావసానములు, నాటకస్నూతధరా! వృషా(దిపా! 67 
తా! ఈ జగత్తే ఒక నాటకరంగము. చందసూర్యు లా నాటకరంగ 

మున వెల్లు దీపాలు. "రాతి పవలు అనునవి తెర వేయుట తీయుట వంటివి. 

ఆత్మలే ఆ నాటకప్మాతలు. ఈ శరీరముల( దాల్చుటే వేషధారణలు. చావు 

పుట్టుకలు రంగము పెకి వచ్చుట తెరలోకి పోవుట వంటివి, అ నాటకము 

కంతకు సూతధారివి నీవే శ్రీవేంక పేశ్వరా! 

ఆనయం బన్యుల రంధముల్‌ వెదకి తీయంగన్‌ సహ్మసాక్షతన్‌ 

బెను గూర్మిన్‌ బరనింద సల్పుటకునై పృథ్విన్‌ దశాన్యుండ స 

జ్జన హింసల్‌ సలుపన్‌ సహ్మస భుజభాస్వద్చాణదై త్యుండ నె 

నిను సేవింప నుతింప నర్చలిడ(గా సేజాల శేషా దిపా! 68 
తా! ఎప్పుడు పరుల తప్పుల వెదకి తీయుటలో నేను నహ్మస్రాక్షుండ నగు 

ఇందు(డను. ఇష్టముతో వరుల నిందించుటలో పృథ్విలో నే నొక దశవదన 

ములు గల రావణాసురుండను. సజ్జనుల హింస ెట్టుటలో నేను వేయి భుజ 

ములు గల బాణాసురుం డనెడి రాక్షసుడను. కానీ నేను నా ముఖముతో ఏను 


తీంవలేను, కనులతో నిను సేవింపటేను. చేతులతో నిన్ను అర్చింపలేను వేంక 
పేళ్వరా! 


శ్రీ వేంక టేశ్వర స్తవరాజము 135 


క్షణసంసారసుఖమ్ము పెంచ నొక అరల Ss జీ 
వనమో ఛిదఘటాంబుపూర మిక లబ్ది స్వల్ప సంతృప్తి 
ఘన వహ్నిం బడ (వేల్పు ఆజ్యహుతి, దుర్గర్వాహతిం యౌ 
వనమో స్వప్నము, వార్దక మ్మరుచి దేవా! వేంకట్నాది (ప్రభూ! 69 
తా॥ ఎప్పుడీ సంసారసుఖము క్షణ ముండి పోయెడి మేఘచ్చాయ. 
తుద మొదలీ జీవన మొక చిల్లి బడిన కుండలోని సీరు. ఇందియసుఖాలో 
అగ్నిలో (వేల్చంబడెడి నేతి హవిస్సు. అనగా సేవించుచున్న కొలది నదిక 
మగునవి. గర్వించు యౌవనమో ఒక సుందరస్యవ్న ము. వృద్ద్యాహ్య మో రుచి 
హీనము. ఎపుడు కాశ్వతాసందరూపమగు నీ భక్తి కల్లునో హరీ! 
ఒరులకు భోగభాగ్యములె యుండగ రాదు సుఖమ్ములన్నియున్‌ 
వరల జెల్టు నాకె యని వంచన చేసియొ దుర్ణనత్వమున్‌ 
బరపియొ లాగ జూతునవి, వారిని, నన్‌ జనక స్వరూపివై 
యరసెడి నీవా యే వ్యధల నొందెదొ కుందెదొ? వేంకటేశ్వరా! 70 
తా॥ ఎన్నడు ఇతరులకు భోగభాగ్యము లుండ(గూడదు. అన్ని నాకే 
ఉండవలెను అను దుర్చుద్దితో వంచన చేసియో దౌర్భన్యము నొనర్చినయో 
ఇతరుల నంవదల లాగుటకై యత్నింతును. వారిని, “నన్ను జగత్తు కంతటికి 
తర్మడివగు సీవు సమముగా౯ జూతువు. వారిని నే వంచన శియుచుండగా నో 
దౌర్జన్యముతో దోచుకొనుచుండగానో నీ వెంతగా వ్యధల నొందువా(డవో 
వేంకటేశ్వరా! 
తావకపాదవారిరుహదాస్యవిరోధులు తల్టిదండులేన్‌ 
పావనులౌ గురూ త్తములు (భాతలు బంధువులేని త్యాజ్యులే 
సూవె యటంచునున్‌ భరతనూరి, సురారికుమారు(డున్‌ బలి 
శ్రీవిలసద్వి భీషణులు చేరి వచింపరె వేంకటేశ్వరా! 71 
తా॥ నీ పాదకమలముల సేవకు విరోధులైన తల్రిదండులైనా ,పవ్మితులై న 
గురువులే కానీ, అన్నదమ్ములే కానీ, జంధుమితులే యైనా విడువ దగిన 
'వారలే యని పహ్హాదు(డు, భరతుండు, బలిచ్చకవ ధీ, శ్రీవిభీషణుండు మొదలగు 
పెద్దలే వచించినారు. ఆనగా (పహ్హాదుండు హరిసేవ చేసెద నన హిరణ్యకశిపుడు 
వద్దని వారించెను. అట్టి తండి నా బాలుండు పరిత్యజించెను, ఇట్లే తక్కిన 
వారును శ్రీవేంక చేశ్వరా! 


136 శ్రీ స్తవరాజ పంచళి॥ి 


ధర ణిజనాళిసేవ కవతార మనం [బథముండు పొల్చు తాః 
బరుల స్వలాభసిద్దికి సపర్యల. దేల్చు ద్వితీయుం డన్యులన్‌ 
జెరచి నగున్‌ తృతీయు( డొరు జెందు ననూయగు(డై తురీయుండే 
పరులను నొంచి నే జెడెడి వంచము(డన్‌ హరి! వేంకటేశ్వరా! 72 
తా॥ ధరణిజనుల సేవ బేయుటకె అవతరించినా (డన మొదటి EK: 
మనుమ్యలు 'ఒప్పుచున్నారు. ఇతరులకు తన లాభము కొఆకై సేవలు చేయ 
వా(డు రెండవ |శేణి మానవుడుగా, అట్టే ఇతరులను చెరచి తాను సుఖించెడి 
వాడు తృతీయ్యశేణి వాడు. తనకు లాభము లేకున్నను ఇతరుల జెరచి 
సంతోషపడువాండు చతుర్ధ్మశేణివాండుగా నుందురు. నేనో ఇతరులను చెరచి నేనూ 
చెడిపోవు పంచము(డను సుమా! వేంక టేశ్వరా॥ 
(థాంతాపాంగవిలాసహాససుమమై భామారతస్యల్పసొ 
ఖ్యాంతాపత్యఫలాన్వితంబయి యురోజాూ దిద్వయో 'పేతమౌ 
కాంతామో హనరూపయొౌవనలతాకాం తార మధ్యంబునన్‌ 
(థాంతిం జెందె మనః ప్లవంగ మెటు లప్పా వేంకటా(ది ప్రభూ! 78 
తా॥ వేంక చేశా! నా మనస్సనెడి కోతి, ప్రీ యొక్క. మోహింప( జేయు 
రూపయౌవనము లనెడి లతలతో(గూడిన అరణ్యములో భ్రాంతిపడి తిరుగుచున్నది+ 
అట్టి అడవిలో ఆ శ్రీలచూపులు నవ్వులే పువ్వులు భామర తముతో' గల్లు సంకాన 
మనెడి అల్పఫలములతో. గూడినది. వక్షోజములనే రెండు కొండలు గలది, 
అనగా స్ర్రీిమోహములోం బడి నీభక్తి లేక నామన సను కోతి సంసార 
_ వనములో చిక్కుబడిపోయినది. 
సకల్మకియాకలాపముల సాక్షివి నీవని కొంద జందురే 
యొక తృణమేనియుం గదల నోపదు కర్తవు నీవుగాక యం 
చొకరు వచింతు సాక్షివయి యొప్పెదొ కర్తవొ సరు వార్డి నుం 
డి కదలకుండు నాపగల నిత్యము పారును వేంకటేశ్వరా! 74 
| కా కొందటు మే మొనర్చు సకలకర్మకలాపములకు సాక్షీ వి మ్మాతమే 
సీవనుచున్నారు. మరి కొందరు నీవే కర్తవు, నీవు లేనిది ఒక గడ్డి పోచయు 
కదలధని యనుచున్నారు. ఇంతకు నీవు సాక్షివో లేక కర్తవో తెలియకున్నది, 
నీరు సము _ములోనుండి [పవహించకుండును. నథులలో నిత్యము పారుచుండును, 
“ఆనే. సాక్షివి కర్తవు రెండు గూడ నీవే శ్రీవేంక టేశ్యరా! 


శ్రీ వేంక పేశ్వర స్తవరాజము 137 


శీరములోని సీరమటు చేరి వసింతును నేను తావకా 

కారములోన దుగ్గముల( గన్నడ కుండ( వెల్లు వెన్నవైై 

వారక మామకాత్మ నొగి వర్తిలు చుందువు నీవు నెందిటుల్‌ 
శ్రీరమణా! సమెక్యగతిం జేరి వసింతుము వేంక టేశ్యరా! | 75 


తా! నేను నీలో పాలలోని సీరు వలె కలసి మెలసి యుందును. నీవు 
పాలలో కన(బడకుండ నుండు వెన్న వలె నా యాత్మతో కలసి వర్తించు 
చుందువు. ఓ (గ్రీపతీ! నీవు నేను ఒకరిలో నొకరము సమైక్యమై విడనాడకుండ 
కలసి మెలసి యందుము |వభూ, శ్రీ వేంక టేశ్వరా! 
నిను. గనకున్న నా మనను నిల్వదు, నా మది నిల్వకున్న నిన్‌ 
గనుట యసంభవ మగును గావున బెండిలి( గామి పిచ్చివో 
దన నింక బిచ్చివోని దెటు లౌనది వెండిలి నా జెలంగె నీ 
కనికర మిష్టహేతుకముగా వెలయింపుము వేంక టేశ్వరా! 76 
తా॥ నీదర్శనము గానిది నా చంచల హృదయము స్థిర త్యమును బొంద 
కుండును. నా మనను నిల్వకున్న చో సీ దర్శనము అభావము, ఇది విచిత్రముగా 
నున్నది. సెండ్డి గానిది పిచ్చి పోదు, పిచ్చి పోనిది పెండ్లి గాదు అన్నట్లున్నది. 
అందుకే సీ నిర్హేతుక దయను నాకై |పసరింవ( జేయు 1 పభూ! వేంక టేశ్వరా! 


నన్ను దురాత్ముని నగ నొనర్చెడి యైహిక భోగభాగ్య వి 

తోన్నతి తావకీన కరుణోల్చసితంబె యటంచు నెంతు శో 

యన్న! త్యదీయ తత్కృప నెదం బరికించిన సస్యహానికై 

విన్ను _సవించునలట్టి యతివృష్టిగ నెంతును వేంకటేశ్వరా! 77 
తా॥ నన్ను దురాత్మునిగా జేసెడి ఐహిక భోగ భాగ్య సంవదలను 

సీవు ఆతిగా నిచ్చుచుందువు. ఆది సీ కరుణయే యని భావింతును. ఇదీ ఒక 

విధమగు కృపారూపమగు శిక్షయే. మేఘము తాను అతివృష్టి నొనర్చిన సస్యము 

లకు ఉపకారము కంటే హానియే కల్గును గదా! అందులకే అతి భోగ భాగ్యము 

లొనంగు నీ కరుణ నా కవసరము లేదు (ప్రభూ! అందు నీ స్మృతి ఉండద్దు 

శ్రీ వేంక చేళ్యరా! 


106 శ్రీ స్తవరాజ వంచశతి 


నిను గని పారవశ్యమున నిస్తులమోక్షసుఖానుభూతితో 
మని యజరామరం బగు సమస్థితి యుండెడి యాత్మ యిట్టులీ 
తనువును గూడి తాను భవతావము నొందిన యల్టెనొ రొచ్చు. (దా 
నినుమును గూడి యగ్ని భరియించదె మాతల వేంకటేశ్యరా? 78 
తా॥ నిను జూచి వరవశించుచు తుల లేని మోఖానందములో అజరా 
మరమై యానందముతో సుఖదుఃఖాల అతీతమై యుండు ఈ యాత్మ తాను 
యి'ప్రే అస్థిర మై ఆధివ్యాధులతో( గూడుకొనిన శరీరముతో గూడి భవతాపమును 
అనుభవించు 'చున్నట్లు భావించీ బాధవడుచుండును. ఇనుమును గూడిన అగ్ని కిని 
సమ్మెట వేటులు తప్పనివే కదా! 
నా తాషతయ మార్చు మేఘమువొ యన్నా! నాదు కందోయికిన్‌ 
శీతాసీలకలా[ప్రకాశ మిడు సచ్చి(దత్నదీపమ్మువో! 
చేతోమోద మొసంగు దై వపకృతి శ్రీ మేల్కొానం జేయు, వి 
స్పీతాగుర్వసితాభధూపమవా! దీ ప్తిన్‌ వేంకట్నాద్శిపభూ! 79 
తా॥ నా కాషతయము నార్చెడి మేఘరూప్పండవు కావు గదా! లేక నా 
కనుదోయికి( జల్లని న్‌లపు వన్నె కాంతుల( | పసాదించు సచ్చిదానంద ప్రకాశ 
మిచ్చు సీలమణిదీసమువా! చేతస్సునకు ఆనందము. గల్గంజేయుచు నాలో ఉండే 
దైవీ పకృతిని మేల్కాల్పు విశుద్దమైన ధూ మవర్ణమున( గనంబడు నల్లని అగరు 
ధూపమువా? నీ వెవరో నాకు తెలియ! జేయుము వేంక టేశ్వరా! 
లలి సదసద్వి వేకను విలాసమతిన్‌ హృదయస్థభావనల్‌ 
పలుకంగఈ బూర్భశ క్తి( గల వాక్కును నాత్మ పయోజనాలినిం 
బొలయ(గం గూర్చు నిందియసమున్నతి నిచ్చిననేని నిన్ను నే 
దల(ప నుతింప నర్చన మొనర్చను శ్రీకర! వేంకటేశ్వరా! 80 
తా॥ సదసద్వివేకమును దెలియ(జేయు సూక్ష్మ బుద్ధిని _పసాదించినను, 
హృదయములో గల భావముల నన్నిటిని సంపూర్ణముగా దెలియ జేయగల 
వాక్కు. నిచ్చినను, ఆత్మ పయోజనముల నన్ని టి" సమ్మగముగా లభింపంజేయు 
ఇందియసమున్నతిని గలుగంజేసినను నేను నిను బుద్దితో తలంపను, వాక్కుతో 
వినుతింపను. ఇంది యములశతో నర్నింపని క తఘ్ను(డను సుమా? 
వేంక 'టేశ్వరా! 


శ్రీ వేంక పేశ్వర స్తవరాజము 139 


నే నొక తప్పు చేసి క్షమియింపుమి యజ్ఞా(డ నంచు వేండనా 

దానినె తిర్గి చేసి నతి. దద్గతివేండ క్షమార్ల మౌనె? యె 

పో నును శై శవంబుననె పోయిన దంతము వచ్చు నొక్కటం 

గాని జరా ప్ర్తి( బండ్లు చనయగా మరి వచ్చునె? వేంకటేశ్యరా! 8i 
తా॥ అజ్ఞా(డనై న నే నాక తప్పు చేసి క్షమించుమని వేండుకొన్న సము 

చితముగా నుండును. కాని, ఆ తప్పునే క్షమించినను తిరిగి చేసి ఆప్టే తిరిగి 

క్షమించుమని వేండుకానిన క్షమార్హుండ( గాను గదా! వసితనములో అనంగా 

ఏమి తెలియని తనములో6 బోయిన పలువరుస తిరిగి వచ్చును గాని తెలిసిన 

ముసలి తనములో ఆ దంతములే పోయిన తిరిగి వచ్చుట పొసంగునా |పభూ, 

వేంక 'టేశ్వరా! 


(తుప్పు కఠోరలోహమును రూపజ( జేయు విధానం దా నిలన్‌ 

దప్పు మనుష్యదేహమును దప్పక నాశన మొందంజేయు నీ 

ముప్పులు దప్ప నీదగు నమూల్యకృపారసవార్డి( దేల్చిన 

న్నెప్పుడు. దప్పు |త్రోవలకు నేంగంగ నీయకు వేంకటేశ్వరా! . రప 
తా॥ (తుప్పు కఠినమైన ఇనుమును నశింపజేసి నట్టు తప్పు మనుష్యుని 

దేహమును తప్పక నాశపరచును. ఈ ముప్పులు, దప్పుటకు సీ యమూల్య 

కృపాసమ్ముదములో నన్ను దేల్చి నాతో నెప్పుడు గూడ తప్పు పనులు జరుగ 

కుండా చూడవలసినది ఓ |పభూ, వేంక టేశ్వరా! 

వెక్కుర నన్యదై వముల వేమరు వేండిన లాభమేమయా? 

నిక్క_పు బంధము క్రి నిడు నిస్తులదై వమ వీవ యంచు నే 

(మొక్కె-ద సీకి సీరు తరుమూలమునం దిడకుండ మూర్ధతన్‌ 

దక్కిన కొమ్మలం దడుప దాన ఫలమ్మెది? వేంక టేశ్వురా! 82 
తా॥ అనేకుల ఇతరదై వముల వేడుకొన్న ఏమి లాభము? |వభూ! 

జన్మ మరణబంధ విముక్తిని కటాక్షించు నిక్కమైన సాటిలేని దేవుడ వీవే యని 

నే నీకు నమస్కరించుచున్నాను. నీటిని వృక్షపు వేరు భాగమునకు. బోయ 

కుండా తక్కిన కొమ్మ లేవో వండ్ల నిచ్చుచున్నవని వానిని తడిపిన దానితో 

ఫలిత మేముండు నయ్యా శ్రీవేంక టేశ్వరా! 


140 శ్రీ స్తవరాజ వంచకశి 


క 
అక్కర రాని లోభి ధన మట్టులు జ్ఞానధనమ్ము గల్లియున్‌ 
చక్కని సువతాచరణ సాధనకై వినియోగ పెట్టమిన్‌ 
అక్కకు వచ్చునే? (ప్రజకు నేర్ప గాక తలల్‌ ధరించి పూల్‌ 
ముకుు..లు హౌొరభాంబునిధి ముని నుఖించును వేంక పేశ్వురా! రికీ 


తా॥ అక్కరకు రాని లోభివాని ధనము నతె నాకు జ్ఞాన ధనమున్నదరి 
(ప్రభూ! ఆ జ్ఞానమును నేను మంచి _వతాచరణమునకు విని మోగ పెట్ట జాల 
కున్నాను, త్ర. లెక్కలోని దెట్టు? వజలకు( జెవ్పుటకు మాతమే కద! తల 
ధరించిన పూలు తలకు? న ముక్కుకు సువాసనల [వసాదించుచు దానిని 
మోదింప( జేయును గాని తలకు కాదుకదా వేంకటేశ్వరా! 


గోవిందా! హరి! వడ్డికాసుల దొరా! కోట్యర్కసంకాశ! ఓ 

గోవిందా! హరి! నిత్య మాపదల (మొక్కుల్‌ వొందు వెంకన్న! ఓ 

గోవిందా! హరి! యేడు కొండల దొరా! కోటొక్క_ దండమ్ము లో 

మావిందా! హరి! శ్రీనివాస! యలమేల్మంగేళ! శేషా దిపా! 85 
తా॥ గోవిందా! ఓ వడ్డికాసులవా(డా! కోటి సూర్య పకాశభానురా! ఓ 

హరీ! నిత్య మాపద గలవారి (మొక్కు. లు దీర్చు వెంకన్నా! ఓ గోవిందా! ఏడు 

కొండలవాండా! నీకునా కోటొక్క దండము లర్సింతును. ఓ మా కన్నుల 


విందా! శ్రీనివాస! అలమేల్మంగేశ్వరా! సీ నామము లిట్లు నోరు నొవ్వగా 
నుతింతు వేంక చేశరా! 


స్వామి! త్వదీయ దర్శనము సల్పుటకై (వజ లక్షలాది వి 
గ్రామము లేక 'యాలయపు (పాంగణవీథుల రేంబవళ్ళు నో 
కామిత దాత! మా కనులు కాయలు కాచెను. గానరావె మా . 
నోముల వంట! యంచు నిను నోరరుగ న్నుతి సేయు వేంకటా! 86 


తా॥ ఓ స్వామీ! మీ దర్శనము చేసికొనుటకై లక్షలాది |వజలు వ్మిశాంక 
లేకుండా ఆలయపు వాకిలి ముందు ర్మాతింబవళ్ళు నిల్చుచు ఓ కామిత దాత! ఈ 
ఎదురు చూపులతో మా కనులు కాయలు గాచినవిరా ఓ మా నోముఖసంట! కాన 
ధావేమిరా? అని నోరరుగ సుతించు చున్నారు (ప్రభూ, వేంక టేళా!.. 


శ్రీ వేంకటేశ్వర ్తవరాజము 141 


మేదిని వెల్లు వేల్పులకు మేరువు పూసవు నీవ యౌోట, నే 

నీదు బలమ్ము జూచుకొని నీచకలిన్‌ లయకాలునిన్‌ మదో 

న్మాదిని దుర్విధిన్‌ బిలుకు(మార్చుంగ నెంచెద నీదు దానువై 

కాదన. బోక సుంత యనుకంప వహింపవె; వేంకటేశ్వరా! 87 


తా॥ హారములోని మేరువు హస వలె అభిలదేవతలలో నీవే ముఖ్యుండ 
వని యెంచి నీ బలము చూచుకొని నేనా సీచుండైన కలిని లయ మొనర్చు 
యముని, దుష్ట్రపారబ్బమును నశింప జేయుటకై దీక్ష వహించినాను. కాదన 
బోకుండా కొంచెము నాపైన నీ కరుణాదృష్టిని_పసరింపం జేయవే వేంకటేశ్వరా! 


రవ్వయు నేను నా యెడంద రాజిలుచున్న యఖీప్సితార్థముల్‌ 
మవ్వపు భక్తి మీ మును సమర్పణ సేయక ముందె సర్వమున్‌ 
నెవ్వుంగ నే నెరింగితిని నీవు వచింపంగ నేల యంచిటుల్‌ 

నవ్వుచు నున్న యట్లు వదన మ్మగుపించెడి వేంకటేశ్వరా! 88 


తా॥ నా హృదయములో నున్న కోరికలు రవ్వంత నైనా నిక్కపు 
భక్తితో మీ ముందు తెలియంజేయక ముందే నివేదింసక ముందే సర్వము నాకు 
తెలిసినదిలే నీవు వచించ వలసిన పనిలేదు ఆని నా మానస మ్మెరిగి నవ్వుకొను 
చున్న ట్లు సీ నగుమొగ మగపడుచున్నది వేంక టేశ్వరా! 


ఉదయమునం (గుధారుణత నుర్వి. |బజాళిని సూర్యదృష్టులన్‌ 
గొదకొని కర్మవీరతను నూలొ_న జేయంగం జూచి యట్టులే 
సదమలశీతదృష్టులను జంద్రకళాక్షులం గాంచి నిద్దురన్‌ 
బొదవంగ జేసి నీ పజల. బోచుచునుండెదు వేంకటేశ రా! 89 
తా॥ బిడ్డలైన సీ |వజలను పొద్దుట కోధారుణములై న సూర్యదృష్టు 
లతో. జూచి వారికి కనుఏప్పుం గావించి కర్మవీరత్వము వారిలో. గలుగ6 
జేయుచు, అభ్రై నిర్మలములై న చం దకళ (కీతదృష్టులచల్దని చూపుల జూచి 
నిద్దుర బుచ్చుచు సీ | పజల (సంతానమును రక్షించుచు సయభయముల( జూపు 
చున్నావా వేంక టేశ్వరా, తండ్రీ! 


142 శ్రీ స్రవరాజ వంచశశి 


మనికి యశాశ్యతం బతి [ప్రమాదకరంబులు నిందియమ్ములున్‌ 

మన మతి చంచలంబు మతి మాన్యవి వేక విహీన మల్టి చే 

తనమొ యనాదికర్మ సముదాయ నిబద్ధము స్వామి! నీ వినా 
యనితర సాధ్య మీ జడజనావనకార్యము వేంకటేశ్వరా! 90 


తా॥ ఈ జీవితము అశా శత మైనది. ఇందియములు |పమాదముల( 
గొనితెచ్చినవి. మనస్సు మిక్కిలి చంచలమైనది. బుద్ది మంచి చెడు వివేకము 
లేనిది. ఈ ఆత్మ గూడ అనాదికర్మ పారట్దమునకు కట్టుబడి ఉండునది, ఓ 


స్వామీ, వేంక టేశా! స్‌వై అహేతుకదయతో రక్షించిననే కాని ఇతరు లెవ్వరు 
రక్షించలేరు. 


ధర నొక కల్పమేగిన సుధారసపాన విమత్తచిత్తులా 

సరసిజగర్భశకతిదశ పభృతుల్‌ నశీయింతు. గాని నీ 

చరణ సరోజసేవకులు సత్యగుణాభరణుల్‌ (పపన్ను ల 

ప్పరఠమపదంబు నం దెపుడు భదత నుందురు వేంక'టేళ్యరా! 91 
తా॥ |పసంచములో ఒక కల్పకాల మరిగిన అమృతము (దావి మత్త 

చిత్తులై న (బహ్మ ఇం్మదుండు మొదలగువారు నశించి తీరుదురు. కాని నీ చరణ 


కమలముల సేవించువారు, సత్యగుణభూషణులు, _పపన్నులు అ వరమపద 
ములో భ్యదముగా నెప్పుడూ ఉందురుగదా శ్రీవేంక చేశ్వరా! 


పరులకు. జెప్పి నా యుదరపాలన సేయంగ విద్య నేర్తునా 

చరణములోన( బెట్టుటకు( జాలను తద్గత ధర్మశాస్త్రమున్‌ 

దరగల పట్టువస్త్రములు తద్దతి శాలువ లెన్నొ మూ(పునన్‌ 

ఖర మది మోసి తెచ్చినను గార్యము గల్లునె వేంకటేశ్వరా! 92 
తా॥ నేను ధర్మశాస్త్రములు అన్ని చదివి ఇతరులకు చెప్పుటకే కాని 

స్వయముగా నడకలో నుంచ(జాలనై తిని. చాకలి రేవు నుండి విలువైన శాలు 

వలు, వట్టువస్త్రములు, ధోవతులు తన మూపున మోసికొని తెచ్చిన గాడిదకు 

లాభ మేమి? తాల్చినవారి సంతృప్తి ఎన్నటికైనా' కల్గునా వేంక టేశ్వరా! 


శ్రీ వేంకటేశ్వర స్తవరావిము i43 

“యస్య శరీర మాత్మ” యని “యస్య శరీరము పృథ్వి” యంచు [శు 

త్యాస్యమున న్వచించిన మహా వచనమ్ము లవన్నియున్‌ వృథా 

హాస్యము లౌనె? పృథ్వి భవదంగమె మైనను దాననే శిలా 

దాస్యము సేతు నీ వని ముదావహమే కద వేంకటేశ్వరా! gg 
తా॥ “యస్యాత్మా శరీరం” “యస్య పృథ్వీ శరీరం?” అనే వేద 

వాక్యముల (పకారము ఈ పృథ్వి ఎల్లయును ఈ ఆత్మ లందరును నీకు శరీర 

భూతములే కదా! నీ శరీరమే వృథ్వియై నపుడు ఈ వృథ్విలోని ఏ శిలకు పూజ 

చేసినను ఈ ఆత్మలలోనే ఆత్మకు సేవ చేసినను ఆది నేరుగా సీకే చెంది 

సీ సంతోషమునకు గారణ మౌను గవా వేంక టేశ్వరా! 

ముదిసి జరాముఖమ్మునను మూల్లు చు నున్నను నింక నింక నా 

మది వెను కామలోభముల మార్గమునే వెదకంగ సాగె( దా 

నదయత6 గప్ప సర్పముఖ మందున నుండియు దోమ లీ(గలన్‌ 

బొదిం గొని పొట్ట బెట్టం జను పోలిక నుండెను వేంకటేశ్వరా! 94 
తా॥ కప్ప వెనుకటి భాగము పాము ముఖములో. జొచ్చి యున్నప్పటికిని 


ముందటి భాగములో( గల ముఖముతో ఇంకా తన (బదుకునకునై దోమ 
లీ(గలకై నాల్క- సాచుచుండు నెట్లో ఆప్టే నేను గూడ ఒక పక్క ముసలి 
తనము "ముఖములో బడి మూల్లు చున్నను, ఇంకా ఇవన్ని నాకే కావలెనను 
కామము, ఎవరికి ఏమి ఇవ్వం గూడ దనెడి లోభముతో బాధపడు తోవలోనే 


నడచుచున్నాను _పభూ వేంక టేశ్యరా! 

నే నిను గాంచి నంతటనె నీవు ననుం గృవం జూచి నంతనే 

నేను త్వదీయ నేతముల నిచ్చితి సివును నాదు నేేతమై 

కానగ నైతి నీ యతులకారుణికామృత మాను మత్తులో 

నేనను మాటలే దగవు నీవ సమస్తము: వేంక టేశ్వరా! 95 
తా॥ నేను నిను చూచినంతలో నీవు నను కరుణతో. గాంచినంతలో 

నా కనులలో నీవు, నీ కనులలో నేను నిలిచిపోయినాము. అందు నేను నిరువమాన 

మధుర రుచితో నున్న నీ కరుణామృత మానుచు (పమత్తుడనై పరవశుండనై 

పడియున్న పుడు నేను లేకుండ నుండి సమ స్తము నీవయై కనటిరినౌతు 

శ్రీ వేంక టేశ్వరా! 


144 శ్రీ స్రవరాజ పంచ 


నిత్యము తావకిన పదనీరజ దాస్య ముపాస్య మంచునే 
భృత్యు: డొనర్చునో యతని భృత్యులభృత్యుల భృత్యభృత్యసద్‌ 
భృత్యుల (ణి నంతిమప్ప భృత్యుండ నేం దరు మూలము న్సల 
మ్మత్యనురాగ దృష్టి విటపాంతములం దిడు వేంకటేశ్వరా! 96 
తా॥ “నీ పాదకమలముల సేవయే చేయం దగినది ఉపాసింవం దగినది” 
అని యే భృత్యుడు తా నొనర్చుచుండునో అతని దానులకు దానుల తిరిగి 
ఆభృత్యానుభృత్యుల కోవలో తుది సేవకు(డనై యుండువాండను నేను స్వామీ! 
తరుమూలము( గూడా ఫలముల నన్నిటికన్న తుది కొమ్మలలోనే (వసాదించు 
చున్నదిం గదా చేంక టేశ్వరా! అ 


ధనమున నెట్టి వస్తుసముదాయమునుం గొనవచ్చు( [బీేమ సా 
ధనమున సుందరి (వణయధ్యాతిని నేలగవచ్చు, గోఘృతేం 
ధనముల యజ్ఞవహ్నే నొగి దన్స(గ వచ్చును గాని భక్రి బం 
ధనమున దక్క. నీవు వసుధన్‌ వశమొందవు వేంకటేశ్వరా! 97 
తా॥ ధనముతో ఎట్టి వస్తునమూహము నైనా కొనవచ్చును. (పేమ 
ధనముతో |పీయురాలి హృదయ పసంచము'పై రాజ్య మేలవచ్చును. నేతితో( 
దడిసిన ఇంధనముల (చిదుగులృతో యజ్ఞాగ్ని హో తమును త్చ ప్తి పరుచవచ్చును, 
కాని నీవు మ్మాతము భ క్తిధనముతో( దప్ప తక్కిన ధనములకు వశము గావు 
వేంక టేశ్వరా! 
వనమున జెట్టు చెట్టారసి వర్తిలం బుట్టిన దావ వహ్ని యా 
త్మనిధనహేతుభూత మయి దగ్గ మొనర్చును తద్విధమ్మె యౌ 
వనమున జూపు చూ పొరసి వ రిల బుట్టిన కామవహ్ని నా 
తనుధన మానసాళి భసిత మ్మొనరించును వేంకటేశ్వరా! 98 


తొ॥ వనములో చెట్టుతో చెట్టు ఒరసిన దావాగ్ని పుట్టును, యౌవనమున 
నారీజనముల చూపులతో జూపు తొరసిన( గామాగ్ని బుట్టును. దావాగ్ని 
ఆ వనమునంత బూడిద చేసినట్టే కామాగ్ని నా తనువును ధనమును మానసమును 
భస్మ మొనర్చి నన్ను వతితుని జేయును శ్రీవేంక టేళ్వరా! . 


లలి భవదీయసత్కృపకు లక్ష్యములై రహియించు నాత్మలున్‌ 
మెల(గునె సంసృతి న్మమత మేకొన దిర్గి భవాద్ది మున్లునే 

వెలి యయి నట్టి వెన్న పదివేల [యత్నము లొచరించీనన్‌ 
గలియునె మజ్జీగన్‌ ముని(గి కనడ కుండ(గ వేంకటేశ్వరా! 99 


తా॥ నీ కృపకు పాతములైన ఆత్మలు (బిహ్మానందములో(. దేలి 
“యాడునే కాని సంసారములో .మెలంగునా? మమతాబంధాలతో , కట్టుంబడి పాప 
కూపములో మున్గియుండునా? "స్వామీ! "పెరుగు (దచ్చినచో. వెలియైన వెన్న .పది 
వేల ప్రయత్నము లాచరించినా చల లోపల మునుగుట, కరంగి _లీన మగుట 
సంభవించునా శ్రీవేంక టేశ్వరా! 


సురనరతిర్యగాదులు వసుంధర వై నిను జూడ నెంచి యో 

హరి! నిజస ప్రజన్మసముపార్దిత పుణ్యధ నమ్ము రాశించో 

సిరొ .వరుసన్‌ ఫలాకృతిగ శ్రీపతి నిన్‌ దులదూంచ నవ్వియే ' 
గిరులయి నీ నివాసముగ. గీ ర్తి వహించెనొ వేంకటేశ్వరా! 100 


తా॥ ఓ పావముల హరించు వేంకటేశ్వరా! నిన్ను చూచుటకై తలపోసి 
నరులు దేవతలు తిర్యగ్దంతుసమూహములు తమ ఏడు జన్మలలో సంపాదించు 
కొనిన పుణ్యముల నన్నిటిని రాసులు బోసిరేమో! దానికి ఫలితముగా నిన్ను 
తుల దూ(చం గల్లినవేమో! ఆ వాని పుణ్యరాసులే సప్రగిరులై నీకు నివాస 
యోగ్యమైనవేమో శ్రీ శ్ర వేంక చేశ రా! | 


నిను గని నేను నా తృషితన్నే తవథమ్ముల హన ేళన మం -- - 
దొనరంగ ధ్యానపీథ మున నుంచి వరించి మదాత్మనే సమ....... 
ర్పణ మొనరించినాండ నెడంబాయంగ న్యాయమె దూరమౌదు క్ట 
కనులకు, గుండె వీడి చంనగల్లుదు వేగతి? వేంక టేశ్వరా! id 


తా॥ నిను గాంచి నేను నా ఫు. నేతముల ద్వారము గుండా 
హృదయ మనే యింటిలో ధ్యాన మనెడి పీఠము పై పన నివసింప జేసి నిను 
వరించి నా ఆత్మనే సమర్పించుకొంటిని అటువంటి నన్ను _ఎడంబాయుట నీకు 
న్యాయమగునా? నా కన్నులకు దూర మౌదువేమో కావి, నా హృదయమును 
. వీడిపోవుటలు సీకు వశము గాదు .వేంక టేశ్వరా! 


SSP _10 


146 శ్రీ స్తవరాజ పంచశశీ 


శర్వుసితామహాద్యమరసంతతికిన్‌ (బియమౌ రసాయన 

మ్ముర్వి సుధారసాభమయి య్నుగజరామయజన్మ మృత్యుదు 

ర్లర్వ మడంచు భేషజము గవ్యయు వెచ్చము తేక తీయనై 

నిర్భృతి గూర్చు నౌషధము సీ శభనామమే వేంకటేశ్వరా! 10 
త; అజహరులు' మొదలుగాగల దేవతాకోటీకిం |బియమైన అమృతము 

జన్మ మృళ్యుజరారోగములకు గర్వము నణచే బొషధము (ప్రపంచమున వెలనీన 

సుధారసము ఒక గవ్వల గూడ కర్చు చేయకుండగనే సక లభవరోగముల 


నణంచు తీయనైన మందు (ప్రపంచములో స్పీద్దైన మంగళకరమగు నామమే 
కదా వేంక టేశ్వరా! ee 


కలువల చిన్న బుచ్చు మెరుగౌ కనుదమ్ములం జూడ చేల? యా 
జలజములన్‌ హసించు ముఖచందుని వాక్సుద తొల్క-వేల యా. 
నెల తల(దన్ని దూకి పడు సి పదతీర్గము సీయ'వేల? నా 

తలపుల నెప్టు సీ చరణధారణ నీయవె వేంకటేశ్వరా! 108 


తా॥ కలువ వూల నిరసించు నీ కన్నుందామరల నొకసారి దర్శించ 
వేలరా? ఆ కమలములను నరిహసించు సీ ముఖచందుని లోని వాగమృతము 
నొల్క-( జేయ వేలరా? శంకరుని తలందన్ని దూకు నీ వద తీర్థమును _పసా 


దించ వేలరా? నా సంకల్పములలో నెందు నీ వదముల భరించు శక్తిని కహ 
జేయ వేలరా వేంక-టేళ్వరా! 


పాపకలావసంసరణపంకముఖమ్మున( బుట్టి వచ్చి పు 

ణ్యాపగలో నెదింగి విమలాంబువులన్‌ దగ వీడి కాంతి సం 
దీపితశూన్యసంగతిరతిన్‌ రవి. గాంచి హసించు తమ్మినై. 

"హైవము పుణ్యముల్‌ గడిగి భక్తిం దరించెద వేంకటేశ్వరా! 1044 


శా పాపపుంజములతో నిండిన సంసార పంకములో. బుట్టి నచ్చి, 
వుణ్యజలములలో.౬ బెరిగి ఆ పవ్మితమ్సైన సీటిని. గూడా విడిచి శూన్యములో: 
అనంగా ఆకాశములో నిల్చి సూర్యుని జూచి నవ్వుచున్న కనులమునై ” పాప, 
పుణ్యముల కడిగివేసి సీ పదదర్శనముతో ఆనందించి తరించెద వేంక టేశ్వరా! 


శ్రీ 'వేంక 'పేశ్వర స్తవరాజము 


కోవముతో వివేకమును గోల్పడ నీక భయానకమ్ములౌ 

నాపదలందు నోపికను సంచితధై ర్యము వీడ నీక సం. 
దీపితసర్వసంపదల నీ పదభ క్తి తొలంగ నీక నో -" 

: సనక నీవయి యెపుడు పాలన-సేయణె వేరక'జీళ్వఢా! * :.1085 


'తా॥ కోవము' వచ్చినప్పుడు నా? 'వివేకమును” 'బోగొట్టుకొన' నీకుము. 
భయంకరమైన ఆపదలలో 'ఓపికను ధైర్యమును వీడువకుండ నితివము: సంవ 
దలలో నీ పాద భ క్రిని తొలంగ నీక నా [పాపువు je ఖం, నను పొలిం 
చుము (క్రీ వేంక టేశ్యరా! . 


ఆరయ షడ్వికారమయమైన శరీరము నేనటంచునున్‌ 

దారసుతా ప్తమిత్రవనుధాపశువర్గము నాది యంచు సం 

సారము సారయు క్రమని శాశ్యతమంచు దలంచు నజ్జతా 
భారమడంచి జ్ఞానపరిపాక మొసంగవె వేంక టేశ్వరా! 106 


తా॥ షడ్వికార మయమైన శరీరమనే నేనని దార పుతాదులు, ఆప్త 
మ్మితులు, భూమి పశువర్గము నాది యనుచు ఈ సంపారము సారము గలదని, 
శాశ్వతమని తలంచు అజ్ఞాన భారము నణంచి జ్ఞాన పరిణతిని నా కొసంగి కాపా 
డుము వేంక టేశ్యరా! 


సీ కరుణా ర్లతన్‌ గన(గ నిక్కపు టార్తియె కాక వేరేయా 
వ్యాకరణాదిశాస్త్రము లవశ్యములే సుమనస్సుధారుచుల్‌ 

లేకయు నీడ నీకయు ఫలించక యత్తులసీమహీరుహ 

మ్మాకులతోనె సౌరభము లర్పణ సేయదె? వేంకటేశ్వరా! 107 


తా॥ నీవు కరుణించుటకు అర్హత కావలె నన్న నిజమగు ఆర్హియే కావలె 
కాని వేరే వ్యాకరణాది శాస్త్రము లవసరములా వేంకపేశ్వరా! పూలు పూయ ' 
కుండా కేనియల (సవించకుండా సీడ నియకుండా ఫలించకుండా ఆ తులసీ 
మొక్క. ఆకుల సువాసనతోనే నిన్ను తూచుకొనలేదా స్వామీ, శ్రీవేంక భేశ్వరా। 


శ్రీవాగీశ్వర్యైనమః 
శ్రీ స్తవరాజ పంచశతి 


శ్రీనృనింహ స్పవరాజము 


మలినజరాభరమ్ము నను మాయములై చను రూపయౌవన 

మ్ముల( గని శాశఇతమ్ములని మూర్ధు(డనై తలపోయుచుండెదన్‌ 
తొలగని మృత్యు హస్తముల దోచుకొనంబడు మేని నిత్యమీ 

యిల మనునందు, మంచుచిను కేగతి మౌ క్రికమౌ? నృ కేసరీ! 1 


తా॥ మలినమగు వృద్ధాప్య భారముతో మాయమై పోవు రూపమును 
వయస్సును గాంచి ఇవే శాశ్వతము అనుకొని మూర్జు(డనై తలచు చుండేదను. 
కాని రాకతప్పని మృత్యుహస్తములతో ఇది దోంచయకొనంబడు ననుకొనను. 
ఈ శరీరమే శాశ్యతమని తలంపోయుదును. మందు చినుకు మంచి ముత్తె 
మెన్నడైన కాగలుగునా (శ్రీనారసీంహ|వభూ! 


శ్రీదయితా! శరీరమును స్వియము కాదని తేలిపోయెరా 

నాదను నొక్క వస్తుపును నాకింక లేదది యెట్టులన్నచో 

నాదను వస్తువెందు నవినాశియె నాకొకటుండె నేని య 

మ్మేదిని దాని గొంచు నెలమిం జనకుందు నెటుల్‌? వృశేసరీ! 2 


తా॥ ఓ లక్ష్మీనాథా! నా శరీరము కూడా నాది కాదని తేలిపోయినది. 
నాద్గను వస్తు వీ ప్రపంచమున నాకొకటియు లేదు. నాకొకటి నశించని నాధను 
వస్తు . వున్నచో నేను దానిని నావెంట కొనిపోకుండ నుందునెట్టు? కావున 
ఈశ్వరుండవైన్న సీదే 'యూ వశ్వర్యమంతయు నని తెలిసికొన్నాను. 


150 శీ, స్తవరాజ వంచశశి 
తన వతి యంత మొందినను దాపసము నొందళ యాడు బాలికన్‌ 
దనయను( గాంచి యేడ్చు తలిదండుల వోలె గురూ త్తముల్‌ సదా. 
మునుగతి గాంచలేక యతిమూర్జుండగైై నిను వీడి సంసృతిన్‌ 
మునింగెడి నన్ను గాంచి యెద పొక్క. దపింతురు శ్రీనృశేసరీ! శ్ర 


తా తన మగడు చనిపోయినను తావవడక సాటి పిల్లలతో నాడుకొన్స 
బాలికను గాంచి యేడ్చెడి తలిదం[డుల వలె అజ్ఞానిన్హై నాథ ర్రవగు నిన్ను బీడి 
సంసారమందు నడయాడు నను గాంచి నొ గురువులు హృదయ ములో జొల 


పరితపించుచుందురు. వీని జన్మ వృథా యయ్యెం గదా! అనునదే ఆ తాపము 
& నారసింహ| ప్రభూ! 


విమలాశ్వత్ధము కాకి రెట్ట వడి యావిర్బూత మైనట్టు వా 

సి మదువాతము నీచమక్షికముఖోచ్చిష్టోద్భవం బై నటుల్‌ 

తమి ముక్తావళి యల్పశళ క్రి కృతి రత్న (ప్మకియం బొందిన 

ట్లు మదీయంబగు స్వల్చ్పవాక్కు. కవితారూపమ్ము గాదా! హరీ! 
తా! కాకి రావివండ్లు దిని రెట్ట రాల్చినచో దానినుండి వవ్మితమైన రావి 
చెట్టు ఉద్భవించినట్లు మరియు తేనె సోనలు అల్పమైన ఈంగ యొక్క ఎంగిలి 
నుండి జనించినట్టు, అటులే ముత్తెములు సాధారణపు ము త్రెపు చిప్పనుండి 


బయల్పడినట్టు నా వగు ఈ చిన్నమాటలు నీ కరుణే కవిత్యరూసము ధరింస 
కుండునా శ్రీహరీ! 


ఎన్నగ విశ్వరూపి, వయి యేగతిం జిన్నన్లి నా యెడ్రందం. (ద 
చృన్నత దాంగిన్తాడవుర ప్వామి!. యభేద్యమ్ము నీదు మాయ తా 
జిన్నని బీజరూపకవిచితసు పేటికలోన సీవవో। 

మన్నం నంట వృక్షముల మెప్పుగ దాంచవె శ్రీనృ కేసరీ! ర్‌ 


'తా॥ విరాట్‌ స్వరూపుండవై విశ్వమంత వ్యాపించియున్న నీవు విచారించి 
చూడగా నత్యంతము చిన్నదగు నా మనసులో ఎట్టు దాంగియున్నావు? నీ మాయ 
'తశేద్యము గదా చిన్నదైన వీజరూపములో నున్న విచ్మితమగు పెప్టైలో 
ఒకో్మక్క మవా, వృక్షమును అవలీలగా దాచియుంచుచులేవా శ్రీవారీ! 


శ్రీ నృసింహ స్తవరాజము Dl 


నా మేధస్సును జకరాజమునుగా నా వాక్కు. శంఖమ్ముగా 

స్వామీ! " 'పెన్షదంగా శరీరమును, నా స్వాంత మ్మె పద్మమ్ము గా 

సీ మేనన్‌ భవహయుధమ్ములుగ. నే నేవే న నర్చించెదన్‌ 
సామీవ్యమ్మును జేర్చి చేకొనం గదే! శారీ! నృసింహ పభూ! 6 


తాః నా మేధస్సును చకరాజముగా మరియు నా వచస్సును శంఖముగా 
మరియు నా వపుస్నును అనగా నా శరీరమును గదగా అట్లే 'నా మనస్సును 
పద్మముగా నీకు నే నేవేళ . అర్పించుకొనుచున్నాను. దీని శీ ఆయుధములుగా 
స్వీకంచి నన్ను నీ సన్నిధి నుంచుకొనుము ఓ శ్రీహరీ! 


ఎందును లేవు నీవనుచు నెప్పుడు పల్కు. హిరణ్యకశ్యపుం 
డంధుని వోలె విశ్యమున నంతట నిండి వెలుంగు నిన్‌ గనం' 

డెందును జూడ నందె కల వీవని పల్కెను దై త్యబాలు(డో 
సుందరరూప భక్తి నిను జూచు కనుల్‌ దొరుకున్‌ నృకేసరీ! 7 


తా॥ నీ వెక్కడను లేవని అంధుని వలి హిరణ్య కశిపువు పల్కు 
చుండెను. విశ్వము నందంతట నిండి వెల్లు నిన్ను వాండు చూడలేడు. ఎందు 
గావించిన నందే కలవని రాక్షస బాలుడైన |పహ్లాదుడు వల్కిానాండు. దీన్నిబట్టి 
చూచిన భ క్తి గలవానికే నిను జూచు కన్నులు దొరుకును గదా యనిపీంచును 
స్వామీ శ్రీహరీ! 
పాతర బిందె లోహప్పట భాసుర పటిక పుట్టలె మనన్‌, 
గోతపు కూసముల్‌ దొడిగి కోటికినిం బడగెత్తు వి త్త వి 
ఖ్యాత సరీసృప మది యహమ్మమతల్‌ వడి కోరలై ' చన 
వాత మదాఖ్య దుర్విషము వాంతి యొనర్చెడి శ్రీనృకేనరీ! 8 
తా పాతర బిందె ఇనుప పెటై (ధనమును పెట్టి దాచుకొను వస్తువులు) 
మొదలగునవి పుట్ట రూపు దాల్బంగా రూకల నింపు “గోతములే తాల్చి విడుచు 
కుబుసములు గాంగా కోటికి పడగెత్తు ధన మనెడి సర్పము, అహంకార మమకోర 
ములు తనకు కోరలై రూపొందంగా మన మనెడి దుర్విషమును నోట గకుగాచు 
న్నది. ఈ ధన మొక సర్పముకదా నరసింహా! . 


152 శ్రీ స్తవరాణ పంచశతి 
నిరతము పాపభావనమునే పురికొల్పు పరాంగనొర్భుతిన్‌ _ 
సరసత( గాంచం గోరు భవసంహరణ మ్మొనరించు నీదు సుం 
దరతనుదర్శనమ్మునకు( దానటు( గోరండు పాపి రూకలన్‌ | 
జప మ్ముడుగుస్‌, నృ కేనరీ! గ 
మరి మరి లెక్కవెట్టు తమ నామజప మ్ముడుగుసి, సృ£స 
_తా॥ నిరంతరము పాపములనే ప్పరికొల్ను పరస్త్రీ స్వరూవమొను సదా 
భావన సేయుచుండును. సంసార “ఘోర బంధములను ఏడంగొట్ట సీ దివ్య 
మంగళ విగహ దర్శనమునుం జేయ గోరడు. "పెట్టెలో నున్న రూపాయలను 
మరీ నురీ లెక్క-ంబెట్టుకొనుచుండును. కాని సీ 


నామమును ఒర తేవయును 
జపించ లేడు కదా శ్రీహరీ! 


దినమును ర్యాతియున్‌ సమత దీర్చిన యట్టులు మానవా?కిన్‌ 
గనుగొన( గష్టసౌఖ్యములు కావడి కృరడలటరలేః బల్కరే 
మనమున నెంచరేల సగమ్మాతము వెన్నెలసేయు రేల నో 


ou 


యనుపమ! నీ దయాజలధి కంతము గల్లునె? శ్రీన్స చేస “గీసర్రీ 10 


తా॥ ర్యాతియును దినము సమానముగా నున్నట్లు మానవ్పలకు రష్ట 
సుఖములు కావడికుండల వలె సమానముగా నుండు నందురు. మరీ ఆ ర్యాతు 


లలో గూడా సగభాగము చీకటిని పోనడంచి వెన్నెలలు చల్లని వెల్లులు (సా 


దించుట మనస్సులో దలపరేల? ఓ నిరవమాన దయాసము దా! దీని( బట్టి 
చూడ మాపైనీ కరుణ యెంత గలదో ఊపహింపగలమా నృకేసరీ! 


నరములె దారముల్స్‌ మరియు నాణ్యములై న శరీరకాంతులం . 


బరంగెడు యౌవన. మ్మొకట్ట వస్త్రము నంటు మనోజ్ఞవర్ష ష్స్‌. 
నెరసిన వెండుకల్‌ [కమవినిర్ణరదంతముఖంబునునో వశీ 
పరివృతవార్దకాంగము విపాటిత జీర్ణవసానమో హారీ! 11 


తా ఈ నరములే దారములు. సొంపగు ఈ శరీర కాంతులతో కోభించు 
యావనమే ఈ శరీర మనెడి వస్త్రము నంటి యుండు మనోజ్ఞమైన రంగు, 
ఈ నెరసిన వెండుకలు (క్రమముగా విడి పోవు దంతములు ముడుతలు పడు 
చర్మమును గాంచయా రంగు వెలిసిపోయి చినిగిపోయి క్రమ్మకమముగా విడిచి 
పారవేయ( దగిన (పాత చింప్పుల పేలిక గాదా శ్రీవాకీ! 


శనుసీంనా నసవరాణము 153 


అనవసర [పసంగపరిహాసవిలాసవినోద సంగతిన్‌ 

దినముల బుచ్చుచుం డెదరు' దీననరుల్‌' భవబద్దబుద్దులె ' 

మనమున నీదు ద్యానమును' 'మంజులవ్యాగతి సేదు 'నామమున్‌ 

క్షణము భజించలేరొ? యవకాశము( జిక్కిన (శ్రీనృ కేసరీ! 12 


తా॥ అవసరములేని ప్రసంగములతో( బరిహాసము లవంటి వినోదభాషణము 
లతో నంసారబద్భులు దినముల బుచ్చుచుండెదరు. ఎంత దీనులై న మానవులు 
వీరు! అదే మనన్సులో సీకు ధ్యానమునకు మనోజ్ఞధ్వ ని గల వఐాక్కులలో 
అవకాశము గలిగి కూడ నీ నామము నొక క్షణమ్మాతము భజింపలేరుకదా. 
శ్రీహరి! 


అరయ శతాధికాబ్బములు నాయువు( గల్గిన యట్లు భావమం 
దరయుదు రంతలోనె తన యంతెకు వచ్చును 'మృత్యువో! వనిన్‌ 
దిరుగు వృషమ్ము వై బడి వధించెడి బెబ్బులి వోతె నప్పుడో 
మరియొక దిక్కుంగాంచకయె మందుచు నేడ్తురు శ్రీనృకేసరి! 18 
తా॥ నూరు. సంవత్సరములకు మించి ఆయుర్దాయము తమకున్న ట్టు 
ముండెప్పుడో హరిని భజించవచ్చు ననుకొందు రీ మూఢమానవులు. కాని, ఆంత 
లోనే వనములో మేయుచున్న ఎద్దుపై( బడి వధించెడి బెబ్బులివలె మృత్యువేమో 
పైన వచ్చి పడుచున్నది. అపుడు వేరే దిక్కుంగాంచని వారై ఏడ్చుచు 
చనిపోవుదురు కాని జననమరణము క్రికై నిన్ను భజించలేరు శ్రీహరీ! 


గాలము. గోంచు చేవ కోరకై యెజ నాసగం జూపు జాలరిం-. 
బోలి సతమ్ము [పాజిః గొనిపోవంగం గాలముఖమ్ము నన్‌ మం 
దేలగం జేయు వైషయిక దేహ సుఖామిష మాసంజూపి యా 
కాలుడు నిల్చు జీవన వికార సర స్తటి శ్రీనృశకేసరీ! 14 
తా॥ గాలమును దీసికొని దయను బట్టుటకై ఎఅను ఆస చూప్పు జాలరి 
వలె ఎప్పుడును ఈ (పాణిని గొనిపోవుటకై కాల మను గాలము కేలబూని 
దానికి విషయనుఖము లను షూంసమును ఇంపకు వలె ఆసంజూపి, ఆ యముడు 
శీవన మనెడి ఒక నది యొడ్డున సిల్చియున్నాడు. ఈ జీవుడు [భమంగొని 
ఆ యముని sree 'బడి యీల్లుచున్నాడు, శ్రీహరీ! 


గ in WE wg ys ఆ My 
154 Pe ఈ er an పంచి శరీ 


గగనమునుండి వాలి యొడికమ్ముగ నొ we be మై సదా 
నుగతికనై మహార్షన్దము. బౌల్చెడ హెచ్చుడ వౌదువమ్మ్యులో 

నెగడుచు నాగకుంద ౬. జ నిరము, జీషిన మై యవహృుడున్‌, ల 
తగ లయకూటముం గలియ దా నరుగుం గదే శ్రీ నృకిసరీ! 1కి 


తా; అకాశమునుండి అందముగా భూమిపై [వాలీ ట్‌ (వవాహరూపమై 
ఎంతో ఉత్సాహముతో తన నుగతికై ఆగకుండా సము! దములోం జొచ్చెడి 
సీరువలెనే జీవన ముగూడా ఎల్లప్పుడును విలయ మొందుటకు తానై పోవు 
చుండును గదా నరపహారీ! 


నను బయికెత్త నీవొకట నాలుగు హస్తము లొప్పి యుందు వే 
నును [గిను లాగ నెయ్యెడల నాలుగు కాశులతో6. (బయత్నముం 
బొనరుచుచుంటి మేల్చసవు పోలిక నుంటిని ఎట్టు లేను నీ 
ఘనతరసత్కపాలవము గాంచి తరింతునొ శ్రీన్సశేనరీ! 16 


తా॥ నన్ను పయికెత్తుటతై నీవు నొల్లు చేతులు6 గల్షియున్నావు. నేను 
అధఃపాతము( జెందుటకై నాల్లు కాళ్ళతో బథవునై (వబల్న్వపయత్నము! జేయు 
చున్నాను. నే నెట్లు సీ కృపాలేశమును బొంది తరింతునో తెలియకున్నాను, 
నరహరి! 


పొ త్రికులందునుండియెది. బొత్తుగ( దెల్యని చంటి .బిడ్డ “యా 

పత్తులు సంభవించిన నివారణ "సీిసెడి మాతృహ స్తమున్‌ 

ఎ త్తెజ( గింతయున్‌ మదిని నేమియు దెల్యంగంజాల దె నే 
చిత్తమునందు నీ కరుణ. జెందెడి మేలెలు(గన్‌ నృ కేసరీ! 17 


తా॥ పొత్తిళ్ళలో. బడుకొనియున్న ఏమి తెలియని చంటి పాస తనకు 
అహతుయు సంభవించి నపుడు. తనను ,ఆరుకోని ,వాటిని నివారించేం తల్లి 
.హ స్తమును అది వేయు ఉపచార ములను ఎట్లు రవంతయును దెలియజాలదో 
అప్లీ నేను పరోక్షముగా నుండి" నీవొన కక్చెడి మేలును తెలియ(జాల నరహరి! 


శ్రీనృసింహ నవరాజము 155 


శ్రీసింహ్యాది వసించి సీ విటువలెన్‌. 'సింహాఖ్యతో నెయ్యెడన్‌ 
భాసించం గతమేమి? స్వామి! యితరుల్‌ |[అహ్మేం[దరుదామరుల్‌. 
న్నీ సాన్నిధ్యము నందు. గేనరి. సరి న్నిల్వంగ, లేనట్టి న 

ర్స్‌ Bre 
(తాసాశేషసృగాలజాలమని యూ దాసాళి తెల్యన్‌ హరీ! 18 


. ఠా॥ నీవు సింహ్నాదలో వసించి నృసింహ స్వామి యను “పేరుతో |పకాళిం 
చుటకు కారణమేమి? స్వామీ! నీ కంచె ఇతరులైన _బహ్మ ఇందు(డు ర్నుదుడు 
మున్నగు దేవతలు నీ సాన్నిధ్యములో సింహము వద్ద భయముతో నిలువలేని 
నక్కలు మొదలుగా గల జంతు జాలము వలె నుందురని యీ దాసులకు 
దెలియ( జేయుటకా స్వామీ శ్రీహరీ! 


నీవు వరాహరూప్పు(డవొ? నీరజనాభ! నృసింహ మూరర్తివై 
సేవనభాగ్య మందు. గృృప చేసెదవొ? తెలియంగ రాదు ను 

శ్రీవిధి నీ వరాహనరసింహసమైక్యత కేమి యర్థమో 
భూవనితారమాధిపత6 జొందుట కర్షుండ స్ర్రదుటా హరి! 19 


తా॥ సింవాచలములో నీవు వరాహనారసింహ స్వామి అవతారము. 
దాల్చి సేవనభాగ్యమిచ్చు చున్నావు. ఇచ్చట నీ వరాహరూపముతో భూదేవికి, 
మరియు సింహ రూపముతో లక్ష్మీదేవికిని భర్రవైన శ్రీమన్నారాయణుండ నేనే 
యని తెల్పచుంటివా శ్రీహరీ! 


'చందనచర్చదాగి. యిటు సంతత సేవ నొసంగె. దేల? క 

న్విందిడు సీ స్వరూపమును 'వీక్షణముం బొనరింప నీవు ము 
ధ్యందినభాస్కరోజ్వల మహాకృతి. గాంచంగ సాధ్యమౌనాకో? 
నుందరనీల నీరదసుశోభల దాంగక యున్న శ్రీహరీ! 20 


తా॥ సీంహాచలములో నీవు సర్వ కాలములు చందన చర్చలలో? దాంగి 
ఎందులకు దర్శన మొసంగెదవు? సీ నిజరూపము నేల చూపింవవు? ఎందులకు 
మా కనువిం ధొనర్పవు? పట్టపగలు (పజ్వలించు సూర్య 'భగవానుండు సీల 
మేఘాల చాటుకు దాంగి యన్ననే కన్నులతో సేవించుట కర్షుండు కదా 
స్వామీ శ్రీ శీ హరీ! న 


గ అ 
156 Mra యాం 


ఈవు వరాహరూపత మహీనతి స్మెపతిరాగ వేగ సం 

భావిత జేయ శ్రీసతి సవత్నినుఖస్థితి కీర్ష్యం (కంద వీ 

ఇావిధి నారసింహతను దీపీతరూపత ' సత్కరింప. స్రీ 

దేవి యొనర్చు లాలనల( దేలి పసన్నుడంవైతి శ్రీహరీ! స. 
తా॥ నీవు వరాహరూవముతో భూదేవిని | పేమాతీశ యముతో సంభావింప 

లక్ష్మీదేవి భర్త అన్ముగహమునకు ప్యాతయగు భూదేవిని చూచి అసూయపడ 

సీవు అదే రూసములో నారసింహతను వర్శింవం జీసి ఆమెను సత్కారము 

చేసితివి. నీ నారసింహత్వములోని వ భమింవం  నీయుటరు భాలించు 

శ్రీదేవితో గూడి పనన్నుడ వై తివి నృసింహ |వళూ! 


చ్మితముగా వరాహనరసింహసమైక్యత( బూని శ్రీసతిన్‌ 
as నేకకాలమున దాపున జేర్చితి వౌర! (పేమకున్‌ 
బాాతము లిద్దరంచు మ = 
న త్రవపుర్యర మ్మలమ స్వామి! సమర్జుండవో న్భకెన సతీ! 92 
తాః వరాహనరసింహత్వములను ఒకే రూపులో జిితముగాం జూపి 
శ్రీనతిని భూసతిని ఏకకాలములో దరికి జేర్చి ఇద్దరును ( షేమప్మాతము 
లనుచు( జూపితిఏ. అందులో శ్రీదేవి సిను కేసరిగా నలముకొన భూదేవి చందన 


రూపముతో నం శేషించెను. నంటి మాయ వేష ముల? డాబ్ననైన నీవు సమర్దు 
డవు స్వామీ! 


or 


విజ్ఞానాంబర భాస్కరాయితపప్పర్విశ్లిష్టపాటీరమృత్‌ 


సంజ్ఞాలేశము ఫాలపట్టికల' దాస వాతముల్‌ దోల్ఫుంగాం 
బజ్ఞాచమువు విప్ప దః *ఖభ యద పారబ్ధముల్‌. దప్పంగా 


అజ్ఞానాంధతమి| సవారకవరాహ శ్రీలు మీకే హారీ! 28 


తా॥ విజ్ఞాన మనెడి యాకాశములో వెల్లు భాస్కరుని దలంపీంచు నీ 
తనువు నుండి విడివడిన కేసరిమి[శితచందనమును రవంత తీసికొని సీ దాసులు 
హపైలభాగమందు తిలకాకృతిలో ధరింవ వారి (పజ్ఞాచక్షువు విచ్చు పె కాక చారి 
భయంకరములై న దుఃఖ పారబ్ద్ధములు( గూడ hes ఇట్లు అజ్ఞాన మనెడి 
అంధకారమును వాదించు వర __ అహస్‌ “శ్రీలు (శేష్పమగు జ దిశమునకు _ 
కాంతిరూపులు మీరే కదా శ్రీహరీ! 


శ్రీసృనీంహ స్రవఠాజము వ. 


ఏగెడివారిం గాంచియును నేంగినవారి కథల్‌ దలంచియున్‌ 

బో గలవారి. నెంచియును బోదును మేదిని వీడి నేను నం 

చే గడియం దలంప డిది యెంతయు వింతగం దోచు మానవుం 

డీ గతిం గన్ను లుండియును నేటికి నంధుడగున్‌ నృకేసరీ!. 24 


.తా॥ [ప్రపంచము ఏడిపోవు వారిని చూచుచుండియు పోయినవారి కథలను 
వినుచుండియు ఇంక ముందు పోనున్న వారే వీరందరని ఎజింగియును నేనునిశ్రే 
ఈ [వపంచమును విడిపో నుంటినని ఒకసారి యైన హృదయమున నీ మానవుడు 
తలంపడు. ఇదెంత వింత! ఇతడిట్టు కన్ను లున్న (గుడ్డివా(డుగా ఎందుల కగు 
చున్నాడు స్వామీ, శ్రీహరీ! 

'తా మశ్వత్హమహీరుహ్మ వథితశీతచ్చాయలం దెందరో 
స్వాముల్‌ కాననమార్గగాములయి వ్మ శాంతిం గొనన్‌ వచ్చినా 
రా ముందే యట నున్న వారలు [పయాణాయాసమ.ం బుచ్చి యా 
ధామ మ్మాాపజ కిచ్చి పోయిరి జగత త్య మ్మిదే శ్రీహరీ! 25 
తా॥ ఈ _పపంచమనెడి (ప్రసిద్దమైన రావిచెట్టు చల్లని సీడలతో ఎందరో 
మానవులు వ్నిశాంతి. గొనుటకు వచ్చినారు. అంతకు ముందే అచ్చట నున్నవారు 
తమ |పయాణ శమము. దీర్చుకొని తాము నివసించు ఆ చోటులను [కొత్తగా 
పచ్చిన వారికిచ్చి వెడలిపోవుచున్నారు. జగత్తు యొక్క తత్వమే యిట్టున్నది 
కదా స్వామీ, శర హరీ! 
వసుధ నొనంగ నెంచి బలి వామను పాణిని దానవారి వో 
యు సమయమందు నడ్డు పడుచున్న సురారిగుర్ముపబోధ, వాగ్‌ 
రసము అనిత్యలౌకికనుఖ| పదముల్‌ మిము వీడు విజ్ఞు లి 
వ్వసుమతి నొంది కంట మను వాయసరూప్పులు కాదె? శ్రీహరీ! 26 
తా॥ వామను( డడిగిన భూభాగము నతని కీయంగా నెంచి బలిచ్చకవ రీ ఆ 
వామనుని చేతిలో దానోదకము పోయు కాలమునం దా కార్యమునకు అడ్డువచ్చి 
అనేకఏధముల తన శిష్కుండై న బలికి రాషసగురువగు శృుకాచార్యులు చెప్పు 
బోధలు అస్థిరమగు శం తోకసుఖములిచ్చునవే కదా! ఇట్టు చెప్పు గురువులు 
ఒక్క. కన్ను గల కాకి రూప్పలగుదుడే కాని సరమహంసల రూపులు కాలేరు 
కదా స్వామీ, శ్రీహరి! 


న! 


158 శ్రీ సప్తరాజ పంచ శశి 


ఎందును గాంచ నందె కల వీవని తెల్చెను న్స చరిత్ర మూ 

హిందు వితండు ముసి మిత. డతడు కై స్రవుం చంచు భేదమున్‌ 

బొందుదురే నరుల్‌ చెవిని బోసిన వేద ఖురాను బై విలుల్‌ 

సందియ మేలరా? బధిరసన్నిధి సంకు రొవల్‌ నృశేనరీ! ౨ ౨ 
తాః! నృసింహావతారము దాల్చి (ప్రహ్లాదుని రశ్నించిన సీ చరిత్రము 

నీ వెందు జూచిన నందులో నుంటివని తెల్సినది. కాని దాని చదివిన మానవులు 

ఇతండు హిందువు ఇత(డు ముసల్మాను ఇతడు తై 9 స్తవుండని భేదభావమును 

(పకటించి ద్వేషింతురు, నీవు వారి చెవిలో నూరి పోసిన వేద ఖురాను వై విలు 

[గంథాలు చెవిటి ముందు శంఖము నూది నష్టే కదా స్వామీ, నారసింహ। ప్రభూ} 

పొల్చును జన్మజన్మలకు6 బుతకళ[తచయమ్ము దానె మున 

నిల్చు దర్శిదతా భరము నిత్య జరామయమృత్వు దుఃఖముల్‌ 

[(వీల్చు నెడంద( గావుమని వేచెచ( గొల్బిస దానినే నదా 

కొల్చుచు. (గుమ్మరింప నొనగూడునె లాభము శ్రీనృకేనరీ!: ౨ 
తా॥ జన్మజన్మలలో దారప్పుతాదులు కలుగం గలరు. ఎన్నడు దర్శిద 

బాధ సమసిపోదు. ఎప్పుడూ ముసలితనము రోగములు మరణబాధ మసస్సును 

బాధించుచునే ఉండును. ఎపుడు వీని నుండి కాపాడు మని నిను వేడు కొనుచునే 


యుందును. ఇట్లు కొలిచిన ధాన్యమునే మరల మరల కొలిచిన దాన నేమి 
లాభము చేకూరునో స్వామీ, నారసింహా! 


ఆనృతము లాత్మబంధువుల యట్టులు తప్పులు కప్పి పుచ్చు నం 
చనంపము వాని _పేమమెయి నాశ్రయణ మొనరించుంగాని తా 
ననలము నార్చనెంచి పయి నాజ్యము వోయుట లంచు నెంచ(డీ 
మనసు జయింపంగా నులభమార్గము మీపదభ క్తి శ్రి హరీ! 29 


లా కల్లలు జత్మ బంధువుల వలె నాతవ్పుల( గప్పి వుచ్చ గలవని 
నమ్ముకొని దాని న్మాశయించి తిరుగుచుంటిని. కానీ అది అగ్గిని చలార్చ నెంచి 
నెయ్యిని బోసినట్టు బాధలను పెంచుకొనుటయే కాని తగ్గించుకొనుట కాదు 
కదా! ఇట్టి మనస్సును జయించుటకు మీ పాదథ క్రియే సులభమార్గము కదా, 
నారసింహా! 


శ్రీనృసింహ స్తవరాజము 159 


ఒక్కరి మంచి మంచి యన నోవదు నాలుక ముట్టు (గుచ్చు తా 
నొక్కరి మేలు గాంచి యెపు డోర్వుంగం జాలదు, నిప్పు [దొక్కిన 
ట్లొక్కె_డ బాధ (జెందు నొరు డున్నతి( జెందిన నిదవోవ దీ 
టక్కరి స్వాంతమున్‌ గెలుచుటల్‌ తమ సేవనలన్‌ నృ కేసరి! 80 


తా॥ ఈనాలుక ఒకరి మంచిని మంచి అని చెప్పుటకు ముల్లు (గుచ్చుకొని 
నట్టు బాధపడును. ఒకరి మేలును జూచి ఈ మనస్సు ఓర్వలేకుండును. నిప్పు( 
(క్కి నట్టు కష్టవడును, ఒకండు ఉన్న తస్థి తిలో నున్నచో నిద పోక వగచు 
చుండును. ఈ టక్కరి హృదయమును గెల్చుటకు ఉపాయము మీ వదభ క్రియే 
కదా స్వామీ! 


మహింగల 1పాణు లందరిని మానవు నుత్తమ బుద్దిశాలిగా 

విహితగతిన్‌ సృజించితివి వీండు [ప్రపంచము నుద్దరించు నం 

చహి కిడు శీరమయ్యె భవదార్ద౦ దయామృతవర్ష మాతండో 

సహనము మాలి చంపి తినసాగె నమాయిక (పాణులన్‌ హరీ! 1 
తా! (పపంచమున గల (పాణులలో కెల్ల మనుష్యుని ను త్తమబుద్ధి 

మంతునిగా బుట్టించితివి. పీండు (వపంచము నుద్దరింపంగలం డని తలంచితివి, 

కాని, ఆది పాముకు పాలు బోసినల్సైనది.. మీ దయామృతవృష్టి వ్యర్థ మైనది, 

ఆ మానవుండే సహింపులేక క హాల జంపి తినుచున్నాండు నార 

సింహ (ప్రభూ! 

సముండవు సీ వమాయికుల సత్వవిహీనుల నొక్కవర్గ, మెం 

దమిత బలాడ్యులన్‌ దగ మహాచతురాత్ముల నొక్కవర్గమే 

(కమమని సృష్టి చేసితివి కాలగతిం జతురాత్ము లజ్ఞులన్‌ 

నమలి తినం దొడంగి రిది న్యాయమె నీవెటు లోర్తు? శ్రీహరీ! 83 
తా॥ నీవు “సమోహం సర్వభూతేషు” అనిన సమభావము గల దయా 

శాలీది. బలహీనుల నొక_వర్గముగా బలవంతులను తెలివి గలవారిని మరొక 

వర్గముగా స్ట్‌ [క్రమమని పుట్టించితిపి? కాల్మకమముగా ఈ తెలివిగలవారు తెలివి 

మాలిన గ అమాయిపులను నమలి శినుచున్నారు, ఇది యేమి న్యాయము? దీని(గని 

సీవెట్టు ఓర్చుకొనుచున్నావు స్వామీ, నరహరీ! 


ఇల బబలవంతు.డా బలవిహీనుని గాంచి ఘృణావివానుండై 
తల నదుమం దొడంగెను నతండు హరీ! యని యేద్వసాగె నీ 
సలలితసామగానప రిషద్విలసద్దనమర్జలో న్నమత్‌ 


కలకలమందు నెందు చిలుకల్‌ పలుకన్‌ వినవచ్చునే? హారి! కీ 


తా॥ (పపంచములో బలవంతుడు బలహినుని తల నవమి బాధ "పెట్టు 
చున్నాడు. ఆ బలహీన (డు “హరీ!” అని. యేక్చుచున్నాడు. చిలక వల్కుల 
వంటి ఆ యేడ్ను నీయొక్క మనోజ్ఞమైన సామగాననభలొ మిక్కిరి _మాగుచున్న 
సృదంగధ్వనులలో వినవచ్చునా, నారసీంహ| విభూ! 


గుడిసెల యందు నస్థికల నూండుల గూడును గుగ్గలని య్‌ 

బడుగు శరీరముల్‌ మిడుక బంగారుకాటిని దాల్చి రులట్కుచుస్‌ 
కుడిచెడు భోగభాగ్యములు కూమనె? ప్కుతులంబస్తు అంచి తాం 
గడుపును నింపుకొంచు మనగల్గునెటుల్‌ జనముంచు? శ్రీహాలీ!... 8 


తా॥ గుడిసెలలో( గూడు గుడ్డ లేక ఎముకల గూండుల్లై బీదల శరీర 
ములు మిడుకుచున్నవి. నీవో.పీతాంబరముల దాల్చి కులుకుచు భోగ భాగ్యము 
అనుభవించ దగునా? స్వామీ! తండి యైనవాడు కొడుకు లువవాసముళో 
నుండగా గడుపు నిండుగా భోజన మొనర్చం గల్లునా, స్వామీ శ్రీహరీ! 


కవులు కాటకాలు వడి కర్షకు(డేమొ “దివాల” తీసి యా 

దరు వొక యింత లేక జను లందదునున్‌ గుమీగూడి రేంవల్‌ 
హరి! దయం జూడవే యనుచు నార్తిని వేండిరి, నీవు లక్మి నే 
యురమిడి పట్టిలేని యటు లూరక చూచుచునుందు (శ్రీహరీ! త్ర 


తా॥ కణవు కాటకాలు వడి ర్రైతు దివాలా తీసీనాడు. ఆధార మేమియు 
లేక (పజలు అందరును ఒక్కచోట జేరి అహోర్మాతములు “హరీ!''యని 
ఆర్తితో మొరలిడుచున్నారు. నీవు లక్ష్మిని వకస్థలములో నిడుకొని ఏమియు 
పట్టి లేనట్టులే చూచుచు గూర్చొనెదవా స్వామీ, శ్రీహరీ! 


శ్రీన్సృసింహ న్తవరాజము 161 


దురితా చారహిరణ్యదానవు( (దైజాద్రోహిన్‌ విదారింప(గా 

వర వహ్హ్లాదకుమారరక్షణకు నీవై వైళమే వచ్చి యీ 

ధరణిన్‌ ధర్మపథానువర్తనులుగా దాసావళిం దిద్ది నీ 

వరుగం దీక్ష వహించినాండ విపుడేమై పోయెనో! శ్రీహరీ! 86 


తా॥ చెడ్డ నడక గల పీరణ్యక'కిపువు (పజ్యాదోపహి. వానిని చంపుటకు 
ఉ త్తముండై న- పహ్హాదకుమారుని - రక్షించుటకునై వేగిరముగా వచ్చి ధరణిలో 
సీ పజల ధర్మమార్గ్షములో నడచుకొను నట్టుగా చేసి పోవుటకై దీక్ష వహిం 
చితివి. ఆ దీక్ష నిప్పు డేల వహించ వై తివి ప్రభూ, నరహరి! 


అరయ నరుండె యాత్మకృతమైన స్వకర్మల సౌఖ్యదుఃఖముల్‌ 
నిరతము వొందు. గాని యట నేనొనరించిన దోషమేమి? యం 
చురవుగ( దప్పుకొందువిడి యొప్పునె? రైతు కృషిం బొనర్చినన్‌ 
గురియదు వాన నీ కరుణకున్‌ సరి పాత మిశేది? శ్రీహరీ! 87 

తా॥ ఈ మానవుడే తాను చేసిన తప్పులకు ఒప్పులకు తగిన దుఃఖ 
సుఖ రూపాలలో ఫలము లనుభవించు చున్నాండని ఉపాయముగా నా దోష 
మిందేమి లేదని తప్పుకొ ందువు కాని రైతు అన్ని వీరుల కృషి కర్మ చేసీ వాన 
నిమ్మని యడిగి నప్పుడు ఇవ్వవేల? షక సీ కరుణకు బ్యాత్ర మింకే ముండును 
స్వామీ, నారసింహా! 


సిద్ధముగా లభించు నెజ చిక్కిన మెక్కు_చు వేళ గల్లియున్‌ 
బుద్దివిహీనపక్షి మృ గపుంజము పూజ్యునిం గొల్వలేవు ని 

న్నిద్దరం బొట్ట కూటికయియే దినమెల్ల శ్రమించు మానవుల్‌ 

బుద్ది( తెతంగయన్‌ నిను బూర్జు న్మరించుట లెప్టు? శ్రీహరీ! 88 


తా॥ సిద్ధముగా మెంత చిక్కిన మెక్కుచు వేళ జిక్కియు బుద్ధిలేని 
పతులు మృగాలు పూజ్యుండవగు నిను భజింప లేకున్నవి. ఇకనీ మానవుండు 
తాను తస పొట్టకూటి కొణకే దినమెల్ల కష్టవడుచు బుద్దింగలవాండ్రై కూడా 
పూర్ణుడ( వైన నిన్ను స్మరించ లేకుండ నున్నవాండు. ఎప్పుడు పొట్టకూటి కే 
చింతవడుచు (శ్రమపడుచు ఎప్పుడు నిన్ను స్మరించవలెనో తోంచక యున్న 
వాండు స్వామీ, నారసింహా! 

SSP.11 


162 శ్రీ స్తపిరాజ వంచశశీ 


సిరజనాథ 1 (పాణులకు సవన మోచమిడదం దంంతు వా 
సారసగర్భుడన్‌ మరుండు స్వామి! భపత్‌ సుతులయ్యి ముక్రిసం 
Pl శీ ళు లో న! నా 
స్కారవిరోరులై నకల న సత్యములం పగ సృష్ట ర్య సం 
చారులుగా నొనరుర్తు రిది చాల విచ్శితము శ్రీనృ'కేసరి! 39 


తా॥ ఓ కమలనాభా! నీవేమొ పాణులరు మోక్షమిడం దల ల నీ 
కుమారులైన (బహ్మదేవుండు మన్మథుడు ము క్రికి విరోదు 

(పాణులను సృష్టికార్యముల కభిముఖులం గాఏంపివరు. ఇదీ చబొటా foes 
నున్నది స్వామీ, నృకేసరీ! 


ధనధాన్యమ్ముల నాసం జాపుదురు శ్రీధా|తీ నతుల్‌ నిత్యమున్‌ 
వనితాలోకము వంక కీడు మము దేవా! నీ సుతుం డంగజుం 
డును నీవో మరి వారి నేమి యన వెష్టన్‌ మమ్ము శిషింతు మా 
ఘన వంకమ్ముల నూడ్చు నీ దుహిత శ్రీగంగమ్మయే శ్రీహరీ! A 


లా! శ్రీదేవియు భూదేవియు నీకు భార్యల్రై కూడా మాకు ధనము 
నొకరు, ధాన్యము నొకరు ఆన చూపించుచున్నారు. ఓ దేవా, నీ కుమారుడైన 
మన్మ థు డున్నాడే-యతండు మమ్ముల న్ర్రీవ్యామోవాము వంక కీడ్చుచున్నాడు. 
సీవు వీరి నందరిని యేమనవు. మమ్ము శిక్షించెదవు. నీ సుత గంగమ్మయే 
మా పాపముల. బాపుచున్నది స్వామీ, న నర హరీ! 


నన్నుం బోలెడి యజ్ఞు చెంతం గదె యన్నా! నీ పభావంబు తొ 

వన్నె న్వాసిని బి బొంది వెల్లునది శ్రీ వామామనోనాయకా! 

కన్నుల్‌ గానని వీకటింటీనెకదా! కన్విందుగా సర్వదా 

చెన్నారం గలదెందు దీపశిఖియున్‌ శ్రీనారసింహ (పభూ1, &1 
తా॥ నన్ను బోలు అజ్ఞాని వద్దనే క్షణా సీ (పభావము, “పేరు, (పతిష్టల 

కక్కి. రాణించునది, ఓ లక్ష్మీనాథా! నిజముగా కన్నులు చూడ(జాలని వీంక 


టింటిలోనే కదా! దీవపు జ్యోతి కనులవండువుగా వెలుంగులీని యొప్పారంగలదు, 
శ్రీనారసింహ_ ప్రభూ! 


పతితులమైన మావలన( (బజ్వరిలున్‌ భవదీయ వైభవం 
బతులీత మై యదెట్టనిన నస్మదఘ ఘ్మపచయాఖ్యకాష్టసం 
సతనముతోన మీదోగు (సభావమహానల. మంతకంతకున్‌ 


కుతుకముతో జ్యలించి వెలు(గుల్‌ |పసరింప(గ జేయు. శ్రీహరీ! 49 


తా॥ పాపాత్ములమైన మా వద్దనే eo దేవర వైభవ మంతయు సాటి 
లేసద్దై (వకాశించును! ఆదెట్టందువా, స్వామీ! మా పాపము లనెడి కపైలు పడు 
చున్ననే కదా తమరిదగు (వభావ మనెడి యగ్నిహోతము ఉత్సాహముతో 
ఇంక నంతకంతకు మంట మండి వెలుగుల విరజిమ్మ( గలదు స్వామీ, శ్రీవారి 


చిల్లర దైవముల్‌ వసు(ద( జిన్నని దీవములట్టు లొక్క_(డే 

ఇల్లు వెలుంగ( జేయు నిల నెంత మహోజ్వల దీపమైననున్‌ 

బెస్టుగ వాడ వెల్లిడును విశ్వమునే వెలింగించు సూర్యు. న 

బెల (పపంచముల్‌ సతత మీవు వెలుంగగ జేతు శ్రీహరీ! 48 


తా॥ చిల్లర దైవములు చిన్నని దీపముల వలె ఒకొ_క్క- యింటి 
నొక్కౌక్క-టి పకాశింపః జేయంగలదు. ఎంతటి ఉజ్వలమైన దీవమైన ఒక 
వాడను వెల్గించ( గలదేమో కాని సీవో_సూర్యునివలె విశ్వము నంత టిని లోపల 
వెలుపల [పకాశింప( జేయగలవు స్వామీ, నరహరి! 


గురువుల గాంచి భక్తిని నకుంఠిత సేవ నొనర్చు వారికే 

మది మరి హెచ్చు జ్ఞ జాననిధి మక్కు_వ తోడుత నిత్య శద్దయె 

నుర భికి మేత నెక్కువగం జొప్పడ వేసిన గోపునింటినే 

పెరుగును పాండి డేను విది పెటుము నా కనునే? నృశకేసరీ! 4&4 


తా॥ గురువుల గని అమోఘమైన భ క్రితో సేవ జేసెడి వారికే మరి మరీ 
జ్ఞానధనము హెచ్చగచుండును. (పేమ శ్రద్దలతో నిత్యము అవుకు మేత 
నిడుచో ఆ గొల్ల నింటిలో పాలు పెరుగు వృన్దియగును. మనమై మేంత వేసిననే 
కాని గోవు తను నాకిది పెట్టుమని శతకన? అ్రై ఆచార్యు లనుచు నెరుంగ 
సలు గదా నృశేనరీ! 


164 శ్రీ స్తవరాజ వంచశోత్రి 


శివుండవు నీవె తద్విధిని జిన్మయబహ్మ ము rn యస మా 

ధవుండవు నీవెకావె యవతారము లన్నియి సప యొట్టన( 

వివిధ |వభుత్య శాఖలకు తెరు నుందధికారు లఅల్పరున 

దవిలి |పధానిదొ నొరతనమ్మది సర్వము తనయా పం! 43 
తా! శివుండవును అరు స్టే చిద్వికారరూపివగ్న బహ్మ వు మఏయు మాధి వులు 

నగు విష్ణువు ఏవే, న్‌ లన్నియు నీవే. అదెట్ల్టంచువా స్వామీ! వేరు 

వేరు _పభుత్వళాఖలకు వేరువేరుగా అధికారులు చిన్న “పెద్దయని యున్నను 

సర్వపభుత్వమునకుండు అధికారము దొరతనము అంతయు (పధానిదే కదా 

స్వామీ, నారసింవో! 


అన్నియు నావి నావి యను నాతనికిం గదె దాని వీడంగాం 

దెన్నగు సాం ప్రదాయికయతిత్యము కావలి. గానం బోవలెస్‌ 

ఎన్నగ విశ్వమంతయును నీ భువి వెల్లెడి సర్యవస్తువుల్‌ 

వెన్నిధు లెల్టి నీవ యను పేదకు దాసునకేల? శ్రీహరీ! 46 
తా॥ అన్ని వస్తువాహనాదికములు నావే యను ఆతనికి కదా వాని 

నన్నిటిని విడనాడుటకు సం వదాయపూర్వకముగా సన్న్యాసము దీసికొను నవ 

సరము గలడు కానలలో నుండుటకు పోవలెను. కాని ఈ (వపంచములో నున్న 

సకల వస్తువులు ధనము లెల్బయు నీవే అనుకొను పేదవాండగు ఈ దానునకు 

సన్న్యాసము స్వీకరించు వనియేల స్వామీ, శ్రీహరీ! 


ఆఅఆరయంగ నర్భకామముల నైహిక భోగనుఖానుభూతి, న 

స్థిరగతి( జూరంగొంటకయి తీరిక లేక (శమింతు( గాని నే. 
నిరుపమధర్మమోక్షరతి నీ వదసేవన సౌఖ్యసంవదల్‌ 

చిరగతి నొందు నం చెరిగి చేకొన నే కుమతిన్‌, నృశేసరీ! 47 


తా॥ నిజమును విచారించి చూచినచో అర్థకామము లను పురుషార్థములు 
ఈ లోకముననే భోగము లిచ్చునవి కావున అస్టిరములై. నను వానినే భోగించు 
టకు తీరికలేకుండా కష్టపడుచుందురు. కాని సాటిలేని. ధర్మ మోకప్పు రుషార్థము 
లచే శాశ్యతమగు నీ పాదచేవానందము లభించుదం చెరిగియు నా వంటి 
కఘుమతులు (గహించి లభింపంజేసికొనరు కదా స్వామీ, న్నకేసరి! 


శృనృసింహ స్తవ రాజము 165 


౯ 


భయదభవార్ణవోదితవివత్కర మోహ మహోర్మి( దాట నిం 
దియ విషయోవభోగముల. దీనత న్యాశయణ మ్మొనర్చితిన్‌ 
నయచరితా! వృకమ్ము (గని నన్నిది చంపు నటంచు వ్యాధునా' 
[శయణ మొనర్చు మేషమటుల' న్మరులొందికి శ్రీనృ కేసరీ! 48 
తా॥ భయంకర మైనదియు, ఆవదలకు నిలయమైనదియ నైన మోహ 
మనెడి ఆలలం గూడు నదిని దాటుటకునై ఇందియములకు విషయములగు 
శబ్దము.స్పృర్శిము-రూపము-రసము.గంధములను భోగములను దై న్యముతో నాళ 
యించితిని. నీతికరమెన చరితము. గలవాండా! మేక తోడేలును గని భయవడి 
కటికవాని శరణు(గొని ఆశయించి నట్టు మోవాము నందితిని నృకేసరీ! 


నిగమములేని ని న్నుడువ నేరము మేమని చెప్ప నింక నో 
గగనశరీర! యల్పమగు జ్ఞానముతో నిను గాంచ నేర్తునే 
సుగమముగా నటంచు మది శోకిలనేటికి? మిను. లీను న 
ధ్వగు నికరస్థదీపశిఖ తా పథ మంతయు జూవదే! హరి! 4&9 
తా! వేదములు కూడ నిన్ను చెప్పలేమని ఘోషిలపంగా ఓ మేఘళశరీరా! 
స్వల్పజ్ఞా జానముతో నిన్ను జూచుటకు నైనా చేతనగునా? యని నేను శోకించ 
వలసీన పనియేమి? నా స్వల్పజ్ఞానము దారి నడచువాని మినుకులీను దీపము 
సన న్ననిదై నను గూడా గమ్యము జేర్చు వరకు వెంటనుండి దాది. జూవలేదా, 
శ్రీహరీ! 


అమరిక జ్ఞానకర్మములు నట్టిటు పక్షములై తనరంగన్‌ - 

(గమగతి శాస్త్ర్రషట్కా మది కాళులునై వెలుంగొంద పక్షనం 

(భమణ ణసుజాతనాద మది భవ్యచతుశుతివాదమై చనన్‌ 

రమణ మొనర్చు భ కభమరమ్ము త్వదంఘీసుమమ్ములన్‌ హరీ! 80 
తా! జ్ఞాసకర్మములు రెండు రెక్కలు గాగా, (కమముగా ఆరు కాషస్త్ర 

ముఖు ఆరు కాశులు కాంగా, వక్షములఅ కదలిక వలన బుటు నాథము నాలుగు 

(శుతుల వాదము కాంగా, భక్తుడను (షట్పద ము తుమ్మెద సీ దివ్య పాదారవింద 

ములపె | వాలి మకరందమును (గోలుచు నాడుచుండును గచా శ్రీహరీ! 


(నా శ్రీ న సరా వంచశతి 


అరయ వరస్యరూవ మది యంబుదనం భృతపర రమై మనుస, 
ఠపిని “వ్యూహరూప మది సందిము నింద 0 శెలంగు నాది య. 
వ్యరుస నదీజలంబువతె “వై భవిరూపము మూషనీరమం 

తరుడితమూ ర్తి, యర్ననగతమ్మగు రూపు కిరాందువుత హరీ! dl 


తా॥ వధ, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్భావతారము లనెడి పీ 
స్యరూవములలో వరస్వరూప మనగా వై కుంథములోని రూపము మేఘములోని 
సీరువలె నందనిది. వ్యూహ మనంగా పొాలసమ్మువముటో వడుకొనియున్న మీ 
రూపము సమ్ముదములోని సీరువంటిది. విభవావకారము అనంగా రామకృష్టావ 
తారాది రూవములు వావినీరు వంటివి. చేవాలయములలోని అర్బాగత 
రూపము చేతిలో నున్న నీరు వలె సులభముకదా స్వామీ, నరసింహా! 


ఘనమోహాంధత మసృృమావృతి, వివేకం నీగు నా స్వాంత మం 

దున జృభించి కలంచు దుస్పహమహాదోషాకృతిజాళనం 

బొనరింపం బగచూను మితనిభులై ఫోరాడువారౌటచే 

నను నిందించెడివారె నాకు పితులేనాడున్‌ నృసింహ[వభూ। ల్‌2 


తా॥ గొప్ప మోహాంధకారము నన్ను చుట్టుకొ నుటవలన వివేకము నశించి 
నా హృదయములో విజృంభించి నన్ను కలంత "పెట్టుచు సహించరాని ఏ దోషము 
(ర్మాత్సి గలదో దాని స్వరూపమును కడిగి 'వేయటకు పగలు (దినము) బూని 
మిత (సూర్య) నద్భుళుల్లై పోరాడువారౌట నా శ|తురూవ మితులే నాకు హితులు 
స్వామీ, సీ హరీ! 


ఈ మెయి పానప్యాత వివిధేందియ సంగతసొఖ్యజాల మో 
స్వామి! మనోజ్జమౌ మధురసమ్ము వినళ్వరప్పుతమి తులున్‌ 

కామిని కాంచనమ్ములనంా (భమ గొల్పు వివేకహీన మి 

థ్యామమతల్‌ “నిషా” యయి వృధా పతితున్నను( జేసె శ్రీహరీ! ర్ర్‌కి 
తాః ఈ శరీరమే పానప్మాత. ఇందియ సుఖములే మనోజ్ఞమైన మదిర 

(కల్లు). నశించునట్టి ప్వుతమ్మితాదులు, కాసులు, కాంతలు అంటె (భమంగొల్బే 

వ్యర్ధమైన మమతలే. “నిషా” స్వరూవములు.. ఇట్టి మదిరతో వచ్చు ఈ మైకము 

నన్ను వట్టి అథఃవతితుని అనయా. [కిందంబడినవానిగాం. జేసినది |వళూ, 

నారసింహా! 


EN 


శ్రీనృ్ఫసీంహ స్రవరాజము 167 


ఈ మదిరా (వమ త్తతల నేర్పడు న్యల్పనుఖానుభూతినే 

యీ మహి శాళ్వతం బనుచు నెంతును దెల్వ(గ లేను నన్ను నే 

నా మనికిన్‌ [భమించుచును నవ్వుదు నేడ్తును నాకు నేనె నా 
స్వామివి యైన నిన్‌దెలియ? జాలుదు నెట్టులు శ్రీనృకేసరీ! 54 


త్రా॥! ఈ“కల్లు” “నిషా”చే ఏర్పడు స్యల్పసుఖముల అనుభవమునే 
ఈ (పవంచములో శాశ్వతమని నమ్ముకొనుచు ఆ మత్తతలో నన్ను నేనే. 
అనంగా స్వస్వరూవఘునే తెలిసికొనలేక భమగొని నాలో నేనే నవ్వుకొనుచు 
ఆపే వడ్చుచుందును. ఇంక నా స్వామివైన నిన్నెట్లు తెలిసికొనగలను, 
ఛా రా 
నరహరీ! 


కల్పల కిల్లు మోసముల గంప దురాశల పుట్ట ఈర్ష్యకుం 

దల్రి పలోభ మోహమదదంభగుణాదుల లపల న్‌ 

క్షుల్ణకభావదుర్‌వ్యసనకోటికి నంగడి సంత పాపపున్‌ 

ముల్చియయైన నాకలుషపున్‌ మది నెట్టు వసింతొ శ్రీహరీ! న్‌ప్‌ 
తా॥ నా మనస్సు అబిద్ధములకు ఇల్లు, మోసముల గంప, డురాశలకు 

పుట్ట, ఓర్వలేనిత నాలకు తల్లి, లోభ మోహమదదంభగుణాలకు పాదు, అల్ప 

భావములకు దుష్టవ్యసనములకు అంగడి సంత, పాపములకు ముల్లె మైనది. 

ఈ పాప హృదయములో సి వెట్టు వసించుచున్నావో నా స్వామీ, శ్రీహరీ! 

నాదగు కోడి కూయనీ వినా తెలవారు నెటంచు ఫీతమ 

ర్యాద యొకర్తు (గుడ్డి ముసలవ్వ రవిం బెదరించినట్టు లి 

మేదిని నేను లేమి నిజమి తకళ| తసుపు తపొ|తభృ్ళ 

త్యాదుల సాక దిక్కె_వరయా? యని యేడ్చు నరుం డిలన్‌ హరీ? 56 
తా॥ ఒక కోడిని హోగొట్టుకొనిన ముసలవ్వ సూర్యునిపై అలిగి పతి 

దినము నా కోడి కూయుట చేతనే తెల్లవారు చున్నది. ఈనాడు నా కోడి 

కూయని దెట్టు తలవారునో చూతునంచు సూర్యుని బెదరించిన ట్టు ఈ (పపంచ 

ముుపై నేను నిది నా మి తులకు భార్యకు పు పః తులకు మనుమలకు “సేవకులకు 

దిక్కెవరు : గబరు వీరి నెవరు సాక గలరని యేష్వెడి నా అహంకారమును. 

హోంగొట్లు తం డీ, నారసింహా! 


168 శ్రీ స్తవరాజ పంచళశి 


మాయానూనక ళ తమి త్రసుఖసంపన్మందిరారామముల్‌ 

కాయా భ్యాయికపంజరాంగణ వీహంగంబై న యీ హంన ము 
కోయంచున్‌ దివి బేచి పోవు వరకే చూవట్టు స్వప్నాలు నన్‌ 
బాయం జాలవు నీవ దేవ! నిరతాపద్భాంధవా! శ్రీహరీ! 57 


తా॥ మాయచే ఏర్పడు కుమారుడు భార్య స్నృహితుడు  సుఖసంవ 
దలు ఇండ్లు ఉద్యానవనములు ముదలగునవి దేహమనెడి ఈ ఫంజరము 
మధ్యలో నున్న పక్షి యగు ఈ హంస శ్వాస, ఉభ్నోయిని ఆకాశ మార్గములో 
ఎగిరిపోవు వరకే కనండెడి కలలు, ఇవన్ని నన్ను ఏడుచునవే, నన్ను ఎడ 
బాయక ఉఊండువాండపు నీవే ఆపద్భాంధవా, ఓ ఢ్రీపతీ, సీ హారీ! 


కాకపికస్యనాంతరము( గావలినే బధిర్మాగగణ్యు గ్‌ 

స్తోకమణ్మిపకాశమున క్షుల్లకకాచములోని భేవములీ 

దీకున కేల? ఘోర భవసింధుముభాంతరవ ర్తి కెయ్యెడన 

లౌకిక పారమార్థిక విలక్షణలక్ష్యములేల? శ్రీహరీ! 58 
తా॥ కొకి, కోకిలల కూంతలలోం గల వేవముల, మంచిచెడ్డల తార 

తమ్యము చెవిటివానికేల? ఆప్టే గొప్ప రత్నమునకు మరయు గాజు సంళనకు 

మధ్యగల విలువల భేదము? "| పకాశముల భేదము (గుడ్డివాని కెందులకు? భయం 

కరమగు సంసార సమ్ముడములో మునింగియుండువానికి ఇహలోక _ పరలోకము 

లకు. గల తారతమ్యములు, వాటి లక్ష్యము లెందులకు శ్రీ నృసింహా! 


కదనార్థమ్ము కరమ్ము నెత్తికొని చక్కన్‌ వచ్చు విధ్య్వంసకృ 
న్మృదమాతంగబలాన్వితుం డొకండు యుష్మత్‌పాదపం కేరుహా 
భ్యుదితస్వాదుమరందమంజురసనపీయూషమ్ము లం (గోలు ష 

ట్పద మొక్క-ం డని( జంప( బెంప నిటురూపం' బొందితే శ్రీహరీ! లె9 


తా॥ యుద్దము కొజకె చేత్సలెత్తుకొని పెకి వచ్చు మదించిన ఏనుంగు 
ఒకండు, మీయొక్క పాదకమలములలోని మరందరసములను (గోలుచున్న 
తుమ్మెద ఒక్కుండని మైకివచ్చు మదగజమును జంప సీంపహాకారమును, (కింద 
పాదతీర్థము( [గోలువాండు ఉశ్రముండై న నరుడని కిందిరూపము నరుని అకార 
ములోనుంచి పహ్హాదుని రషెంచుట ఒకేసారి జరుగవతెనని ఈ నరగిరివోతార ను 
లను ఓకే రూపములో పొదింగివచ్చితివా (ప్రభూ, శ్రీహరీ! 


శ్రీన్నిసింహ స్రవరాజము 169 


గురుతతికిన్‌ బరాత్చరునకున్‌ దలవంచి నమస్కరించు చో 

సరియగు దారి. గానంబడు శౌరివదద్వుయి చిక్కునెందు ని 

న్నరున కటంచునున్‌ దనుజనందను వృత్తము చాటు నేతముల్‌ 
శిరమున కెక్సి.నం బడి నశించుననుం బితృవృ త్తి శ్రీహరీ! 60 


తా॥ గురువులకు వరమాత్మునకు తలవంచి నమస్కారము చేయు 
చున్నపుడు సరియైన మార్గము కనబడును. మరియు హరి పాదయుగము 
చిక్క_(గలదని కుమారుని నడక చెప్పుచున్నది. కనులు తలకెక్కి. పెకి జూచు 
వాడు బాట గనంబడక తాను వడి నించయగలడని తండి యగు హేరణ్యకశిప్పు 
నడక' చెప్పును హరీ! 


మేను పసిండి గిండి సనమేచక చూచుకముల్‌ మసారముల్‌ 
మానితమందహాసములు మౌ_క్రికముల్‌ తరశే్షణమ్ములో 

సానల( దీరు వజములు చక్కని మోవియొ కెంపుదీవియై 

కానంగ నౌాటం గాంచనమృగం బిలం గాంతయె కాదె? శ్రీహరీ! 61 


తా॥ శరీరము బంగారు కలశము. చనుమొనలు ఇంద నీలములు. 
చక్క-ని చిరునవ్వులు ముత్తెములు, చంచలమైన చూపులవి సాన బట్టిన వజ 
ములు, చక్కని కింది పెదవి కెంపులై కనబడుచుండుటచే బంగారు లేడి 
మరెవ్వరో కాక “పై లక్షణములు గల యువతి యగు శ్రీయే యని తేలిపోయినది 
శ్రీహరీ! 
హరిణచలేక్ష్షణమ్ములను నారసి మోహము నంది, యా నిశా 
చర వశమయ్యెనాండు దగు జానకియే యిక నే నువర్ణ సుం 
దరి హరిణేక్షణమ్ములకు దాసుడ నౌచు దశేం దియాసురీ 
పరవశ సంసృతిన పకృతి బద్దుండనై మనువపెంత? శ్రీహరి! 62 

తా॥ ఇట్టి బంగారు లేడి చంచలములై న చూపులకు ఆడద్దెనట్టి జానకియే 
కరంగి ఆసురీ| పకృతి వశమైనది, ఇంక నావంటి పురుమ(డు బంగారు వంటి 
సుందరి చంచలములైన చూపులకు దాసుడై దశేందియము అనెడు దశ 
వదనుం డను రాజసు వశమై సంసార మనెడి అంకలో బద్దు(డనై యుంట 
ఎంతపని, శ్రీహరీ! 

వవ్‌ .12 


170 శ్రీ స్రపరాజ పంచశతి 


సముచితభావనమ్ము గల సత్యవీచారము సాధుచేష్టిత 

క్రమమును బాసి నా (బదుకు గందరగోళము గాంగ (మాగుచున 

సమ్మశుతి తేని వీణ లయసంగతి వీడు మృదంగవై ఖరిస్‌ 

(శమ? గలిగించు నీ చెవికి సామనునాదవినోద! శ్రీహరీ! bg 
తా॥ తగిన భావములు గల సత్యమైన విచారములు గల మంచి నడవడిని 

పాసీ నా (బదుకు గందరగోశముగా అనగా సరియైన (తతి (వేద విధికి చెందక 

యుండు వీణ వలె లయగతి లేని మృదంగ నాదమై నీ షవికి బాధ గలిగించు 

చుండెను. నీవో. చక్కని సామగాన నాదములో రమించువా(డవు శ్రీహరీ! 


[ 


సంభము నీవ యంటి విత సర్వము నీడ యటంచు. దెల్పుచున్‌ 
స్తంభము నీవ యీ భువనసౌధము నంతటికిన్‌ బరాత్స్పరా! 
స్తంభితసద్విచారుండయి సత్వరకోపతమోంధకారు(డై 

స్తంభము దన్నె స్వీయగృహసర్వము నాశము నొండ శ్రీహరీ! గ్య 


[ట్‌ [ల jes 


తా స్తంభమును నేనే, ఈ సర్వమును నేనే యని (పహ్హాద ముఖము 
నుండి బతికించితివి. నిజముగా సీ విశ్వ మను గృహమునకు ఆధారమగు స్తంభ 
మవు నీవే, హిరణ్య కశిపువు ఆగిపోయిన సద్విచారము గలవాండ్తై త్మీవమగు 
కోప మనెడి చీకటిలో నున్నవాందై స్తంభమును తన్ని తన యింటిని నాశము 
చేనికొనినాండు శ్రీహరీ! 


చరణము ల్మాశయించి తనుజాతుండు తాను దరించె నజ్జు(డై 
చరణహతిన్‌ (దిలోకగ్భృహళ ంకునిభంబగు వీ మహాకృతిన్‌ 

మరిమరి తన్నె తత్పిత యమాంతము కూలితి వానీ వైననే 
సరసిజన్నేత! యా ఖలు(డు సత్వరనాశము నొంద శ్రీహరీ! 69 
| తా॥ మీ పాదము ల్మాశయించి కుమారుండగు (వష హాదుండు తాను తరించి 
నాడు ముల్లోకము లనే ఇంటికి శంకువుగుంజవై మాలా పరము నున్న నీ 
మహాకారమును' తన చరణముతో తండియగు హిరణ్య కశిపుడు మరిమరి 


తన్నినాండు, తన్నుచున్న వాని” 'పెనే స్తంభముతోంబాటు ఇల్లువై కూలిపడీ 
వానిని వేగముగా నశింపంజేసితివి ఓ , శ్రీహరీ! 


శ్రీనృసింహ స్త్రవరాజము 171 


త్వరగ గవోష్టర క్షముల( దానము లాడ(గ(జేసి తన్మహో 
దరలసదంతజాలముల దండలుగా నిడి, కంఠసీమ భా 

స్వర గతి ్రాణవాయువుల( జామరపాళిగ వీచి యాత్మ నే 
పరమనివేదనం విడిన భక్తుని ముక్తుని జేతు శ్రీహరీ! 66 


తా॥ వెచ్చని నెత్తుటితో స్నాన మాడించి, ఉదరములోని ( పేవుల 
దండలుగా మెడలో వేసి, [పాణవాయువుల నన్నింటిని చామరములుగా( జేసీ 
విసరి, ఆత్మనే నైవేద్యముగా నిడిన వైరభ క్రితో నిన్నర్చించిన భక్తుని గూడ 
ముక్తుని జేతువు గదా శ్రీహరీ! 


భూమియె బొంగరమ్ముగను పొల్ప్చెసలారెడి వాయుసంగతుల్‌ 
స్వామిరొ! జూల్మెతాడుగ నెసంగను |ద్రిప్పుచు నాడుచుందువే 
వ్యోమగతిం జరించెడి మహోడుగణంబులు గోలికాయలై 
(భామితమై చెలంగంగను బాలుని లీలల(దేలుదే హరీ! 67 
తా॥ ఈ భూగోళము నొక బొంగరముగా దాని చుట్టును ఒప్పారెడి 
వాయువుల జాలెతాడుగా( కట్టి (తిప్పుచు నాడుకొందువా స్వామీ! ఆకాశములో 
చరించు చుక్కల నన్నింటిని గోలికాయలుగా( జేసి చంటి పిల్లవాని వలె ఆడు 
కొనుచుంటివా శ్రీహరీ! 
రాగము లెందునున్‌ లయపరమ్మగుచున్‌ క్షణ ముండి యేగు నీ 
త్యాగమె సృష్టిసంస్థితిలయమ్ముల నుండి ఏము క్తి? గూర్చునం 
చేగతి మానసమ్మునకు నెన్నడు బోధపడంగ నోపునో! 
స్వాగత మెన్నడిచ్చెదమొ శాశథరతసత్యపదంబు కోహరీ! 68 
తా రాగము లయతో గూడి (సంగీతములో) నట్టు రాగములు 
(పేమలు గూడా కణముండి యేగునవికదా! కావున ఆ రాగము కంటె ఈ 
త్యాగమే నీ సృష్టిస్థితిలయములనుండి మమ్ము విడిపించి ముక్తి నిచ్చును. ఇట్టి 
పరిస్థితి నాకెప్పుడు బోధపడుతుంది? ఆ పరిస్థితికి ఆ సత్యవదమగు వైకుంఠ 
మునకు ఎన్నడు స్వాగతమివ్వ గలమో శ్రీహరీ! 
SSP.13 


179 శ్రీ న్రవరాజ పంచశతి 


జ్ఞానాజ్ఞానములే యహర్నిశలుగా మ్మాఖండమే నాట్యమున్‌ 

స జాలెడి రంగభూమి యగుచున్‌ బొల్చారంగా నాకనం 

బె నిద్దమ్మగు మేలుకట్టుగను దీపించంగ చెల్ళొ యుతు 

స్థానంబుల్‌ తెర తొప్ప జీవులిల. వ్యాతల్‌ గాదె! నీకో హారీ। G9 


తా॥ ఓ శ్రీహరీ! ఈ సీ పపంచ మను నాటక మునకు మా జ్ఞానము మా 
అజ్ఞానము mor దినము ర్యాతి కాంగా భూమియే నాట్యరంగభూమి కాంగా 
ఆకాశ మే మీద గట్టు మేల. ట్టు కాంగా ఆరు బుతువులు తెరలుకాగా ఈ 
జీవు లందు నటించు పోతల 'యొప్పుచుందురు గాదా శ్రీహరీ! 


గీతాజ్ఞానము వేదసారమగుచున్‌ గీ పెట్టంగా నీ (శుతుల్‌ 
స్పీతంబౌ మురశీవినోద మది కీవిన్‌ సామవేదంబుగా( 
జేతోదీపకకర్మ మార్గమయి భాసింపన్‌ యజుర్వేదతన్‌ 
(బాతిన్‌ బుక్కులు భ క్రిమార్గ మగుచున్‌ ఖాసింపవే శ్రీహరి! 7U 


తా॥ నీను వేదసారముగా గీతాజ్ఞానమును జేయగా నీయందు మూడు వేదం 
బులు( గన్పట్టుచున్నవి. చక్కని నీ మురశీనాదమే సామవేదముగా నొప్పారినది. 
నీ గీత యందలి కర్మషట్కమే యజుర్వేద మైనది. ఆ గీత యందలిదే భ కి 
షట్కము బుగ్వేదమై భాసిలుచున్నది (శ్రీహరీ! 


సరస కళ్ళాతయం బనిన స్వామి! భవద్గురురూపమే కదే! 

మురళిని గొంచు గానకళమోహనలీల |పమోదడోలగన్‌ 

“దరికిట తద్ది' యంచు నిజతాండవనృత్యము నాట్య కేళిగన్‌ 
పరమపవిత కావ్యకళ పావన “గీతొగ వెల్లు శ్రీహరీ! 71 


తా॥ ఓ శ్రీహరీ! సరస ములగు కవితాగాననాట్యము లను మూడు కళలు 
కూడా నీ రూపములే కదా! మురళిని గైకొని జగన్మోహనముగా( బాడినావే.అది 
గానకళగా రూపొందినది. అథే “తరికిట తద్దిియను తాండవకేశీనృత్యమే నాట్య 
కళగా రూపొందినది. ఆమ్టే నీ వరమ వవ్శితమైన గీతారచనమే |బహ్మోండ మైన 
కావ్యకళగా రూపు రేఖలు దిద్దుకొన్నది. 


శ్రీనృసీంహ స్త్రవరాజము 173 


మెప్పగు నగ్నికీలలవి మిన్నెగ( బాకుచు నూర్హ్యగాములై 

కప్పిన చిమ్మ దీ(కోటుల( గాల్చి వెలుంగిడు భూతకోటికిన్‌ 
అప్పగిదిన్‌ మహోన్న తమహాధ్యము లం బయనించి, జ్ఞానమే 

చవ్ప్చున సంశయాంధ్యమును సాంగము రూపర (జేయు శ్రీహరీ! 72 


తా॥ మెప్పైన అగ్గిమంటలు మింటి పై కెగ బాకుచు పె కేగుచున్నవియై 
అంతట( (గమ్మిన చిమ్మ బీ(కట్టః గాల్సివై చుచు భూ తకోటికి వెలుగులిడుచున్న ఛే 
ఉన్నతమైన మార్గముల( చరించు జ్ఞానమే సంశయమనే చీకట్ట సత్యరముగా 
సమూలముగా నశింపజేయునుగదా శ్రీహరీ! 


నీ పద మ్మాళయించిన మనీషి యతం డెవండైన నేమి? యో 
శ్రీపతి! నీవయై బుధులచే వినుతిం గొని వూజ్యూ( డౌను, గం 
గాపగలోన వచ్చిపడు కాల్వలవెక్కడివేని, నేవియేన్‌ 
బాపవిదారకంబులయి పావనగాంగము లౌను శ్రీహరీ! 78 
తా॥ నీ పాదముల న్నాశయించిన బుద్ది మంతు( డత( డెవ్వడైనను ఓ 
శ్రీనాథా, నీవేయై పూజ్యూ(డై విజ్ఞాలచే వినుకింప(6 బడును. గంగానదిలో వచ్చి 
పడు కాల్వ లెక్కడివై నను ఏమియైనను పాపములను ఛేదించుచు పావనగంగోద 
కములే యొను గదా! 


వివిధసుమమ్ములం బొదిగి విందిడు హారములోని దారమై 

మివుల నుతీంప(గా' బడుచు మేదిని జ్ఞానము సర్యభూతముల్‌, 

భువి పరమాత్మరూపులని బోధ నొనర్చును, దాని వీడ గౌ 

రదహతి దుర్గతిన్‌ ధరణి రాలు సుమంబయి (వీలు శ్రీహరీ! 7&4 


తా॥ జ్ఞానము తాను అనేక పుష్పములతో నల్లుకొని యున్న హారములోని 
దారమువలె సర్యభూత ములలో నొకే వరమాత్మరూపు(డున్నాడని అన్నియు పర 
మాత్మస్యరూపములే యని బోధ నొనర్చుచున్నాడు. ఆ జ్ఞానమును విడిచిన 
హారములోనుండి రాలిన పుష్పము వలె గౌరవ హీనమై కాశులచే [తొక్క(బిడి 
నశించును గడా! శ్రీహరీ! 


మ శి స్రవరాజ వంచక్లశ్రి 


చేత. గలట్టి కాసు చన వేడ్చుడి యద్ది లభించు” దాంకనున్‌ 
చేతమునందు బాధపడు చిత్తము కొందలమంద, కోట్ట్లకున్‌ 
గోతములందు( గూర్చు ధనకోటులకున్‌ భువి వాసి రమీగుచో 
నే తెటం గాత్మ బాధపడు నేమని చెప్పంగ వచ్చు శ్రీహరీ! ప్ర 
తాః చేతిలో నుండి ఒక కాసు శారీవడి పోయిన ఆది అభించుదాశ 
వెదకుచు హృదయము బాధపడిఫోవునే! ఇంక కోట్టధ నమును గోతములందు 
నింపి పెట్టికొని దానిని విడిచి తాను పోవుచున్నుప్పుడు ఆ యాత్మ పడు బాధ 
నేమని చెప్పవచ్చును, శ్రీహరీ! 


అన్నము లేదటంచు రుజ లాత్మను నొంచు నటంచు, లేమితో 
నెన్నియొ కష్టముల్‌ పడుచు నెంతయు నాశల వంత సొందుచున' 
అన్నిటికన్న కష్ట మరయన్‌ మరణంబని కుందు మూల వి 
చ్చిన్నము(గాంగ “జన్మ” యను చేటు నడంచడు దేపా శ్రీహరీ! 76 
తా॥ అన్నము లేదని రోగము లాత్మను బాధ పెట్టు చున్నవనియు, 
దారి ద్యభారముతో ఎన్నో కష్టాళి నెదుర్కొనుచు ఆశలు పూర్తి కాకపోవుట 
వలన వెతపఫడుచును, ఇన్ని టి కన్న చావు చాలా కష్టమని వాపోవృుచు, ఈ దేహి 


అన్నిటిని మూలము నణంచు “జన్మ” యనెడి దానిని పోంగొట్టుకొన లేకున్నాడు 
శ్రీహరీ! 


తను వెట నున్న బాంధవులు దాపున నెందరు నుందురేని యా 

మన సెట నుండునో యచట మానవు, డుండును గాదె! యె యో 
సనకసనందనాదిముని సన్నుత! నా హృదయమ్ము గూడ నీ 

ఘన పద సంగతిన్‌ మనుట, (గాలనె (్సి సదసన్నిధిన్‌ హరీ! 77 


తా॥ తనువు తానెచ్చట నున్నా, దాపున నెందరు బాంధవు లున్న ను, 
మన 'సెచ్చట నుండునో ఆ మానన్న(డు గూడా తానచ్చటనే యుండును కదా! 
ఓ సనకసనందనాదిసన్నుళా! అట్లే నామనస్సు నీ పాదసన్నిధి నున్నపుడు 
నేనును నీ సన్నిధినే యున్నవాండ నగుదును కాదా శ్రీవారి! 


శీనృసింహ న్రవరాజము 


తన మెయి చుట్టు తానయి (పదక్షిణముం బోనదించి తిర్లుచున్‌ 
తన యెధం గోరు (గామవర ధామము. జేరు నదెట్టు? లవ్విధిన్‌ 
వనరుహనే త! స్వార్గగతి వందురు మానవుడున్‌ బరార్ధవ 
ర్రనమున( జిక్కు- నీ విమలధామము నేగతి బొందు? శ్రీహరీ! 78 
తా॥ తన శరీరము చుట్టు తానే పదక్షిణము చేసీకొనుచు తిరుగుచు, తన 
హృదయములో బోనం దలంచిన [గామమునకు చేరుకొనునా? అదేరీతిగా, 
ఓ రమలదళాడ! స్వార్ధముతో( గష్టపడు మానవుండు వరార్థపరతతోC జిక) 
సీ వైకుంఠథామము జేరునెట్టు శ్రీహరీ! 
ఒక్కడె యయ్యు సూర్యుడు మహోన్న తసత్సథచ।కగామియై 
ఎక్కడ జూడ నక్కడనే యిబ్బువి( గాంచంగ న్రైనయట్టు నీ 
వొక్కండ వయ్యు నెల్లెడల నుందువు డదానవసూను, జ్ఞానన ; 
ద్భృక్కు-లకున్‌ మదాంధుండయి (తెళ్ళు సురారి గనండు నిన్‌ హరీ! 79 
తా॥ శ్రీహరీ! సూర్యు. డొక్కండే యయ్యు మహోన్నత పథములలో 
సంచరించు చుండినట్టు, నీ వొక్కండ వయ్యు ఎక్కడం జూడ అక్క-డనే 


దర్శనమును జ్ఞానియగు శ్రీ వహ్హాదునికి నోసంగితివి. మదాంధు(డై న హిరణ్య 
- కళిపువు నిన్ను( గాంచ లేకుండెను. 


కౌశికుండున్‌ బరాశరుండు కామగులై వచియింతు సీతులన్‌ 
చేసెడివాండె ధర్మముల జెప్పుట కర్షుం డటండు( బాలిశున్‌ 

వాసి గలట్టి వైద్యు! డొక వ్యాధిని బాధితు(డై న మాతతా 
నొషధమున్‌ బొనర్చంగ ననర్షు+ డితండన(జెల్టునే? హరీ! 80 


తా॥ కౌశికుడు. (విశ్వామ్మితుండు) మరియు పరాశరుడు వీరిద్దరును 
కామమునకు వశులై గూడ |పవంచమునకు సీతుల నువదేశించెదరు. ఆ నీతుల 
నాచరించు(వాడే వానిని ఉపదేశించుట కర్ణుడు కదా యని తెలివిమాలినవారు 
వచింతురు. (పఖ్యాతుండై న వైద్యు డొక వ్యాధిచే పీడితుడై మరల ఆరోగ్యవంళతు 
డైన పిదప మరొకరికి ఆ వ్యాధి సంకమించిన ఆ వ్యాధి కతడు చికిత్స 
నొనర్చ ననర్జుండగునా ఏమి? 


అరయ నహమ్మ మత్యములె యౌదల వెల్లెడి కుంభయుగ్య్మ మై 
వరల మదోరువాసనల వ్యా ప్తి యొనర్చుచు ఘోరసంనృతిన్‌ 
బరంగెడి పాపపంకమును బల్మరు నౌదల మోదుకొంచు సం 
బరప(డు నా యవిద్య యను మత్తగజ మెటు (దుంతు? శ్రీహరీ! త్రై 


తా॥ అహంకార మమకారములే కుంభ సలములుగా, మదమే మదజల 
ధారగా ఘోరమైన సంసారమున నొనర్పబడు పాఫములు తల మోదుకొనంబడు 
బురదగా నుండే నా అజ్ఞాన మనంబడు మదపుసేను(గు నెట్లు సంహరింతువో 
శ్రీహరీ! 


వర| పహ్హాదముఖాబ్దతుష్టికి దయావర్షంబవై, యవై ఖీ 

కరదై త్యోరుగిరీ్యదసంహతి( దటిద్దాతంబవై యొప్పు సత్‌ 
కరుణాక్షీణఘనాకృతిన వెలయు నో కంజాయతాఖు! రమా, 

వర! నీ డెందము పూలవపంజరమొ మేల్‌ వ్యజాయుధంబో హరీ! 82 


తా॥ (శేష్టండగు (ప్రహ్లాదుని ముఖకమలము వికానము నొందగా దయా 
వర్షము వై నాడవు. అదే సమయములో భయంకరుడై న హిరణ్యకళిపువు అను 
గొప్ప పర్వత శిఖరమును వడంగూల్చుటకైై పిడుగు పాటుపై యొప్పు నశించని 
కరుణామేఘము వల నున్న నీ హృదయము వూల పంజరమా? వజమా. 
శ్రీహరీ! 


వనవృక్షంబులతోనె సింహమునకున్‌ వాసస్థలం బేర్పడున్‌ 
ఘనహర్యక్షము వృక్షరాజములకున్‌ గావించు సంరతక్షణల్‌ 

కన భక్షాశిహృదంతరాళములు వీక స్నీకు నావాసమౌ 

ననఘా! భ క్షజనావనమ్మటులె సీ కౌన్నత్యదంబొ హరీ! 88 


తా॥ వనములో నుండు వృక్షములతోనే సింహమునకు నివాసము 
చేకూరును, ఆ సింహమే తాను వసించుట కేర్పడిన వన వృకములకు రక్షణ 
గావించును. అశ భక్తుల హృదయముళే నీకు నివాసముగా నుండును, 
ఆ భక్తుల రక్నించుటే నీకు గొప్పదనమును చేకూర్చును శ్రీహరీ! 


శ్రీనృనింవా స్తవరాజము 177 


నిజమగు లోకపాలకుండ నేనని మీనము దువ్వు జే(డు ది 

గజముల నే నొకండ నిల గండర గండండ నంచు బల్కుచున్‌ 
భుజముల నప్పళించు, దన పుట్టుకకున్‌ మును జచ్చు వెన్మ్క-కున్‌ 
[వజ నెపు డెవ్వండోము నని భావన సేయండు మూఢు.డో! హరీ! రిఢీ 


తా! నిజమైన లోకరక్షకుండను నేనేనని మీసము దువ్వుచు దిగ్గజాలలో 
నేనొకండనని నేను వీరులతో వీరుండ నని జబ్బ జరచుచు గర్వించును కాని, 
తన పుట్టుకకు ముందు తాను చచ్చిన వెన్మ్క_ ఈ (పజలను ఎప్పుడూ ఎవ్వండు 
రశ్నించుచున్నాండో అని భావించ. జాలండు కదా! ఎంతటి మూఢు( డత(డు 
శ్రీహరీ! 


యాగములం బొనర్చి సుకృతాన్వితులై విలసిల్లు పాండవుల్‌ 

భోగము లొందు స్వర్గమును బొందిరి సీమితసౌఖ్యధామమున్‌ 

భాగవత పదీ ప్రహరిభవ్యగుణశుతి నా “పరీక్షితుం” 

డేంగె వికుంఠధామమున కేర్ప్చుడ బంధవిము క్రి శ్రీహరీ! 85 
తా॥ యజ్ఞములు చేసి పుణ్యముల సంపాదించి కీ_ర్రి( జెందిన పాండవులు 

బరిమితసుఖములు గల భోగముల నొసంగు స్వర్గమును మాతమే 

పొంద(గల్లిరి, కాని శ్రీహరిగుణకీ ర్రన గల భాగవతమును విని పాండవులకు 

మనుమ(డై న పరీక్షిత్తు బంధవిము క్రి శాశ్వతముగా నిడు వైకుంఠ మేగెను 

శ్రీహరీ! 

జీవన లక్ష్యసిద్ధి. గన స్వీయశరీరము సాధనంబుగా 

భావమునం దలంచియును బాలిశు( డిం్యదియ నిగహంబు తా 

నేవిధి సేయ(జాల( డిది యెట్టు పొసంగును నాశ్వికుండు గ 

మ్యావధి యశ్వమున్‌ స్యవశ మందిడ కూరెటు( జేరు? (శ్రీహరీ! 86 
తా॥ జీవనలక్ష్యము సిద్దించుట కై తనకు శరీర మొక సాధనమని (వని 

ముట్టు) తెలిగికొనియు దానిని స్వాదీనములో నుంచుటకు ఇందియన్నిగహము 

చేయలేనివాళడై మూఢు(డై యీ మానవుండు చెడుచున్నాండు. గుజ్జము నెక్కిన 

వాండు గుజ్జమును తన స్వాధీనములో నుంచుకొనకున్న తన గమ్యస్థానము నెట్టు 

చేరుకొనగలండు శ్రీహరీ! ఇ 


శ్రీ స్త్రవరాణ వంచళోతి 


కమ్మ రివానిదొ కొలిమి. (గాలెడి యగ్ని నదెట్టు లోహముల్‌ 
నెమ్మదిగా. గరంగు నటు నేనును నీదు వియోగవహా ట్రీ 

నెమ్మి కరంగి పోదు, నను నీ వపుడో భవదీయసేవ కి 

ష్టమ్మగు సాధనాక కృతి వసం బొనరించి కొనం దగున్‌ హరీ! 87 


తా॥ కమ్మరివాని కొలిమిలో నున్న యగ్నిలో బడి లోవాము లెట్లు 
నెమ్మదిగా కరంగునో అప్రే నేను గూడా నీ వియోగాగ్నిలోం బడి కరంగిపోవు 


చున్నాను. అపుడు నన్ను నీవు నీ యిష్టమగు సాధనముగా.( చేసికొ నదగునో 
శ్రీహరీ! 


నీదు మహోగకోపమును నీరజ పద్మరమాలలామ ప 

హ్లాదువిలాసలీ ల వలె నంత్య మొనర్చెను గాదె? సీత గం 

గోదక మగ్నికీలలను నోసరి( జేసిన యట్లు నథ్రె నిం 

పాదిగ మా తమ స్ఫుడుప మాతృకటాక్షము చాలదా? హరీ! 88 


తా కమలము నందున్న లక్ష్మీ దేవి సీ ఉగమగు కోవమును (ప్రవ్లాదుని 
కొక ఆట వలె తస కొక ఆటం గాంగ జల్లా ర్చెను. ఎంతటి ఆగ్ని మంటల 
నైనను గంగోదకము చల్చార్చును గదా! అట్టే మా ఆజ్ఞానాంధకారము నశింప 
జేయుటకు తల్లి యగు లక్ష్మీదేవి కటాక్షము చాలదా శ్రీహరీ? 


కరుణా సాగరు డీవ యంచు. గడు విఖ్యాత్మివభల్‌ వెల్లె, నా 
సురనంహారక శార్యువహ్ని యెటు సంశోభించు నంచేల యే 
మరయంగా వలె బాడబానలము నా యబ్దిన్‌ విరాజిల్లదే 
సురసంరక్షణదై త్యశిక్షణ మొనర్చు న్నీ కృతుల్‌ శ్రీహరి! 89 


తా॥ కరుణాసమ్ముదుండవు నీవే యని చాల (పఖ్యాతి వచ్చినది. మరి 
అసురుల చంపివేయు శౌర్యాగ్ని నీలో ఎక్కడి దని మేము విచారించ వలసీన 
పనిలేదు. సముుదములో మ్మ్నాతము కాల్చునట్టి బడబాగ్ని యుండదా? దుష్టుల 
శిక్షించుట శిన్టులరక్షించుటలే ని కార్యములు* శ్రీహరి! 


శ్రీనృసీింవ స్తవరాజము 179 


నీ చక్ర పభలంపు నా దరికి నే నిన్‌ జూడంగా వెల్లుకె 

యాచింతున్‌ వడి శంఖ నిస్వనములే పంపించు మా నిస్వన 
(పాచుర్యంబుల నాలకించుచును నీ పజ్జం (బ వేశింప(గా 

నై చేతున్‌ గృషి లేమి మాదు గతి నీ యర్బాకృతే శ్రీహరీ! 90 


“తొ నా వద్దకు నీ చృకపు కాంతుల పంపుమి దేవా! ఆ వెల్లులో వచ్చి 
నిన్ను సేవించుకొనెదము. నీ శంఖ ధ్వనుల నైనను వంపించు, ఆ ధ్వని విశే 
షములం బట్టి సీ దగ్గరకు రాగలనేమో! కృషి చేసెదను, అటు కాకున్న నీవే 
మాకు గతి యని నిర్భరు(డనై యుండెదను హరీ! 


జ్ఞానముతో దరింతు నన శాస్త్రము. దెల్య(గ లేదు మేధ, న 
మ్మానిత భక్తి నిన్‌ గనెద మన్నను చంచలమౌ మనమ్ము తా. 
బూని (వప త్తి జేతు నన బోవ దహంకృతి యెట్లు జేతువో? 
దీనుల నుద్దరింప భవదీయ కటాక్షమె దిక్కు. శ్రీహరీ! 91 


తా॥ జ్ఞానముతో(దరించెద ననుకొన్న నాకు శాస్త్రజ్ఞానము లేదు. భక్తితో 
నిన్ను సేవింత మనుకొన్న నా మనస్సు చంచలమైనది భ_క్తి నిలువదు. (వప శ్రి 
చేసి నీ దయాప్మాతుండ నగుదు ననుకొన్న అహంకారము చావదు. ఇ(క మావంటి 
దీనుల నుద్ధరించుటకు మీ నిర్హేతుక కటాక్షమే దిక్కు సుమా! శ్రీహరీ! 


కనులకు నీ స్వరూపములె కానంబడన్‌ వలె, కర్ణవీధి సీ 

గుణకథ తెందునున్‌ వినుటకున్‌ లభియించ(గ నొప్పు, జిహ్యకున్‌ 
నిను వినుతించు కీర్తనమె నిత్య జపమ్మయి యుండ(గా వలెన్‌ 
మనమున సీదు ధ్యానమె సమంచితరితి. జెలంగనా హరీ! 92 


తా॥ కనులకు సీ రూపమే కనండవలెను. చెవులకు నీ గుణ కథలే విన 
బడ వలెను, నాలుకకు సీ కీర్రనమే నిత్య జపమై యుండవలెను. మనస్సులో న్నీ 
ధ్యానమే యెప్పుడు నిలిచి యుండవలెను శ్రీహరీ! 


శ స్రవరాజ వంచ భి 


జను వొక బందికాన తొలిజన్మల( జేసిన పుణ్యపావముల్‌ 
ఘననుఖదుఃఖముల్‌ నిగళకల్పపద | పతిరోధకాకృతుల్‌ 
దనవనితానుభూతులకు ధర్మము. దప్పి చరించి శిక్షలన్‌ 

గొని యిటు |మగ్గుచుంటి నను గూర్మి విముక్తు నొనర్పచే హరీ! శ్ర 


తా॥ జన్మమే ఒక బందెకాన. వూర్ణజన్మలలో? జేసిన పుణ్య పాపములతో 
గల్గిన సుఖదుఃఖములు కాళ్ళను ఆడ్డుపెట్టు బేడీల వంటివి. ధనము కోసము 
వనితకొఅకు ధర్మాన్ని అతిక్రమించి పైన నుడివిన శిష లకు బాతు(డనై ఇట్లు 
నశించుచున్నాను. నను బంధముక్తుని. జేయవే శ్రీహరీ! 


వై కుంఠంబును వీడి వత్తు వని నే వాభించి మిన్‌ గాంచెదన్‌ 

పీకన్‌ దుగ్గసము దమున్‌ విడిచి నీవే వత్తు వంచున్‌ దిశల్‌ 
సాకల్యంబుగ( గాంతు నా బలిని న్నిదం బుచ్చి పాతాళన 

ల్లోకంబున్‌ విడి వత్తు వంచు భువి నాలోకింతురా శ్రీహరీ! 94 


తా॥ నన్ను రక్షించుటకు నీవు వైకుంఠము విడిచి వత్తు వని ఆకాశము 
వైపు. గనుచుంటిని. పాలసమ్ముదము నుండి వత్తువేమో! యని (పక్కల 
నన్నింటిని జూచుచుంటిని. లేక బలిని న్మిదం బుచ్చి పాతాళలోకము వీడి వత్తు 
నని కాంక్షతో భూమి వై పుం గాంచుచుంటిరా శ్రీహరీ! 


తాను సనంధయుం డొకట తల్లి చరిం జనలేక యుండినన్‌ 

మానుగ నమ్మ యేడు శిశు మంచము పజ్జకె వేగ నేగి యెం 

తో నును జెక్కి_కుల్‌ నిమిరి తోరపు. గూరిమి నూరడించు న 

పై నీను. జేరలేమి6 దమి నీవును నా దరి రావె శ్రీహరీ! ర్‌ 


తా॥ చంటి బిడ్డ తాను తల్లి దగ్గరకు, బోలేక యుండినను తల్లి తాను 
పాప యేడ్చు తొట్టె వద్దకే వేగ పోయి యెంతో _పేమతో వెక్కిళ్ళు నిమిరి 
యూరడించు[ గదా! ఆప్టే నేను నిను జేరలేకున్నను నీవే నా దరి(జేరి 
నన్ను రక్షించ లేవా? (వభూ శ్రీనారసింహో! 


ఢ్రీనృసింహ న్రవరాణము 181 


తనయు(డు చెడ్డ వర్తనల దా నడయాదుచు నేడిపించినన్‌ 

జననియొ వాని వీడి మనం జాలునె? నా దరిరాకు పొమ్మటం 

చును వడి గెంటివై చునొకొ? చొక్కప్పం (బేమల బుద్ది. జెప్పి వ 

ర్వ నములంజక్కదిద్ద దెటు తద్విధి నన్‌ గనవేల? శ్రీహరీ! 96 
తా॥ కుమారుడు చెడ్డ నడకల నడచి తా నేడిపించినను తల్లి వాని వీడి. 

యుండ. జాలునా? నా దగ్గరకు రాకు పొమ్మని గెంటివై చునా? మీదు మిక్కిలి 

చొక్కుమైన (పేమతో? జక్క-ని బుద్ది గబపి బాలుని నడవడి సరిదిద్దకుండునా? 

అశ్లే నన్ను నీ వేలుకొనవేల శ్రీవారి! 

ఈ సంసారముకన్న నా నరకమే యెంతో నయబందు నీ 

దాసుం డొందు స్యదుఃఖ మొక్క_టియెకాదా యింక నీ సంస్ఫతిన్‌ 

నా సొంతమ్మగు దుఃఖమేచు నన కాంతాపుత మిత్రాప్త బా 

ధానంతానము నాకె దుఃఖము లిడున్‌ దాసావనా! శ్రీహరీ! 97 
తా॥ ఈ సంసారముకన్న నరకమే యెంతో మేలు. ఆ నరకములో 

నా దేహమున కిడు బాధలే నే ననుభవింతును కొని యీ సంసారమందు 

నా సొంత దుఃఖములే కొక నా భార్యాపుతమ్మితాదుల దుఃఖసమూవాము 

లన్నియు గూడా నాకు దుఃఖము నిచ్చెడివే కదా దాసుల రక్షించు _ళూ, 

శ్రీహరి! 

ఈ సంసారములో స్వకర్మఫలమే నేవేళ భోగించుచున్‌ 

దోసమ్ముల్‌ బొనరించి భావిజనికై దుఃఖాల నార్జించెదన్‌ 

ఈ సంసారము కన్న నా నరకమే యెంతో నయం బందునీ 

దాసుండాత్మకృతాపరాధములె యేదన్‌ శిక్షం బొందున్‌ హరీ! 98 
తా॥[ ఇంకను ఈ సంసారములో పూర్వజన్మలలో. జేసిన నా కర్మ 

ఫలముల ననుభవించుచును ముందు జన్మలకై ఈ జన్మలో. బావము అనేకము 

లొనర్చి [కొత్త దుఃఖముల సంపాదించి 'పెట్టుకొనుచుంటిని. నరకములో వెనుక 

జన్మల పాపాల శిక్షలే అనుభవింతుగాని, ముందు జన్మల దుఃఖములకై పాపాలు 

చేయుట లుండవు. అందులకే ఈ సంసారము కన్నను ఆ నరకమే మేలు 

స్వామీ శ్రీహరీ! 


182 శ్రీ స్తవరాజ వంచశత్తి 


ఒగి స్వర్గమ్మున దేవతల్‌ మధుర పీయూషంబులం (గోలుచున్‌ 

పొగరుం బొందుచు మత్తులై విషయ సమ్మోహోత్ములై యుండి నిన్‌ 

ఖగరాడ్వాహను విన్మరించెదరు, దుఃఖంబంద కానీ స్మృృతుల్‌ 

తగ మాకీ భువివాసమే మెబుంగు మీ ధ్యానార్హ మౌటన్‌ హరీ! 99 
తా॥ స్వర్గములోని ( దేవతలు తియ్యని అమృతము (దావు వుచుపొగరుబోతులై 

మత్తులై విషయాదులలో మున్గి నిన్ను _ గరుండవాహనుని మరచియుండెదరు. 

నీవు మాకు భువిలో దుఃఖము సంభవించి నవుడై నా జ్ఞాపకమునకు వత్తువు కధా! 

కావున మాకా నరశముకన్న భూలోకనివాసమే మేలు శ్రీహరీ! 

అరయ దయాళువుల్‌ కరుణ నందెద రాపద నందువారి దు 

ర్భర దురవస్థలం గనుచు (పార్ధన వారొనగింపకున్ననున్‌ 

మొరలిండనేని నీవొకట మోమును జూవవు (పోవరా వవో। 

కరివరు గా(చినట్టి కథ కల్లయెయౌొౌ నటరా? నృ కేసరీ! 100 
తా॥ దయగలవారు ఆవదలో నున్న వారు కనబడిన, వారు తమను రక్షించు 

మని _పార్థించకున్నను వారి భరింపరాని దుస్థితి గాంచి దయతో రశ్నించుటకు 

(పయత్నింతురు. కాని నీవు మేము మొరలిడినను గూడా నీ ముఖము జూపవు, 

రక్షిరచవు రావు. ఆ గజేం్యదుని రక్షించిన కథ కల్పయేనా శ్రీహరీ! 

అరయన్‌ మీపదదాను( డెప్ట్ర తమ శుద్ధాంతస్థితిద్వార పుగ్‌ 

బరదా తీయుచు లోని కేంగ సులభంబై యుండు(గాదా! యటుల్‌ 

సర సీజొ'ద్భవ శక్ర నిర్ణరులకున్‌ సాధ్యంబెటుల్‌ మాయనుం 

దరియింపం దమ దాను లొక్కరికె సిద్దంబై మనున్‌ శ్రీహరీ! 101 
తా॥ నిజ మరయ మీ పాదదానులు పి సన్నిధిలో నుండువారు ఎప్పుడు 

మీ ఆజ్ఞల నడుంగ కుండనే మీరుండు గది వరదా తీసికొని వచ్చి నేవ లొన 

రించుచుందురు. వారికీ వరదా తీయుట సులభకార్యము కాని [దవహ్మ ఇందుండు 

దేవతలు మొదలగు వారికి మీ ఆజ్ఞ లేక మీ దరికి వరదా తీసికొని వచ్చుట సాధ్య 

వడునా? దీనిబట్టి చూడ మాయ అను నిన్ను గాంచుటకు అడ్డముగా నున్న. 

పరదాను సులభముగా తీసి నీ వద్దకు వచ్చుటకు సీ దాసులకు మ్మాతమే 

సులభము గదా శ్రీహరీ! 


శ్రీనృని ౦హ స్తవరాజము 183 


కమలము నందు జేనియలు గల్గు విధానము తేటి తెల్యుం దా 
నమలత( దన్మరందరస మాను విధాన మెజుంగు నద్దియే 
విమలచరిత। నీ వఖిలవిశ్యమునందున నున్న యా రహ 
స్యము నల జ్ఞాని తా నెజీంగి స్వానుభవమ్మును బొందు శ్రీహరీ! 102 
తా॥ కమలమునందు తేనె ఎక్కడ నుండునో దాని విధానము తుమ్మెదకు 
మాత మే తెలియును. పవ్మితమైన ఆ తేనెల (గోలు విధానము గూడా దానికే 
తెలియును. ఓ పవ్మిత చర్మితా! నీవు సమస్త విశ్వమునం దున్నవను విధాన మ ట్రై 
జ్ఞానికి మ్మాతమే తెలియును. మీ గుణానుభవ విధానము కూడ ఆ జ్ఞానికే 
తెలియును శ్రీహరీ! 


జనసంఘంబున నవ్వు(బాటగు నటుల్‌ స్వాత్మా భిమానంబునున్‌ 
జన రాజాజ్ఞను (దోయు భృత్యుజనమై సర్వేందియంబుల్‌ మనం 
బునునా యాజ్ఞల ధిక్క_రించు నిటు లెప్టున్‌ సీ సహాయంబు లే 
మిని నే వీని జయించం జాలనింక స్వామీ! శ్రీన్సృసింహ్మపభూ! 108 
తా॥ జన సమూహములో నవ్వుంవాటుగా నుండునట్లు నా ఆత్మాభిమానము 
దెబ్బ? దినునట్టు రాజాజ్ఞను ధిక్క-రించు భటులవలె నా సకలేందియములు 
మనస్సు నా యదీనము దప్పి నడచుకొనుచున్నవి. ఎటులైనా నీ సహాయము లేక 
వీటిని నే జయించుట చాలా కష్టమైన కార్యము స్వామీ శ్రీహరీ! 
పయనములోని జీవితము వాట సమంబయినన్‌ సుఖాఢ్యమౌ 
ద్య్వయగతి నెత్తు వంపయిన దారి |శముపదమౌ నెటేని యా 
(శమమది చేరుదాక సయిచన్‌ దగు కష్టసుఖాల నిత్యమౌ 
నయనము. జేరు వెన్క_ (శమ లన్నవ వెక్క_డ నుండు? శ్రీహరీ! 104 
తా॥ పయాణములోని జీవితము బాట సమానముగా నున్న నే సుఖముగా 
జరిగి పోవును. ఎత్తు వంపులై బాట యున్నచో _పయాణము [శమలతో. కూడు 
కొనినదీ. ఎటైనా ఇల్టు(జేరుకొనేదా(క ఈ ఎత్తు వంపుల జనుచుండ(గా( గష్ట 
సుఖములనెడి ద్వంద్వములు తప్పవు. ఆపే నిత్యధామమైన నీ దరి( జేరిన వెనుక 
నూకు _శమలెక్కడివి? స్వామీ! అంతవర కీ కష్టసుఖాల నెట్లో వైచవలెను 
గదా! శ్రీహరీ! 


i184 శ్రీ స్తవరాజ వంచశతి 


అలాల 


ఈ గురురాజ్య సంపదలు నీ పదవుల్‌ విభుతల్‌ విలానముల్‌ 

భాగవతంపు టాటలని బాగుగ గు ర్తెరింగెన్‌ మనమ్ము తా 

వేగిన వీ(గిపోని పదవిం గన మీ పదదాస్యమే కదే! 

మేఘజలాల పాటు ధర మీ(ది జలాల కెటుండు? శ్రీహరీ! 105 
తా॥ ఈ గొప్పవగు రాజ్యములు, సంవదలు, వచమవులు, [(వభుత్వములు 

వాని విలాసవినోదములు వీధి నాటకములోని ఆటలే కదా యని నా మనస్సు 

గుర్రెరింగినది. రాతి మ్మాతమే ఉండి తెల్లవారిన మాయమై చనునవి, అట్టు 

పోనిది మీ పాదదాన్యమే. మేఘములోని పీరు వతన మగునుగాని భూమిపై 

జలాలు పతన మందునా హరీ! 


చెప్పిన యట్లు వంగుచును జెల్వగు నాభరణ మ్మొనర్చు6గా 

నొప్పి యటంచు నెంచకయె నూల్కొని యగ్నిపరీక్ష (గాగుచున్‌ 
దెప్పర మైన సు త్తియల దెబ్బల కాగుచు మారకుంటచే 

మెప్పయి యప్పసిండి తమ మేని కలంకృతి యయ్యె శ్రీహరీ! 106 


తా! ఎట్టు వంచిన నట్టు వంగుచు సొంపగు నగం జేయు నప్పుడు కొట్టు 
సుత్తె దెబ్బలకు నొప్పి యగుచున్నదని యనక అగ్ని పరీక్షల'కై నా అగుచు 
మార్పు లేకుండ నుండుటచేతనే కదా బంగారము తమ మేన దాల్బం బడు 
' గౌరవమును బొందు ఆభరణరూపముగా నుండినది శ్రీహరీ! 


స్ధల మది యేదియైన నిల దాము వసించిన దివ్యదేశమౌ 

జల మది యేదియైనం దమ సన్నిధి, గాంచిన పుణ్యతీర్ధమౌ 

కుల మది యేదియెన( దమకుం బరిచర్య లొనర్ప ముక్తుండొం 

గల మది యేదియైనం దమ గాధల నల్లిన వేదమౌ హరీ! 107 


తా॥ స్థల మది ఏదైనను మీరుంటే చాలు అది దివ్యదేశమగును. జల 
మది ఏదియైనా మీ సన్నిధి దాని పక్కన నున్నచో ఆది తాను పుణ్యతీర్థ్ణముగా 
మారును. కుల మది వఏడైనా మీ పాద సేవచేసిన. జాలు ముక్తుండై తీరును. 
అబే కల మది ఏదియైనా మీ పుణ్యకథలు దానిన నది వేదతుల్యగౌరవమును 
పొందును గదా .శీహరీ! 


శ్రీ నృసీంహ స్త్రవరాజము 185 
జన్మము ముక్తి దారి జన సాగంగ నీయని కాలి ముల్లు తా 

జన్మల ముండ్లునుం బెరుకు సాధనమై మను నింక నొక్క. మేల్‌ 
జన్మ మనం బరంగు ములు, సమ్మతి దానిని దీన నూడ్చి, యీ 
జన్మల ముండ్హ రెంటిని విసర్జన సెయుబె ముక్తి శ్రీహరీ! 108 


తా॥ పుట్టుక అనునది ము క్తి త్రోవలో నడిచి పోనీయని కాలి ముల్లు. 
ఈ జన్మము లనెడి ముండ్డ నూడ( బెరుకుటకు సాధనము ఇంకొక మంచి 
జన్మము. మొదట విరిగిన ముల్లును మరొక ముల్లు ఊడ దీసిన పిద(వ దీసిన 
ముల్లును, తీయబడిన ముల్లును - ఈ రెంటిని పారవై చుటే ముక్తి యన(బడు 
శ్రీవారి! 


శ్రీ నృసింహ స్తవరాజము సంపూర్ణము 


186”. శ్రీ స్తవరాజ పంచశతి 
గద ము 
శ వారణాసీ విశ్వవిద్యాలయ (_ప్రవత్తాత్యంతగొరవ 
“విద్యావాచస్పశీ” తి బిరుద (ప్రదాన, 
ఆంధ్యపదేశ ముఖ్యామాత్య పి.ఏ, నరసింహరాయ 
బహూకృత “నవరత్న ఖచిత సువర్ణ గండ 'పెండేర” 
ఘన సన్మాన 
ఉస్మానియా పిశ్యవిద్యాల యాం్యధళాఖి చార్యాలంక్భత 
“సువర్ణ ఘంటా కంకణ దిహుమాన" 
కరీంనగర మండలాధికారి పదత్తామూల్య రత్నాంబరవితాన 
మహాపండితాఖండల సభామండ పొస్థాన రతా నేర “అనకాభి షేకస్నా ని” 
రాష్ట్ర 9పాల మహా సచివాది (ప్రముఖ బహూర్భిత బహు సువర్ణవతక 
మండన మండనాయమాన 
ఉభయ భాషాకోవి సంప్రదాయానువ గ్ర, ఉత్రేఖుకోవి చక్రవర్తి, 
మధుర కవికోకిల, మహారవి శిరోమణి, 
అభినవ పోతన, ఆధినవ కాళిదాన, 
వీద్యా వాచస్పతి, మహాకవి 
డాక్టర్‌ వానమామలై వర దాచార్య కత 


శ స్తవరాజ వందిళ్లత 


rae సమా ప్రము మా 


